సారస్వత జ్యోతికి 5౩వ పూజా పుష్పం 


అంతరథనము 


[ఆ త్మచింత న] 


(లలిత గీతాలు) 








దుర్గా ప్రసాద్‌ 


'సర్వస్వామ్యములు ౩ (గ్రంథకర్తవి 


వృషనామ సంవత్సరము 
.వర్షబుతువు - గ్రావణ పూర్ణిమ 
ఆగస్టు మాసము-2001 


| (ప్రథమ ముకణము-400 [పతులు 
మూల్యము: రు, 80.00 లు 


| 


ము[దణము : : ల 


డి. బి. |పింటర్స్‌ = గల 


. విజయవాడ-520 002 


పతులకు.: 
1. పి. దుర్గారావు, యం,ఓ.యల్‌., 

రి వైర్తు తెలుగు పండిట్‌, 

(పౌనుగోతు తండా) [గ్రామము 

రాగడప (పోస్టు 

(వయా). మిర్యాలగూడ-508 207, 

నల్లగొండ జిల్లా 


శ. ఏశాలాం|ధ పబ్లిషింగ్‌ పాన్‌, 


' విజ్ఞాన భవన్‌, బ్యాంకు స్ట్రీట్‌, 
మౌదళశానాదు- 590 001. 





న్‌ స జ్యే 

| ము ల 110158 
త న్‌ సంబధం శుద 
. నం. వా | 


క్‌. 
We 








న 


వ. 


సర్వ జీవకోటియందునూ 
అంతర్నిగూఢ ముగా [ప్రకాశించుచున్న 


భాస్వదంతర్జ్యాతికి ee 


పుష్పాంజలులతో 


దేవతా వందనము]! 


వాణీ! వీణాపాణీ! వందిత జన లే 
కామిత విద్యాపసన్న! కల్యాణీ! శుభవాయిని! 
వాణీ! వీణాపాణీ! వందిత జన సకలలోక! 


యోగివంద్య జ్ఞానజ్యోతి! సారస్వత స్వాదురూప! 
మృదుపద సుందర భావన! కవికులజన వరదాయిని! 
విశ్వరూప విమలచరిత! అక్షరరూపిణి భారతి! 
లలిత లలిత పదశొభిని! లాలిత సుందర భాషిణి! 


వాణీ! వీణాపాణీ! వందిత జన సకలలోక! 
కామిత విద్యాపసన్న! కల్యాణీ! శుభదాయిని! 


ఉదయసంధ్య అరు ణారుణ రేఖాంకిత' సదయనేతి 
కరుణామయి! కావ్యగేయ గాన కళా నుపసన్న! 
అజరు. దాచ్యుత పూజిత! ఆదిరూప! సుఖదాయిని! 
బుధ సేవిత! ధవశవర్గ్ల! భూరికృపోనంద అహరి! 


వాణీ! వీణాపాణి! వందిత జన సకలలోక! 
కామిత విద్యాపసన్న! కల్యాణీ! శుభదాయిని! 


అ లితకశానందమూర్తి .విలసిత చైతన్యమూ ర్తి! 
మానవ విజ్ఞాన భాండ మధుర సుథా కలశ హస్త! 
శి వరూపిణి! [ప్రణవనాద! లేజోమయి! దీపలేఖ! 
అఖిల జీవకోటి హృదయ! అనందిని! శ్రీదుర్గా! 


వాణీ! పీణాపాణీ! వందిత జన సకలలోక! 
కామిత విద్యాప్రసన్న! కాలాణీ! శుభదాయిని! 
| వాణీ! వీణాపాణి! నందిత జన సకలలోక! 


\ 


వినయవాక్యము 


అంతర్మథనము - ఆత్మ చింతన అను ఈ [గంధమును 53వపూణా 
పుష్పముగా శ్రీ వాగ్గెవికి సమర్పించుకొనుచున్నాను. ఉపాధా్యాయ వృత్తి 
నుండి విరమణ జేసిన తరువాత లలిత గీతాలుగా [వాసికొనిన వేదాంత 
గీతికలు. మహాభక్తురాలు మీరాబాయి, గోదాదేవి, త్యాగరాజు, అరుణాచల . 
శ్రీ రమణ మహర్షి,విశ్వకవి రవీంధనాథ టాగోరు మున్నగు మహనీయుల 
భక్తి గీతాలను పారాయణం చేస్తూ వుంటాను, ఆ మధురో దాత్త గీతాల 
(పథావం- నా గీతాలలో ఇంచుకంత పరిశీలిస్తే కనిపిస్తూ వుంటుంది. 
స్వయం (పకాశులైన యా మహా మహులకు భక్తిపూర్వక నమోవాక ములు. 


ఇంతవజకు దాదాపు రెండు వేల లలిత గీతాలు 20 సంపుటాలుగా 
(వాని యుండవచ్చును, వానిలో చాలవణకు శ్రీరామ కృష్ణుల భక్తిగీతాలు, 
కొన్ని పకృతి సౌందర్యమునకు సంబంధించినవి. బాల సాపాత్యమునక 
చెందినవి కొన్ని. మజికొన్ని [ప్రబోధ గీతాలు. 


(ప్రస్తుత (గ్రంథమును గుటించి 


ఇది నా అంతిమ [(గంథముగా భావిస్తూ వున్నాను, ఇందు నా 
శైలిలో 120 గీతాలను (వాసిన తరువాత, మహాకవి భవభూతి రచించిన 
ఉత్తర రామ చరిత్రను పఠించడం జరిగింది. ఆ [గంథములో రచయిత, 


ఒకచోట ఆరుంథత్తీ వశిష్ణులను గురించి (ప్రస్తావిస్తూ భాస్వదంతర్జ్యోతిని 
దర్శించిన మహానుభావులని కీర్తించడం జరిగింది. 


ఈ భాస్వదంతర్జ్యోతి పదమును గుజీించి నా మనస్సు ఎంతో 
మధనపడింది. దానిని గుజించి పూర్తిగా తెలిసికోవాలని _ఆశించాను, 


ఇంతలో ఢీ రామభక్తులు, శ్రీ రమణ మహర్షి శిమ్యలునై న. 
శ్రీ మద్దాళి సుబ్బారావుగారు ' శ్రీ రమణ. నూక్తులు' అను పేరుతో తాము. 
(ప్రచురించిన చిన్న పుస్తకమును, శ్రీ రమణ మహర్షి నూక్తులతో రూడి 
నదీ, వారింటికి వెళ్ళినపుడు నాకు బహూక రించిరి, 


ఆ. సూక్తి ముక్తావశిని పరించిన తరువాత ఆత్మనుగుజించి వహి 
తెలియని నాకు ఒక నిశ్చితాభి పాయం గలిగింది, 


ఆత్మ అనునది విశ్వవ్యాప్తమైన దనియు సర్వ జీవులయందు 
నిగూఢముగా అంతర్జీనమై యున్నదనియు, దీక్షతో, భక్తితో యత్ని మే 
_ సాఇత్కరించుగొనగలరనియు. తెలిసికొనగలిగితివి, అట్టి ఆత్మయే పడ 
మాత్మ యనియు, (గహింపగలిగితిని, అట్టి సూక్తులను ఖండగతిలో 
గీతికా రూపమున నుల్లైఖీంప గలిగితిని. ఆ గీతములే యీ [గంథమును. 
ప్రచురింప గలిగితిని, "ఈ పిషయమున నే నెంతవజకు కృతార్థుడ. నైతినో 
తెలియదు, విజ్ఞులు తెలియబబచిన తెలిసికొందును. 


ఇదేవిధముగా 2400 పేజీతలో ఎనిమిది సంపుటాలుగా. మహర్షి 
 వాల్మీకులవారు రచించిన శ్రీ మద్రోమాయణ [గ్రంథమును శ్రీరామ 


కథా సుధాలహరి తను. సేరుతో. చతుర గికికళలో (పాటగా )రచించి 
(ప్రచుకించడం, జరిగింది. 


స్తే నా జ్ఞ అసె భ్ఞూవింపకుతడా న సక్వేస్యవరుఖ క పనిళు. 
స్తా ర్రిచేశానని, 'వాక్‌ంచుకొనుచువ్నాను. 


౮ 


ఆ పరమేశ్వరుని కృపాకటాక్షముల వలననే నేనీ పనిని సాధించితి 
నని భావించుకొనుచున్నాను. ఈ విధముగా [వాసినందులకు పెద్దలు 
_.క్షమింపగలరని వినయపూర్వకముగా (పార్ధించుకొనుచున్నాను. 


ఈ [గంథమునుగూడ అప ఖావింపగలరు. వేదాంతమనగా 
యేమియో తెలియని నా వంటి వ్యక్తి ఆత్మను గుణించి [వాసి పుస్తక 
మును [పచురించుట విచితమే! 

ఇదంతయు "పెద్దల సేవా ఫలఅసుని భావించుకొనుచున్నాను- 
ఇందలి తప్పొప్పులను తలియబఆచిన సంతోషింతును, 


రచయిత 





మాతృవండనము 


ఓహో! నా జన్మభూమి! ఓహో! నా మాతృభూమి! 
ఓవో! నా కన్నతల్లి! వందన మిదె పేయభారతి! 
ఓహో! నా జన్మభూమి! ఓహో! నా మాతృభూమి! 


సకలసస్య శ్రీ నిలయిని! సాభుమార్గ శుభదాయిని! 
సర్వలోక జనపూజిత సామగాన సురభాషిణి! 

' సకఅధర్మ సహజీవన సంస్కృతి విలసిత శోధిని! 
పృుజణ్యకర్మ సువిరాజిత పూర్ణకలా తేడోమయి! 


ఓహో! నా జన్మభూమి! ఓహో! నా మాతృభూమి! 
ఓహో! నా కన్నతల్లి! వందనమిదె! |పియభారతి! 


గంగ యమున కృష్ణవేణి - కావేరీ తుంగభ।|ద! 

ఉన్నత హిమగిరి శిఖరము - లొప్పిన శుభ కల్యాణీ! 
అడుగడుగున పుణ్యభూము అమరు విమల సౌమ్యమూ ర్తి! 
మధుర కావ్య గేయశిల్ప - మంజులతర శివగాయిని! 


ఓహో! నా జన్మభూమి! ఓహో! నా మాతృభూమి! 
ఓహో! నా కన్నతల్లి! వందన మిదె! [పియఖారతి! 
సత్యము శివ సుందరములు సర్వ దిశలు విలసిల్లిన 
ఈ సుందర కర్మభూమి! ఈ పవిత పృుణ్యధా।తి! 
నీ స్వరూప విలసనమే! నీ యనంత దర్శనమే! 
ఆమ్మా! స్ప యాశీన్సుల నలరి వేడుచుంటి నమ్మ. 


ఓఉవోకీ నా జన్మభూమి! ఓహో! నా మాతృభూమి! 


_ ఓహో! నా కన్నతశ్టి! వందన మిడె |ప్రియభారతి! 
ఓహో! నా Rss ఓహో! నా మాతృభూమి! 


అంతర్మథనం = ఆత్మ చింతన 
(లలిత గీతాలు) . 
(పకృతి యందాలతో 
[పకృతి యందాలతో పరవళముతో గూడి 
కమనీయ దృశ్యాలు కనిపించుచున్నవీ! 


ఆకాశ మార్గాన అందాల హంసలా . 

కమ్మనీ సొగసులూ కనులలో దూగాడె! 
(పకృతి యంవాలతో పరవశముతో గూడి 
'కమనీయ దృశ్యాలు కనిపించుచున్నవీ! 


పండు వెన్నెలలతో నిండినా తోటంత 
వెండి మతాబులను వెలయించినటు లుండె! 
కన్నె గులాబీలు కల కలా నవ్వుతూ ' 


వన్నెలా వలపులను వయ్యార మొలికించె! _ 1పకృతి॥ 
పండినా వరిచేలు పరవళముతో దూగి 

కన్నె వలపులనన్ని కధలుగా చెబుతోంది! + 

సంగీత ధ్వనులతో సరసాల పాటలను మ 

నవ్వులొలికించుతూ నాట్యాలలో మునిగా! (పకృతి॥ 


కృష్ణ విరహముతోని కుమిలేటి నా మదికి 
సిరులు సింగారములు చితముగ నగుపించె! 
ఆందాల సొగనులూ యగ్గిమంటకు వోలె 
కనిపించుచుండె నా కన్నులకు నిప్పులై! 


(పకృతి యందాలతో పఠవశముతో గూడి 
కమనీయ దృశ్యాలు కనుపించుచున్న వీ! 


అప్పరూపమైన నీ యందాల మురశినీ 
వినిపింతువేగాని వేడుకలు జిందగా! 


కంటి కగుపింపపూ కనులపండువు గాగ. 

చంటిపాపకు వోలె వెంట నుందువుగాని! 
అపురూపమైన సీ యందాల మురళినీ 
వినిపింతువేగాని వేడుకలు జిందగా! 


కొండలను కోనలను కూర్మి సెలయేణులను 
కలువ పద్మాలతో కమనీయ గీతాలు! 
పాడుకొను తుమ్మెదల పరవశము జెందుతూ' 
సీజాడ లడిగితిని నిఖిలేప డెచ్చటని? 


11అ మ 1 
కొమ్మపై పాగేటి కోకిలను అడిగితిని 
ఆడుకొను నెమిలిసీ యల పాలపిట్టలను! 
గొంతుకలిపీ మధుర గోపికను నేననీ 
గోపాలు పెచ్చటని గొంతెత్తి యడిగితిని! 


1అము!11. 
మాటలో పాటలో ఆటలో నుంటావు. 

మనసులో నుంటావు మధుర యూహలయందు 
కంటి కగుపింపవూ! యొంటిగా నను జేసి 
చంటిపాపకు వోలె సరస మాడెద మేమి? 


ఆపురూపమైన సీ యందాల మురశినీ 
వినిపింతువేగాని వేడుకలు జిండగా! 


=. అంతర్మథనం Po 


కనుచూపు మేరలో. 


కనుచూపు మేరలో కనిపంతువే గాని 

దాపుకొచ్చీ నన్ను దయ దలపవెందుకో? 
తలపులో మనసులో దగ యుందువేగాని 
తీయనీ పలుకుతో దీర్పవెందుకు కాంక్ష! 

కనుచూపు మేరలో కనిపింతువే గాని 

దాపుకొచ్చీ నన్ను దయ దలపవెందుకో! 


శతు జాలులా జలజలా [ప్రవహించి 
మర్మర ధ్వనులతో మది కలత జిందేవు! 
నిండు కొలనుకువోలె దండిగా నామదికి 
కలువ పద్మములతో కనిపింప వెందుకని? 


అందాల రాయంచ ఆకాశ మార్గాన 

పయనించు చందాన పరుగులెత్తెద వేమి? 
కనులముందర నిలిచి కమనీయ నాట్యాల' 
నెమ్మివలె నిలిచి మది తమ్మిగా జేయపూ? 


ఇంద ధనుసుకువోలె సాందకాంతులు జింది 
యేడు రంగులయందు నింపుగా కనిపించి! 
మాయమై పోవుదువు మధురిమలు జూపించి 


ఆందాల గోపాల! ఆటలా యిది నీకు? 


కనుచూపు మేరలో కనిపింతువేగాని 
దాప్పకొచ్చీ నన్ను దయదలప వెందుకో? 


మ 





వెన్నెలా పువ్వులను వేడుకను గొనితెచ్చి 
రాగాల దారాన రమ్యముగ (గుచ్చితిని! 


వలపంత చిలికించి వయ్యార మొలికించి 

సీదారి గాచితిని! నిర్మలముగా కృష్ణ! 
వెన్నెలా పువ్వులను వేడుకను గొనితెచ్చి 
రాగాల దారాన రమ్యముగ గుచ్చితిని! 


వెన్నాళ్ళ ది పేమ? యెన్నాళ్ళ దీ వలప్ప? 

చిన్నికృష్ణా! నీకు తెలియదా నా మనసు? 

అన్ని వదిలీ నిన్ను అరవపిందన్మేత ఏను! 

చిన్ని నా హృదయమును జేర్చితిని యెన్నడో! వెన్నెలా 


కొండలను కోనలను బండలను శిలలఅలో ఇ 
నిండు సెలయేజులా పండినా భ క్రితో! 
నిను వాడుచుంటిని! నిఖిలేశ! తీయగా 
కదుపవేమీ మురళి? గానకళ వికసింప! 1వెన్నెలా1౬ 


ఆలలలో తెరలలో అందాల రవళిలో 
జలజలా ధ్వనులతో జారు ముత్యాలతో! 
ఒకసారి కసిపింప్ప వయ్యార మొలికింప్క! 
వాటసారిని నేను బవళింతు నీగుడిని! 


వెన్నెలా పృవ్వులను వేడుకను గొనితెచ్చి 
ఠాగాల చారాన రమ్యముగ [గుచ్చికిని! 





ఆంతక్మధనం 


శారదా రా|తులవె 


శారదా రాతు అవె! చనుదెంచె [పకృతిని! 
మనసు ఊయలలూగా! మాధవా! నీకొజకు! 
' తెల్టసీ మబ్బులను దీరుగా గగనాన 
పూలపందిరి వేసె పొలుపులను జిందగా! 


శారదా ర్మాతులవె! చనుదెంచె (ప్రకృతిని! 
మనసు ఊయలలూగె మాధవా! నీ కొజకు! 


వెన్నెలలు మల్లెలుగ విరబూనె జగమంత 
పూలవాసనలతో పృలకించె కొలకులూ! 

నీటి పక్షులతోని నిండినవి సరసులూ! 
కొండశిఖరములన్ని కూడినవి మంచుతో! 1కాఠరవా[ 


సన్ననీ జాలులను చిన్ని సెైలయేజులూ 

కమ్మనీ గీతికల నిమ్ముగా బాడుచును! 

చిన్ని బేడిసలతో చిన్నారి శిలలతో 

ఆటలాడుచు నుండె యందాలు జిందగా! శాత దా 


పల్టవిని బాడుచును బరుగులెత్తుచు నుండె 
చిన్ని నా మనసులో చిగురించె నీ వలపు! 
సాహిత్య గీతికయు జాలువారుచు నుండె! 
నిను పాట బాడగా నిండు మనసూ తొణికి! 


కారడా ర్యాతులవె! చనుదెంచె ప్రకృతిని 
మనసు ఊయల లూగె! మాధవా! నీ కొణకు! = 


ఆత్మ చింతన త. 





ఆడబోకుము కృష్ణ! 


ఆడబోకుము కృష్ణ! అందాలు జిందుతూ 
పాడబోకుము నేను పరవశము జెందా! 


అరవిందమును బోలు అందాల మోముతో 

కనిపింప బోకుమా! కనుల పండుప్పగాగ! 
ఆడబోకుము కృష్ణ! అందాల మోముతో 
హైడబోకుము నేను పరవశము జెందా! 


కోర్కె లేమని నన్ను కూర్మితో బలికేవు 

కోరికల నడిగెనా కోరి మన సెపుఢయిన? 

నిను జేరుటకు గాద! నిండు నా మది కోరి! 

నా తపము నా జపము నవ్య గీతికలన్ని! ॥ఆడబో కుము। 


జప తపము అన్నిటిని చాలించితిని కృష్ణ! 

ఉపవాస [వతములను నొదిలితిని యెన్నడో! 

తీయనీ గితమును దీరుగా బాడుచూ 

మురశిలోలా! నిన్ను మోహించు చుంటినీ! . ॥ఆడబోకుము। 


నను జేర్చుకో కృష్ణ! నాట్యాల గజ్జియల 
పిల్చనాగోవిలో |పీకితో జేర్చుకొను! 
శాశ్యతానందాల సరితలో కెకటముగ 
తీరమును జేరగా శ్రీరమణ. ననుజేయి! 


ఆడబోకుము కృష్ణ! అండాలు ఉందుతూ.. 
పాడబోకుము వ పరవశము. జెందా! =r 





అంగుకీయం విదిగొ! 


ఆంగుశీయం బిదిగౌ! అందుకో శ్రీకృష్ణ! 
నీ విచ్చినది సుమా! నిండు మనసుననూ! 
నిను విడువబోననుచు నీతోని యుందునని 
"బాస జేసితినికద! పరమాత్మ! ఒకనాడు! 


అంగుకీయం బిదిగొ అందుకో శ్రీకృష్ణ! 
నీవిచ్చినది సుమూ! నిండు మననుననూ! 


"పారాణి దిద్దినా పదములను ఒకనాడు 
సప్తపదులను వేసి సరన గూర్చుంటినీ! 
మంగళాక్షతలతో మదిపొంగ శిరనునను 
సిగ్గు తెరలను నాదు శిరము వొంచితిసీ! అంగు 


ఆవని యంబరములును యల మింటి చుక్కలను 

కనులార గాంచినవి కమ్మనీ మన కథను! 

ఏల విడిచితి విచట వేడుకను వరియించి 

కానలో వదిలితివి కనికరము లేక యిటు! 1పంగు॥ 


పదిమంది జూడగా పలితపావన నాకు 
బంగారు వుంగరము బరగ వేలికి దొడిగి 
మోమిటుల |దిప్పగా మోహనా యిది తగున? 
నీ యంగుశీయమును నీవె గైకొను మిడిగొ! 


_అంగుశీయం బిదిగొ! అందుకో (శ్రీకృష్ణ! 
నీవిచ్చినది సుమా! నిండు మనసుననూ! 


ఆత్మ చింతన / 


"వెన్నెలా డెలుప దే! 


వెన్నెలా! దెలుపవే! వేణుగోపాలునకు 
మంజుఅంబగు నాదు మదిలోని వ్యధనూ! 
తెల్టనీ కాంతులను తెలిమబ్బు తెరలతో 
హంస పదధ్వనులతో నలరు మృదుగీతితో! 
వెన్నెలా! దెలుపవే! వేణుగో పాలునకు 
మంజులంబగు నాదు మదిలోని వ్యధనూ! 


కొండకోనలయందు కూర్మి సలఅయేటులను 
కలువ పద్మములుండు కమ్మసీతావులను! 
వెదుకవే వెన్నెలా వేడుకను కృష్ణుని 
మనసులోనీ మాట మర్మముగ దెలుపవె! 


వెన్నెలా ॥ | 
ఆలమందల యందు అందాల మల్రియల 
వూతోటలందు మతి పొంకముగ కొనలను! 
ఆరుణారుణ (ప్రభల ఆందాల సంధ్యలను 
వెదుకవే వెన్నెలా! వేడుకను గోపాలు! _॥వెన్నెలా॥ 


తాశలేనమ్మ నే సభియ విరహమునందు 

కృష్ణ విరహముతోని గష్టపడుచుంటినీ! 

పీలన్మాగోవితో |వీకిగీతము చాడు 
లా | 

ఆల యశోదకు ముద్దు అందాల బాలునీ! 


వెన్నెలా దెలుపవే! వేణుగోపాలుసీ! 
మంజాలంబగు నాదు మదిలోని వ్యధనూ! 


అంతర్మథనం 


కొండలను కోనలను 


కొండలను కోనలను కూర్మి సెలయేజులను 
సీ రాకకై (ప్రభూ! నిలిచితిని భక్తీ! 
_ లలిత గీతముతోని లాలిత్య మొలుకగా 
పిలుచుచుంటిని కృష్ణ! (పీతి బొంగారగను! 
కొండలను కోనలను కూర్మి సెలయేణు అను 
సీ రాకకై ప్రభూ! నిలిచితిని భక్తీ! 


ఆకాశ మార్గాన నటుబోవు హంసఠఅను . 

చిలుక గోరింకలను శీర్షమును బై కెత్తి! 

సీ వార్త లడిగితిని నిఖిలేన డేడనుచు 

పారవశ్యముతోని పరమేస డెట యనుచు! ॥కొండలను॥ 


కొండ చరియలనుండి కూర్మి జలజల పాజు 

సెలయేటి జొలులను చిని చిన్ని-దరగలను! 

వచ్చుచున్నాడ యని మచ్చికను [బశ్నించి 

మనసు వేదనంత మర్మముగ దెలిపితిని! [కొండలను॥ 


వేదనాశువులతో విఅపించుచు౧టినీ! 

విరహగీతము. దిశల వినిపించుచుంటినీ! 

ఆంటకను ముట్టకను నటు దూరముండుటయు 

సీకు దగునో స్వామి !నీఅమేఘ శ్యామ! ॥కొండలను॥ 


కనికరము జూపించి కరుణరస మొలికించి 
ఆదరముతో నన్ను అలరించుమో స్వామి! 
నీ హృదయ కమలమున నీ వేణు నాదమున 
ననుజేర్నుకో స్వామి నవ పుష్పమాలగా! 1కొండలను॥ 


ఆత్మ చింతన. క వ... 


ఏనిపించుచుండు నీ 


వినిపించుచుండు నీ వేణునాదము జెవుల 

కనుల కనిపింతువూ! కమలాక్ష!యెప్పుడూ! . 
మౌనమూనినగాని మనసు మాటాడునూ 
మధురమౌ గీతమున మాథవా! యెప్పుడూ! 

విసిపించుచుండు నీ వేణునాదము జెవుల 

కనుల కనిపింతువూ! కమలాక్ష! యప్పడూ! 


మనుషులే లేనట్టి మర్ముపదేశము అందు. 
పక్షులే కేనట్టి పలు [పాంతములనూ! 
పరుగులెత్తిన గాని పన్నుగా నీ మురళి 

మధుర సుస్వనములే మారు[మోగుచు నుండు! 


(ఎల్ల 

కిన్నెరను [మోగించి కీర్తనల బాడకను 
రాగ తాళములందు రక్తి నే నొడిలితిని! 
_ మనసునందున జేరి మాటాడుచుందువూ! . స్‌, 
తేనె లొలికించేటి తీపి మాటలతోని! 1న! 


నీకునా కేముందొ ఏర్మలంబగు రక్తి 
విగివడని బంధ మిది విశ్వేశ్యరా జూడ! 
నీవు నేనో యేమొ! నేను నీవో యేమొ! 
గారడీవాని వలె కథనడుష్ప చుంటివీ! 


వినిపించుచుండు నీ వేణు నాదము చెవుల 


కనుల కనిపింతువూ కమలాక్ష! యెప్పుడూ! 


10. అంతర్మథనం 


నను జూడ వత్తువని 


నను జూడ వత్తువని! నను హత్తుకొందువని 

దూరాన సం|దాన దూగుచూ అలలా! 
అరుణారుణ [ప్రభల యలరుచును నొక పడవ 
నను జేర వచ్చునని నాథ! దలచితినీ! 

నను జూడ వత్తువని నను హత్తుకొందువని 

దూరాన సం|దాన దూగుచును అలలా; 


సంధ్యకాంతులు జారె చక్క_నీ చుక్క_లును 

కనిపించు చుండెనూ గగనాన నల్దిశల! 

చీకటీ తెరలతో చిమ్మ జీకటి [గమ్మె 

చం్యదశాంతులు విరిసె చారు వెన్నెల వాన! ॥నను॥. 


పథికు లెవ్వరు లేరు పయనించు పడవలో 
మురళినీ బాడేటి మోహనా! నువు దప్ప! 
నెమిలి పింఛముతోని నిండారు మోముతో! 
పాడుచుంటిని కృష్ట! పారవశ్యము తోని! ॥నను॥ 
ఇన్నినాళ్ళకు నాదు విన్నపము నాలించి 
_ చిన్నిపూపడవ పై చెరవచ్చితి విప్పుడు! 
ఆశలన్నియు దీర అందాల గోషాల! 
నీ మురళి స్వనములను నిండార గలుపుకొను! 


నను జూడ వత్తువని! నను హత్తుకొందువని! 
దూరాన సందాన దూగుచూ ఆలలా!' 


ఆత్మ చింతన. గ న : H 


నా పాటలో కృష్ణ! 


నాపాటలో కృష్ణ! నయముగా యిమిడిపో! 
సీరూప మధురిమను నిండుగా నింపూ! 
ఏ రూప నామముల నింపుగా బిలుతునో 
ఆ రూప నామముల నలరుమా! దివ్యముగ! 
నా పాటలో కృష్ణ! నయముగా యిమిడిపో! 
సీ కూప మధురిమను నిండుగా నింపూ! 


శిలలలో సీహపు దీరుగా దీర్చినా 

మట్టి బొమ్మలయందు మాధుర్య మొలికినా! 

సి రూప భంగిమల నిలిచిపో శ్రీకృష్ణ! 

శిల్పి దీర్చిన యటుల శ్రీల విలసిల్లుమా! ॥నా పాటలో॥ 


చ్మితకారుని కుంచె సిరుల రంగుల నొదిగి 
అప్పరూస కళలతో నలరారుమో స్వామి! 
పిలిచినా పిలుప్పలకు (పేమతో బలుకుచును . 
రమణీయ మురళితో నాట్యాలు సలుష్పమా! 1నా పాటలో॥ 


తపా లేన్నింటినో యూహించి పలువిధము 
ఆటలాడికి నేను ఆడించికిని నిన్ను! 

నా యూహ లన్నిటిని నాథ! నిజముగజేసి 
ఆ రూప నామముల అలరారు శ్రీకృష్ణ! 


నా మాటలో కృష్ణ! నయముగా యిమిడిపో! 
సీరూప శామముల నిండుగా నింవూ! 


12 అంతర్మథ నం 


అడవి వూవును నేను! 


అడవి పూవును నేను అందాల గోపాల! 

_ అంటబోకుము నన్ను కంటి నలుసును నే! 
వాసనలు లేనట్టి వన్నెలును లేనట్టి 
రూపు లేఖలు లేని గోపికను శ్రీకృష్ణ! 

ఆడవి పూవును నేను అందాల గోపాల! 
అంటబోకుము నన్ను కంటినలుసును నే! 


బంగారు వీణియను రంగారు గీతికను 
పాడజాలగ లేను (భ్రమర గీతికలా! 
కాలి గట్టియలతో కమనీయ భంగిమల 
ఆటలాడగ లేను అతి వైభవము తోని! ॥1అడవి॥ 


సింగారములు లేవు చిలికింప సీ మనసు 

రామచిలుకను గాను రమణీయముగ బలుక! 

నెమ్మి సింగారములు నిమ్ముగా లేవు గద! 

సీ మనసు నే నెటుల నిండు జాబిలి జేతు? 1అడవి॥ 


ఉర్వి శాపము వలన ఊకబంతిని నైతి! 
సర్వశూన్యం బయ్యె సర్వేశ్వరా (బతుకు! 
నిను దలచు చుంటినీ నిర్ణనంబగు చోట 

_ కనులతో గనుమయ్య! కనిపింప రావయ్య! 


ఆడవిపూవును నేను! ఆందాల గోపాల! 
ఆంటబోకుము నస్ను కంటి నలుసును నే! 


ఆత్మ చింతన = " " 13 


స్‌ సలు గోరి 


నీ దర్శనము గోరి నిఖిల మంతయు దిరిగి 
వెదుకుచుంటిని స్వామి! విమలమగు భక్తీ! 


కనిపింప రావుగా కనులపండువు గాగ 
వినిపీంపరావుగా వేణువును నూదీ! 


సీ దర్శనము గోరి నిభిలమంతయు దిరిగి 
వెదుకుచుంటిని స్వామి! విమలమగు ఫక్తీ! 


ఉదయకాంతులయందు నూహింతు నిను గాంచ 
_ అరుణారుణ (పభల నలరారు చుందువని! 
చం[దకాంతులయందు సరసమగు నీ రూపు 
చూడగోరుదు మదిని త్యాగ రా|తులను! nn 


"నక్షత్ర కాంతులను రమ్యమౌ మెజుపులను 
సీవుందువనుచు నే నిరతమును కాంక్షింతు! 
దిగ్గిగంతములందు దివ్య సుందరములను! 
వనరేఖలను 'గాంతు వన్నెలను దిలకింతు! uu 


ఆటు చూచి యిటుజూని ఆలపింపక వెగ 
మదియందు గనుము! నీ మాధవుని |ప్రభలతో! 
ఆత్మయందున వెలుగు నలరు జ్యోతిని గనుము . 
ఆదియె పరంజ్యోతి! అదె ఆత్మ. bn 
అనుచు బలికెను | (పకృతి అల అర జూపి 


సీ దర్శనము గోరి నిఖిలమంతయు దిరిగి 
వెదుకుచుంటిని. వ! విమలమగు స భక్తీ! 


us అంతర్మథనం 


పాడ లేను గదయ్య 


పాడలేను గదయ్య! పరమాత్మ సీ పాట 
రాగతాశంబులను రమ్యముగ జత జేసి! 
తెగిన ముత్తెపుదండ తీరుగా ముత్యాలు 
రాలినటు కంఠమున రమణీయతలు బోయె! 


పాడలేను గదయ్య! పరమాత్మ సీ పాట 
రాగతాళములతో రమ్యముగ జత జేసి! 


కంఠమందున యేదొ కఠిన శిల చేరినది! 

రాగమందున యేదొ రాతిబండయు నిలిచె! 

మధురాతి మధురమౌ మాధుర్యమును బోయె! 

ఎటుల నిను మెప్పింతు? కఠినమగు రాగమున? 1 పాడ॥ 


సన్ననీ సెలయేటి పాటవలె నా గొంతు! 
మన్న లను బొందెడిది మాధవా! నా గీతి! 
ఎత్తు పల్పాలతో నెటులెటుల బారుచును 

సుడులు దిరుగుచు నుండె ముడులు విప్పగలేక! | పాడ॥। 


హంసవలె నా పాట ఆకాశ వీధిలో 

మణికాంతి పుంజమున మాధవా! బోయెడిది! 
శిధిలమగు జెక్కలను జేర గమ్యములేక! 
మైదానముల యందు మాటుమణుగుచు నుండె! 


పాట బాడితిగదా! పరమహంసకు వోలె! 
రాగ మాలాపించి రమ్య తను వెలసితిని = 
అడ్డుగోడల గూల్పు సంకు మాన్నుమా! 
సీ దిన్యధామమును నే జేరుకొను నటుల! 


అత్మ చింతన 15 


కొండ కోనల*నుండి 


కొండ కోనలనుండి కూర్మి జలజల జారు 
సెలయేటి రాగాలు జిందేటి కూడలివి! 


సీ రాకకై నేను నిలిచియుంటిని స్వామి! 
ఆలరేటి భక్తితో నాత్మ నర్చింపగా! 
కొండ కోనలనుండి కూర్మి జలజల జారు 
+ సెలయేటి రాగాలు జిందేటి కూడలిని! 


మధురమౌ నా విరహ మధుర గీతముతోని 
పాడుచున్నది కోకి పంచమ స్వరముతో! 
| ఆడుచున్నది చనెమిలి అందాలు జిందుచును 
పలుకుచున్నది దిమ చిలుక అందము లొలుక! కొండ! 


ఘూత్కారముల మాని గుడ్డగూబలుగూడ 
పొదలనే గహటిలో పొంకముగ గూర్చుండి! 
నా గీతికను వినుచు నయముగా మౌనమున! : 
మధుర గీతమునందు మనసు నిలిపినపీ! ॥కొండ॥ 
ఆఖిల జీవులయందు అలరెదవు శ్రీకృష్ణ! 
ఆంతరంగిక జ్యోతి వానంద రూపినైై! 
నీ రూపమునుజూపి నీ మురళిని బాడుచును 
నను జేర వే రమ్ము నాథ! దర్శించెదను! . 


కొండ కోనలనుండి కూర్మి. జలజల జారు. 
గండ రాగాలు జిందేటి కూడలిని! 


16 ఆంతర్మథనం 


నీ వనుక దీరతను 


సీ వెనుక దీరతను నే నడతు పయనమై 
ఎంత దూరంబై న సుంత భయమును లేక! 
కాజడవులను దాటి గండ శిలలను దాటి 
" నదీనదాలనూ నాథ! గమియింతునూ! 
నీ వెనుక ధీరతను నే నడతు పయనమై 
వెంత దూరంబైన సుంత భయమును లేక! 


కస్నీరు దొలుకుచును కలగుండు బొందేటి 
మౌన (పార్ధలచే మది కలత నొందేటి! 

దీనులను గాపాడ దిశల జను చుందువూ! 
ననుగూడ గొని పొమ్ము నాథ "సేవకునిగా. నీ వెనుక॥ 


పాదముల నొత్తుదును బడతిగా శ్రీకృష్ణ, 
_ వీవనలచే విసిరి వేదనను హరియింతు! 
భక్తు లిడు (ప్రార్థనల బరుగెత్తు సి వెనుక 
మచ్చికను నె నొత్తు మధురార్డ్ర భావమున! నీ వెనుక॥ 


సేవ జేయించుకొను సేవకునిగా నన్ను 
కమిలిపోవను స్వామి! కుమిలి విడిపోనూ! 
ఎన్నాష ఇటుల నను యిల పైని నిలుపుదువొ' | 
అన్ని నాళ్ళును నీకు ఆలరిసేయుదు సేవ! . 


సీ వెనుక దీరతను నే నడతు పయనమై 
వెంత దూరంబై న గుంత భయమును లేశ! 





పీ వవహ వేదనను 


సే విరహ వేదనను నిండినా కన్నులను 

జారినా య[శువులు దగ మారె కొఆనుగా ! 
కలువ తామర అవిగొ! దగ విరిసె యందముగ 
నిను బిలుచుచున్నవీ! నీరజాక్షా! వినుము! 

పె వికహ వేదనను నిండినా కన్నులను 

జారినా య్మశువులు డగ మారె కొలనుగా 


తుమ్మెదల జారులూ తూలుతూ నాట్యాల 

కొలను కలువలపైని కూర్మి (వాలుచు రక్తి; 

నేర్చుకొనుచున్నవీ నీ మధుర గీతాలు 

పాడుకొనుచున్నవీ పరళంబున భక్తి! సీ విరహ॥ 


దరులపై నిలిచినా దగ కడిమి తరువులును 

ఒక్‌ ్క_క్క_ పూవునూ యొనర కొలనున రాల్చి! 

నీటి సుడులను భక్తి సీ రూపమును గాంచి 

తమ నీడలను గాంచి తన్మయము నగుచుండె! 1సీ విరహ 


నీటి పక్షులు గూడ నీ నామమును దలచి 
నీరమున నీదుచును నిండుమునుకలు మునిగి 
దరుల జేరుచు నుండె డగ సీకు నా-పెని 
దయలేదుగద స్వామి! దరిజేర రావుగద! 


సీ విరహ వేదనను నిండినా కన్నులను 
జానా య,శువులు దగ మారె కొలనుగా? 


48 ఆంతర్మఢనం 


ఎచ్చటిది యీ మురళి? 


వెచ్చటిది యీ మురళి? యెచ్చటిది యీ పాట? 
వినిపించుచున్నదీ వీనులకు విందుగా! 


కంటి కగుపింపకను కనుమటుగు తా నుండి 
పాట బాడుశునుండె బన్నుగా కృష్ణుడే; 


వెచ్చటిది యీ మురళి? యెచ్చజిది యీ పాట? - 
వినిపించుచున్నదీ వీనులకు విందుగా! 


నిండు చందురునందు నీడగా తానుండి 

పాడుచున్నాడేమొ (ప్రభువు నా కృష్ణుడూ! 

యీ మధుర వాదాలు యెందుకో యెవరికో ! 

నా కోసమే యేమొ? నను బిలుచుటే యేమొ? ॥ఎచ్చటిది॥ 


మంచు పొగలో నుండి మాధవుడు గనబడక 

హంసవలె ధ్యనిజేసి యలరి వేణువు నూది; 

నౌ కిన్నెరకు జతగ నళినాయతాకుడూ 

పొడుదున్నా డమ పన్నీటి జల్లుగా! | ఎచ్చటిది॥ 


అడ్డుగోడ లవేల? అందాల గోపాల! 

కంటి కగుబడరాద; కనికరింపగరాద! 
వేదనలు యెన్నాళ్ళు? వెతలెన్ని నాన యిటు? 
సీ మురళి సం[దాన నిలుపుకో! ఆలరీతి! 


వెచ్చటిది యీ మురళి? యెచ్చటిది యీ పాట? 
వినిపించుచున్నదీ వీనులకు నిందుగా! 


అత్మ చింతన 19 


తీయనీ నా పాట 
తీయనీ నా పాట తేనెలా [ప్రవహించి 
సెలయేజుగా మారె చిన్నారి నడలా! 
ఆడవి తుమ్మెదలన్ని యటునిటూ బోకుండ. 
"సెలయేజు గప్పినవి అలలు గనరాకుండ! 
తీయనీ నా పాట తేనెలా [ప్రవహించి 


"సలయేజుగా మారె చిన్నారి నఢలా! 


ఎక్క_డెక్క_డి పులులు యెక్క_డెక్క_డి లేళ్ళు 
మక్కు_వగ వచ్చినవి మది పులకరింపగా! 
కమ్మనీ తీర్థమును గడపార దాపుచును 
తిరిగి బోవుచుచు నుండె తీర్థయా|తకు se! 





ఆకాశమున యెగురు అల మేటి హంసలును 
మావి చిగురులు మేయు మధుర కోకిలలూ! 
రమ్యముగ బలికేటి రామచిలుకలు గూడ .. 
తనివార |దావుచును దన్మయము లగుచుండె! ॥లీ యనీ॥ 


అనిత సుకుమారమును లాలిత్య బంధములు 

ముగ్ధ మోహనమునగు మోదమగు ధ్వని గలుగు 
ఒకమాటు యిటువచ్చి యొనర నీ పదములను 
నెలయేట నుంచుమా! అల నొదు స్పృశియించి! 


చిన్నారి నా పాట తేనెలా (ప్రవహించి 
"సెలయేజుగా మారె చిన్నారి నడలా! 
20 , కంల ఆంతర్మథనం 


శ 


వే దానాశువులన్ని 


వేదన్మాశువు లన్ని విమలమగు ధరణ్మిపై 

[ప్రవహించి మేఘముగ బరగ నింగిని జేరె! 
చిరువాన చినుకులై చిట్టడవి యంతయును 
కళ్ళాపి జల్రినటు గడువేడ్క గురిసినది; 


వేదన్మాళువు లన్ని విమలమగు ధరణి-పై 
(ప్రవహించి మేఘముగ బరగ నింగిని చేశ! 


కాని కాలమునందు కమనీయ జల్లు లిటు 

భూమిపై బడుటయు బుంకించి [పకృతియు; 

పచ్చనీ మొలకలను బన్నుగా ధరియించి 

నవప్పష్ప ధారణల నటియించె సౌగసులను! వేదనా! 


పూవులలో నున్న పూర్ణ జలరా వలను 

ఆకు చివరల జేరు నపురూప బిందువుల! 

పాలపిట్టలు వచ్చి బన్నుగా [దాగినవి 

పీకిలి పిట్టలు గూడ వీల్చినవి ముక్కులను! వేదనా॥ 


రాతి పగుళుఅయందు రాలినా నిందువుల 

అడవి తొండలుగూడ ఆట కొచ్చి (వీతితో! 

మొగము సూర్యునివైపు మోదమున తలయొత్తి 

[తాగుచున్నది గనుము! తాపమును జల్లార!. ॥వేదనాః 


నీ మురళి పాటయే నిభిలమని తలబెదవు! 

నాపాట వినవుగా నళినావ! రవ్వంత! 

ఆపదల రక్షించి యరయు వాడసుగదా! 

మన్నింప వెందుకో! మనవి విన పెందుకని? ॥వేదనా॥ 


ఆ త్మ చింతన 71 


ఒడిని జీర్చవు నన్ను 


ఒడిని వేర్చవు నన్ను ఓరజూపది యేల? 

నన్ను సృజియించినా నాథుడవు జగదీళ ! 
పక్షపాతము తోసి పదిమందిలో నన్ను 
నగుబాటు జేయుటిది నాధ తగునా నీకు? 


ఒడిని జేర్చవు నన్ను ఓరజూపదియేల? 
నగుబాటు జేయుటిది వాథ! తగునా నీకు? 


తీయనీ పలుకులను దీరనీ [ పేమతో 

పలుకు నేర్చుచునుండె బరగ తన పిల్లలకు! 

ఆవు ఆంబా యనుచు యరసి తన లేగలకు 
దుగ్గ ధారలతోని దువ్వుచును నాలుకను! తే గ 


ఒడియందు జేర్చుకొని ఒయ్యారి కోకిలా 
పాటనేచ్చుచునుండె పన్నుగా బిడ్డలకు! 

తీయని రాగాల దీరనీ మమతతో 

ఆటనేర్చుచునుండె అందాల నెమిలియును! 18డిః 


చినిచిన్ని మొక్కలను సింగారములు ధరణి 
శిరముపె జేర్చుకొని శ్రీల జిందించుచును! 

కతినమగు బెను దరుల కమనీయ హర్షమున 
లాలించు (పేమించు లలిత నుకుమారముగ?! 


ఒడిని జేర్చవు నన్ను ides యేల? 
వన్ను సృజియించినా శక జగదీశ! 


క్ష అంతర్మథనం 


లయ తాళ రాగాల 


లయ తాళ రాగాల లలిత గీతాలనూ 
పాడుచుంటిని కృష్ణ! భక్తి విలసిలగా! 
సీ మురళి నాదమే! నీవేణు స్వరములే! 
ఆనంద గీతిగా అలరి విరియుచు నుండి! 


అయ తాళ రాగాల లలిత గీతాలనూ 
పాడుచుంతిని కృష్ణ! భక్తి విలసిలగా! 


కలువ తామరలి.పైె దగ (వాలి నాట్యాల 
తుమ్మెదలు సరిసిలో తూలుతూ వాడేటి! 
మధుర గీతములన్ని మాథవా! నానుండి 
నేర్చినా పాటలే నీరజాతా వినుము! 1అయ1 


మావి కొమ్మల పెని మంజులంబగు పొదల 

తీయనీ రాగాలు దీరుగా బాడేటి! 

సక్షులన్ని యగూడ పరమపావన! వినుము! 

నా లలితగీతాలు నయముగా బాడేది! 1లయ॥ 


అణువణువు నున్న ట్టి అందాల గోపాల! 
జగమంత నిండినా శ్యామసుందరమూ రి! 
నా పాటలో నున్న నవనీత భావమును 
వినిపించుకోవేమి? వేదనాంతర గీతి! 


లయ తాళ రాగాల లలిత గీతాలతో 
పాడుచుంటిని కృష్ణ! భక్తి విలసిఆగా! 


అత్మ చింతన ॥ 23, 


మావ కొమ్మల పెని 


మూవి కొమ్మల_పెని మధురముగ కోకిలలు 
పాటబాడుచు నుండె పద్మనాభా! గనుము! 


హంసాభినయములను నందాలు జిందగా 
వనమహోత్సవముగా వాసంతి యొప్పినది! 


మావికొమ్మల పైని మధురముగ కోకిలలు 
పాట బాడుచునుండె పద్మనాభా! గనుము! 


చినిచిన్ని చిగురులును జిన్నారి మొగ్గలును 
పచ్చనీ కాంతితో పరిమళము వ్యాపించె! 

లే లతల దీవెలును లేలేత [గీష్మమును 
అడుకొనుచున్నవీ యందాల [వకృతిని! ॥మావి॥. 


మబ్బులన్నీ చెదిరి మాయమై పోయినవి 

[కౌంచపకుల బారు దగ నింగి పయనించె! 

చిజుగాలి సవ్వడులు జ్మితమై దోపగా 

మధుర సంధ్యలు విరిసె మహనీయ కాంతులను! ॥మావి॥ 
మధుర వాసంతమును మాథవా వొచ్చినది 

పులకరింపులతోని భువియంత నిండినది! 

ఏటి యొడ్డున నిలిది వేడ్క నిను గనుచుంటి 

పడవపై రావయ్య! బరగ నను నొడిజేర్చు! 


మావి కొమ్మల పైని మధురముగా కోకిలలు. 
పాటబాడుచునుండె పద్మనాభా! గనుము! 


అంతర్మథనం 


వటిఒడ్డున నిలిచి 


ఏటిఒడ్డున నిలిచి మాటిమాటికి విరహ 
వేదనను కన్నీరు విరులుగా వర్షింప! 


పయనించు పడవలకు బరగయడ్డుగ నిలిచె 
తెరచాపలందుకొనె దీరుగా అశువులు! 


ఏటి ఒడ్డున నిలిచి మాటిమాటికి విరహ 
వేదనను కన్నీరు విరులుగా వర్షింప! 


అలలన్ని పూలుగా కలవోలె కనిపించె 
పూలరంగులతోని పులకించె సెలయేయి! 
పూల సువాసనల బులకింప యేజంత! 
ఆసక్తితో నిలిచె యట వన్య మృగములును! ఏటి! 


జెక్క_లొచ్చిన పక్షి కూనలును దరిజేరి 

రంగురంగుల పూలు రమణీయముగ జేర్చి! 

గూళ్ళు కట్టుచునుండె కూనిరాగాలతో 

తల్బులకు జూపింప దన్మయము నందుచును! 11ఏటి॥ 


సెలయేటి జాలులో నిలిచినా మొలిబినా. 
_...ముత్యాలొ, రత్నాలొ మురి పెంపు శిలలనో! 

హంసచేడియ లొచ్చి యతసి మేయుచునుండె 

పులకించి నీరముల పుప్పాడుల దేనియల! 


- దినమంత గడిచినది దీరుగా వేదనను 
కన్నీటి జలలతో కలుషమాయెను యేటు] 
రాడుగద! మురశితో! రమణీయ దర్శనము = 
నిచ్చి బోవడుగదా! మచ్చికను మాథవుడు 


_ ఆత్మ చీళతన - . 25 


వేదనా శువులలో 


వేదనాువులలో విలవిలా దొరలినా 
రాళ్ళన్ని రూపొందె రమ్య రూపాలా! 


శిలలు శిల్పాలుగా చితముగ రూపొంది 
అందమొ గుహలోనె యలరు దేవతలుగా! 


వేదన్నాశువులలో విలవిలా దొరలినా 
రాళ్ళన్ని రూపొందె రమ్య రూపాలా! 


మననులో రాగాలు మనసులో భావాలు! 

పాటగా రూపొందె బరగ లాలితముగా! 

నా భావగీతాలు నాట్యమాడుచు శిలలు 

ఏటి యొడ్డున నిలిచె నీటి యలలును దగుల ॥వెదనా॥ 


ఆలలలో దరికొచ్చి శిలలపై నిలిచినా 

దివ్యాక్షరములన్ని తీరుగా గనునూ! 

నిలిచినవి పరమాత్మ నీ రూపనామములు 

నా గొంతు బాడినా నవసుందరాకృతులు! వేదనా 


ఆరిపోయినదాక యలరి నీ పాటలను 
పాడుకొందును కృష్ణ పరవశము జెందగా! 
వేదన్మాశువులందు విలవిలా తపియించి 
'మూర్శనొందిన దాక! మునిగిపోయినదాక! 


వేదనాశ్రువులలో విలవిలా దొరలినా 
రాళ్ళన్ని రూపొందె రమ్య రూపాలా! 


26 అంతర్మథనం 


షాలపిట్టకు వోలె 


పాలపిట్టకు వోలె బరుగెత్తు నాగీతి! 
ఎటు మాయమాయెనో! మెటుగజాలనుగా! 
ఆందాల భావాలు! అప్పరూప రాగాలు 
[శుతిలయలతో గూడి చోద్యముగ నుండేవి! 
. పాలపిట్టకు వోలె బరుగెత్తు నా గీతి 
వెటు మాయమాయెనో యెజుగజాలనుగా! 


మాని కొమ్మను బాడు మధురమగు కోకిఅయు 
అందాల నృత్యాల యలరేటి నెమిలీ! 
హృడాాధినయములను మోదించు కలహంస 
నను మెచ్చుకొనివవీ నా పాట మధురిమల! 


మాథవుడు వచ్చినటు మదిని బులకించినటు 
తీరుగా బాడినటు తీయనీ మురశిసీ! 
అనిపించుచుండెడిది యారోజు లేమాయె? 
మబ్బు (కమ్మిన రాతి మాదిరిగ |బతుకాయె! 


అచ్చరగ వలె నాడు ముచ్చటగ కిన్నెరను 
పంచమ స్వరమునను పాటపాడితి గదా! 
గిరబోయిన గొంతు కీరవాణికి బోలె 
బరవశింపగ యెటుల పాట పాడుదునూ! 


పాలపిట్టకు వోలె బరుగెత్తు నా గీతి 
యెటు మాయనూయెనో యెజుగజాలనుగా! ' 


ఆత్మ చింతన 


॥పాల॥॥ 


పాల 


27 


'వేదనాశువులతో 


వేదనాువులతో వికసించె జాలుగా _ 
[ప్రవహింప సాగినది పన్నుగా గిరులందు! 
రాతిబండల _పెని రమ్యముగ చిందుచూ 
గమ్య మన్నదిలేక కదులుచున్నది యెటకొ! ' 
వేదన్మాశువులతో ఏకసించె జాలుగా 
[ప్రవహింపసాగినది పన్నుగా గిరులందు! 


ముందునకు సొగునూ మురిపెముగ జలజలా 

ఆగిపోవును నచట యలలన్ని మాయమగు! 

మజల ముందుకు సాగు మధుర నాదములతో 
పొదలలో (ప్రవహించు బూర్జమగు థారలను! ॥వేద॥ 


సుడులుగా దిరుగునూ [సుక్కు బల్ల ములందు 

దరుల కొమ్మల నంటి దగరాల్చు గుసుమముల! 

రంగురంగుల పూల రమణీయ ముడులతో 
ఆచటనే గిరి గుహల యలలతో నింప్పనూ! ॥వేద॥ 


చిలుక గోకింకలును చ్మితముగ వెంటరా 
పాలపిట్టలుగూడ బరగ పెకెగురుచును! 
గమ్యమును లేనట్టి కథవోలె పయనించు! 
పాట యెటు లాగునో భావమాధురి లేక! 


నీటిలో ప్రవహించి నీరముల స్పృశియించి 
ఆలసిపోయినది నా యపురూపమగు పాట! 
రాళ్ళన్ని నునుపాయె రమ్యాక్షరములాయె 
చదువుకో గోపాల! సదయ! నా హృది గీతి! 


వొడినా నా పొట 


పాడినా నాపాట బరగ యాగీనదోయి! 
గొంతు మాధుర్యమును గూర్మి యాగినదీ! 
ముగ్ద మోహన వై మైన మురి పెంపు భావాలు 
మాయమై సోయినవి మాధవా! యెచటకో! 
పొడినా నాపాట బరగ యాగినదోయి 
గొంతు మాధుర్యమును గూర్మి యాగినదీ! 


తొలిసంధ్య కిరణాల తోరంపు భావాలు 
నా గీతిలో నుండె నవనవోజ్జ్యలముగా ! 
అంతరంగము నొదిలి యాగీతికలుబోయె 
ఆడవులకు, కొండలకు నఆరు మరు భూములకు! 1పొడినా॥. 


కిన్నెరను [మోగించి కీర్తనలు బాడితిని 

వీణ బలికించితిని విమల నాదములతో 

పృలకించి నదులన్ని పూలనానలు గురిసె 

"సెలయేజు బాడినది చ్మితముగ నాపాట! ॥పొడినా॥ 


శ్రీనిలిచినా పాట శిధిలమై పోయినది! 
గొంతులో సౌరభము కూలిపోయెను నేడు! 
ఏ మొగముతో బిలుతు వేడుకను గోపాల? 
రవరవలు జిందేటి రాతి గొంతుకతోని! 


పొడినా నాపాట బరగ యాగినదోయి! . 
గొంతు మాధుర్యమును గూర్మి యాగినధీ! 


ఆత్మ చింతన 29% 


పద్మపష్యతములపవై 


పద్మ పత్రముల పై బడిన నా య్మశువులు 
తానరములుగా వికసించె వరుసగా! 


a 
fA 


చిజు చేపలన్నియును జేరి గుంపుగ (బీతి 
హెడుకొన జొచ్చినవి బాలజాలికలవలె! 


పద్మపతములవై బడిన నా య ్రవులు 
విమలావరములుగా వికసించె వరుసగా! 


తుమ్మెదల గుంపులును దూలుతూ నటకొచ్చి 

రాగాలు తీయుచును రమ్యమగు నాట్యాల 

పత ముల పైనున్న బరగలిపి దెలిసికొని 

పాడుకొనజొచ్చినవి పకిత పావన! గనుము!  1పద్మ॥ 


తరుల కొమ్మల పెని దగ నిలిచి పకులును 

విమలరాగములతో వినువీధి వినబడగ! 

జేక్క_లను విదిలించి మక్కువను [శుతిలయల 

షాడ్తుకొన సాగినవి పరమ హర్షము జెలగ! 1పద్మ॥ 


హంస చేడియ వచ్చి అల్లారు ముద్దుగా 
పచ్మష్యతములందు పెనున్న గీతముల! 
కావ్యరూపముగాగ కమ్మనీ పొత్తమును 


(బకటింప దలచినది బరగ వరుసగ జేర్చి! 


నా పాటలన్నియను నీకోసమే గదా! 

సీ మురళినాదాలు నాకోసమే గదా! 
వేణునాదములు నే వేడుకను వినుచుంటి 
నాపాట వినవుగద! నశినాక్ష! యాస క్రి! 





ఆంతర్మథ శ ' 


రాబోకు వెన్నెలా! 


రాబోకు వెన్నెలా! రమణీయ కాంతులను 
ముత్యాల పూవులను ముదముతో రాల్సీ! 


మదియందు నిలుచు నా మాధవుడు మురళితో 
చిగురించు నాగీతి చిత్రమందున రక్తి! 


రాబోకు వెన్నెలా రమణీయ కాంతులను 
ముత్యాల పూవులను ముదములో రౌల్చీ! 


కనులందు [ప్రవహించు కలకలా కన్నీరు 
అలలుగా తెరలుగా అల్ల సం[దమును జేరు! 
కన్నీటి సుడులలో గన లేను మాథవుని 
ఆంతరంగమునందు నలరు జ్యోతిని గూడ! 1రాబోకు॥ 


జొరబడని వెన్నెలల దూరముగ నే బోదు! 

తరు రంధబొరియలను డాగియుందును దూరి! 

పొదలతో గుహలలో పూలపందిరులందు 

మరుగుండి దర్శింతు మాథవుని శాంతముగ! ॥రాబోకు॥ 


వెన్నెలల యేముందొ! విమలమౌ మననునను 
వెణుగోపాలునీ వేణువును సేవింతు! 
వేణువును వినగానే వికసించు నాగీతి! 
విరహగితములతో విమలా (శు ధారలను! 


రాబోకు వెన్నెలా! రమణీయ కాంతులను 
' ముత్యాల పూవులను ముదముతో రాల్చి! 


ఆత్మ చింతన 31 


న్‌లిమబ్బులతోని 


స్‌లిమ ఎబ్బులతో ని నిండినది గగనమూ! 

పచ నీ మొలకలను బరగ ధరణయునూ! 
వర్షబుతువున తాను వత్తునని బలి కైనూ: 
క్‌ కృష్ణుడూ? రమ్యమగు మురళితో! 


నీలిమబ్బులతోని నిండినది గగనమూ! 
పచ+నీ మొలకలను బరీ ధరణియునూ! 


కనులు గలువలు బేసి కనుచుంటి దిక్కులను 
వెటునుండి వచ్చునో యేమొ యని మదిదలచి! 
మురళీ ధ్వనుల నేను మోహ మందుదు నంచు 
కమలములు జేర్చితిని కర్ణ రం్యభములందు! "Ou 


కొండ కోనల నున్న కోవెలను. సరిజేసీ 

బంతి వూదోరములు బన్నుగా గట్టితిని! 
కోకిలల నుంచితిని కుహుక్సిహూ స్వనములను 

వ బీయగను సాధుమార్గము నంచు! 1నీలి॥. 


హంసలను నుంచికిని ఆభినయంబులు సేయ 
చిలుకలను నుంచితిని చ్మితముగ పలుకగా! 
కిన్నెరను బట్టి నే చిజు గీతములతోని 
గుడిద్యారమున యుంటి కూర్మి యంజలితోన్సి! 


సీలిమబ్బులతోని నిండారె గగనమూ 
పత్చసీ మొలకలను బరగ ఢరణియుమా! 


అంతక్ము థ నర 


సలయీటి హార లందు 


సెలయేటి పొరలందు నలల యంజలి బట్టి 
సేదాని ననుచు నే నిండు హృదయమునా! 


మధుర గీతముతోని మాధవుని యర్చింప 
నీటిపక్షులు గాంచె నిండు హృదయమునా! 


“సెలయేటి పొరలందు నలల యంజలి బట్టి 
'నీదాసి' ననుచు నే నిండు హృదయమునా! 


అంజలిని కలువయని యతి మోదమును నంది 

పాలపిట్టలు వచ్చి బరగ యట [వాలినవి! 

డోసిలిని యున్నట్టి దివ్యమౌ నీరమును 

ముక్కు_లను ముంచుకుని ముదముతో (దావినవి! సెలయేటి! 


పూవులను: నున్నట్టి పుష్పాంజలిని గాంచి 

తుమ్మెదలు నాట్యాల తూలుతూ నట కొచ్చి! 

అంజలిని కమల నుని అలరి [(భమమును జెంది 

తేనె అనుచును దావె తీయనీ జలములను! సెలయేటి! ॥ 


అంజలిని యున్న యలరు జలముల నొదిలి 
ముకుళించి యంజలిని మాదమున బట్టగా! 
పూమొగ్గ యనుచు మది పులకలను పిట్టలును 
_ ముక్కలను ముద్దాడి మోదమందుచు నుండ! ॥సెలయేటి॥ 


నా పాటలో నున్న నాదమెటు వంటిదో 

కోకిలల గుంప్పలును గూర్మి పాటలు బాడె! 
మ త్త మయూరాలు మధుర నాట్యము జింద 
వన్నెలను జిందినది నయ్యార మొలుకగా! 1 సెలయేటి॥ 


ఆత్మ చీఠతన 3 Ce 


అంతరంగ సునందు 


ఆంతరంగమునండు ఆలరు నా వేదనను. 
వినిపింప బోనులే! వివరింప బోనూ! 
పకులను మృగములును బరగ హా దీవెలును 
వినబోవులే కృష్ణ! విపుల రోదనలనూ! ' 
ఆంతరంగమునందు ఆలరు నా వేదనను 
వినిపింవబోనులే వివలింప బోనూ! 


హృదయాంతరము నందు సదయ! వేదనలనూ 

పాటగా పాడనూ బరులకును వినిపింప! 

కోమలంబగు నాదు కోరికను కడ |దుంతు 

మోహమందను కృష్ణ! మూర్చనల జెందసూ! 1ఆంత॥ 


కలువరింపను నిన్ను కమ్మనీ మాటలను 

రమ్మనీ బిలువనూ రాగాల మాలికల! 

గొంతె త్రి బిలువసూ! కూర్మి నీ నామమును | 

చిలుక గోరింకలకు చెలులతో దెలుపనూ! 1 ఆ౦ంత॥ 


గూఢమగు మదియందు కుమిలేటి నా కోర్కె , 
మజుభూములకు నిదే మాధవా! బంపెదను! 
మనుషులే లేనట్టి మైదానముల యందు 

ఒంటరిగ మౌనముగ యోదార్తు గీతమును! 


అంకరంగమునందు ఆలరు నా వేదనను 
వినిపింప బోనులే! వివరింప బోనూ! 


. ఆంతక్మథనం 


పరమాద్భుతములు 


పరమాద్భుతములు నీ పనులు బరికింపగా 
మాయమగు (సాణాలు మణల నిలుపుదువూ! 


కష్టాల దుఃఖాల కతదేర్చి నలకడను 
మజల జీవమునిచ్చి మమత జేకూర్చెదవు! 


పరమాడ్భుతములు నీ పనులు బరికింపగా.. 
మూయమగు [పాణాలు మజలఅ నిలుపుదువూ! 


వైతన్య హీనమై మతిలేకయున్న యా 

సమయాన నిలిపితివి సకలమును గూర్చీ! 

గొంతు బోయిన గూడ కోమలంబగు గీతి 

(వాయుటను నిలిపితివి రమ్యమగు ౭ లినీ! ._ 4పర॥ 


కఠిన శిల లేవియో కనికరంబులు లేక 

ముందునకు [దోసినవి మోద 'మింతయు లేక! 

మరల నిచ్చితివి గడ! మధుర సుందర శైలి 

హృది బాడుకొను మనుచు మతిని [శుతిలయలతో! “రః 


పాడినది చాలులే! బరగ నిను స్తుతియించి 
ఆడినది చాలులే! యలరి నా మననునను! 
నా మదిని నీ వుండి నవ్యగీతిక లెపుడు 
ప్రకటింప జేసెడీ [పతిభ యిక చాలులే! 1పర॥ 


దోచుకుంటివి నాదు దోషములు హరియించి 
టి పాదసన్నిధిని నిలుపృకొంటివి! యికను 
సుఖదుఃఖములు లేని సుందరంబగు జ్యోతి 
ఆంతర్గతమునండు అలరింషృ పరమాత్మ! 'పర॥ 


. అత్మ చింతన 35 


'వేదనాాశువులతో 


” వేదన్మాశువులతో వెలసినా కొలనిలో 
కలువ తామరలార! కమనీయగీతీ! : 


గోపాలవాలునికి కూర్మితో డెలుపుచూ 
శిలనైతి ననుచు నే చిత్తరువు నైతినని! 


వేదన్నాశువులతో వెలసినా కొలనిలో 
కలువ తామర లార! కమనీయ గీతీ! 


కిన్నెరను జేపట్టి కీర్తనల బాడుచును 
మధుర గీతములతో మది నిన్ను విలుచుచును! 
అంజలిని జేవట్టి యలరి పూమాలలను 
ఎదురు జూచిన దనుడు! మది సుడులు తిరిగెనని! వేదనా! 


కన్నీటితో నింపె కలికి యీ కోనేరు 

మధుర బావాలతో మంజులంబగు శైలి! ; 
సీరాకకై జూచి నిలువునా స్రీరాయె! సస. న 
శిలగ మారెను జూడు! చిత్తరువువలె ననుచు! 1వేదనా॥ 


గగన వీధులయందు కాంతి మొలకలయందు 

గిరులందు తరులందు సరుల తీరములందు! 

నీ కోసమై వెదికి నిను జాలి బిలుచుచును ల 
శిలగ మారినదనుడు చిిత్రముగ కోనేట! ॥ _1వేదనా!॥ 


శిలగు మారుటకు మును చ్మితముగ గొంతెత్తి, 
 మరుజన్మకైన నిను మరువనని దెలిపినది! 

పూవుగా మారి నిను పూజింతు నని బతి! ట్ట 

చిగురునై శ్ర్రీతులసి జేకెతను హృది ననుచు! .. .. 1వేదనా॥?, 


పం. oo కంతర్యథనవం 


ఏ మధుర బంధమో 


ఏ మధుర బంధమో యెజుగరానిది కృష్ణ! 

మన బంధ మీరీతి మలచె విధి చిత్రముగ! 
మహనీయ |శుతిలయల మాధుర్య మొప్పినది 
భక్తియే రక్తిగా ప్రణయ గీతిగ మారె! 

ఏ మధుర బంధమో! యెరుగఠానిది కృష్ణ! 

మన బంధ మీరీతి మలచె విధి చిత్రముగ!. 


మధుర మురళినిబాడి మనసు రంజించెదవు 

తీయనీ గితమును దీరుగా బాడెదను! 

మధుర గోపిక నేడు మహనీయ రాగమున 
దర్శింపగా జూతు దగని వేడుకతోను! 11ఏ మధుర॥ 


ఆలనాటి [వేపళైె అందాల బాలునిగ 
కనులలో నిలిచెదవు కమనీయ రూపమున! 

_ మాటలాడవుగాని మనసులోపల యుండి 
యాడెదవు జాడెదవు అందాల మురళితో! _ 1ఏ మధుర॥ 


కంటి కగుపింపకను కడు దూరమున నుండి 
మనసునను సిలిచెదవు మభురమగు మురశితో! - 
నిను విడువలేనుగద! నీ ముళళి నాదమును 
నను విడువ: లేవు గద! నా భ క్లిగీతమును! 


ఫ మధుర బంధమో! యెజుగరానిది కృష్ణ! . . 
మనబంధ మీరీతి మతశే వీధి చితముగ! 


ఆత్మ, చింతన - [ ప. 2 = nt “37 


కృష్ణ విళహముతోని! 


కృష్ణ విరహముతోని కష్టమున నే నుంటి! 
సేద దీర్పగరండు! చెలులార వేగా! 


చిలుక గోరింకలును చిన్నారి తుమ్మెదలు! 
మావికొమ్మల నున్న మధుర కోకిలటా! 


కృష్ణ విరహముతోని కష్టమున నే నుంటి 
సేద దీర్పగ రండు! చెలులార! వేగా! 


మనసులో కోరికను మర్మముగ గీతితో 

పాడి వినిపించితిని [పణయగీతము వోలె! 
_సర్వమర్పించితిని సరసిజాక్షునకు నే 

అలనాటి గీతమును నలరి బాడితినమ్మ! ॥కృష్ణ॥ 


జెక్కలల్లార్చుకను విప్పి జూచితి కనుల 

ఆవని యంబరములను నలరి పది దిక్కులును! 

కనిపింపగా రాడు! కమనీయ ముగ నిలిచి! 

మురి పెమున మురళితో మోదమున నింపుచూ! ॥కృష్ట॥ 


చెలులార! వేదనను కలత నలతల నంది 
మూర్చలను నంది నే మునిగి దేలుచు నుంటి! 
చందనాదులు దెచ్చి యందముగ ననుదీర్చి 
మురళితో బాడరే మోహ మది శాంతించు! 


కృష్ణ విరహముతోని కష్టమున నే నుంటి! 
చేద దీర్చగ రండు! చెలులార! వేగా! 


38 . ఆంతర్మథనం 


(ప్మసవణగిరికీ వలె 


[ప్మసవణ గిరికివలే [ప్రవహించి నా కనుల 

వేల [పవాహాలు వినువీధి వెంటా! 
ఆంబుధికివలె నాదు నలరేటి హృది యందు 
వేల తరంగాలు వినువీధి కెగసినవి! 

(ప[సవణ గిరికివలె ప్రవహించె నాకనుల 

వేల[పవాహాలు వినువీధి వెంటా! 


చేసినా విన్నపము జెలగి (ప్రార్థన యనుచు 

మదియందు దలపకను మాధవుడు చులకనగ 

ననుజూచు! నా వ్యధను నటనాలనీ దలచు! 

వినిపించుకోడు గద! విమలమగు _పార్థనను! 1(ప్మసవణ॥ 


| ఎవరెన్ని జెప్పినా భవబందముల దెలిపీ 

తన హృదయ మురశిలో నను గలుపుకోడు గద! 

చక్కనీ నాపాట సరసత్యమును గనడు! 

చిక్కనీ భక్తినీ రక్తిని గనరాడు! (ప్మసవణ॥ 


గిరులార! తరులార! కిన్నెరా సతులార! 
ఆకాశ మార్గాన యటుబోవు హంసలూ! 
మాఢవుకు నా వ్యధను మన్నించి దెలుపరే 
కన్నీటి ముత్యాల కానుకల మీకిత్తు! 


[ష్మసవణ గిరికివలె [ప్రవహించె నా కనుల 
వేల (ప్రవాహాలు వినువీధి వెంటా! 


అత్మ చింతన తం. 


శుమలమగు కన్నీటి 


విమలమగు కన్నీటి వేదనాశుపులతో 

సెలయేటిలో రాళ్ళు చెడిరి దొరలుచునూ! 
మధురాక్షరములుగా మారినవి శ్రీకృష్ణ! 
శిల్చి చెక్కిన రీతి శిలలాయె దరులందు! 


విమలమగు కన్నీటి వేదనా[శువులతో 
సెలయేటిలో రాళ్ళు చెదిరి దొరలుచునూ! 


మంచు పొరలుగ నాదు మదియందు వేదనయు 

నింగి చుక్కల గప్పె రంగుగా చందురుని! 

అందముగ తెరవేసి నటు మాపె కళలనూ 

కలువలవి కొలనిలో కలత భాష్పము లొలిశ! 1విమల॥ 


వంగినా వరిచేల వన్నెలన్నియు మాపి 
_ తెల్పనీ ముసుగులను తీరుగా వేసినది! క్‌ 
తరుల యాకులురాల్చె దీరుగా ముత్యాలు 
రవికిరణములమారె రత్నాల కాంతులను! [విమల ' 
దరుల శిలలను నున్న విరినినా వేదనల 
చదువుకో గోపాల! వేదనాక్షరములను! 
వినిపించు నీ చెవుల విమల భాషల నొలుకు 
అపుడయిన దయ గనుము ఆ శిలల ధ్యనులకును! 


విమఅమగు కన్నీటి వేదనా[శువులతో 
"సెలయేటిలో రాళ్ళు చెదిరి దొరలుచునూ! 


క సం _ ఆంతర్మథ్రనం 


పయన మెచ్చటి కనుచు 
పయన మెచ్చటి కనుచు [ప్రశ్నింపకండమ్మ! 
విభుని దరి జేరగా వేగ బోవుచునుంటి! 
దరుల గిరులను దాటి దగ ౫ల శిఖరములు 
మైదానముల దాటి మాథవుని దర్శింప! 
పయన మెచ్చటి కనుచు (ప్రశ్నింపకండమ్మ! 
విభుని దరిజేరగా వేగ బోవుచునుంటి! 


ఆ(శధారలతోని యవని దడుపుచు నుంటి 

గోపాలదేవునీ కూర్మి దర్శింపగా! 

కాలి నడకలతోని కదిలి పోవుచునుంటి 

కిన్నెరను జేపట్టి కీర్తనల బాడుచును! ॥పయన॥ 


కొండ వాగుల నన్ని కూర్మితో దాటుచును 

చిలుక గోరింకలను జేరి పలుకాడకను! 

మబ్బు కన్నెలగాంచి మాటాడ కుండగా 

ఆకాశమున బోవు అచ్చరకువలె నేను! ॥పయన॥ 


విభు పాదపద్మాల విమల [భమరము రీతి 
నాట్యాలు జేయగా నా కోర్కె యదిగదా! 
వెణువున కనువుగా విమల గీతము బాడ 
నా కోర్కె చెలులార! నయముగా దీవించి 
అంపరే నను వేగ యల కృష్ణు సన్నిధికి! 


పయన మెచ్చటి కోనుచు (పక్నింపకండమ్మ ! 
విభుని దరి జేరగా వేగ బోశృచునుంటి! 


చిలుక దోరింఠలూ! 


చిలుక గోరింకలూ! చిన్నారి పిచ్చుకలు! 

[పియస్పర్శలను నన్ను ప్రేతి జేకూర్చరే! 
మోహమున మునిగితిని ముద్దుకృష్ణుని కొటకు 
నా వార్త |పియముగా నాథునకు దెలుపరే! 

చిలుక గోరింకలూ' చిన్నారి పిచ్చుకలు 

[పియ స్పర్శలను నన్ను (పీతి జేకూర్చరే! 


నా మూర్చంను దెలిపి నయముగా జాలిగా 
కనులు మూయక నిన్ను గాంచుచున్నదనీ! 
నీతిమబ్బుల వెనుక నీవంటి వని దలచి 
మది నిలిపెదనని దెలిపి మాధవుని రమ్మనరె! ॥చిలుకో॥ 


ఆందాల కృష్ణుడూ యలరి రాకున్న సరి 
మురళినైనను దెండు ముద్దుగా యాచించి! 
హృదయమున సుంచుకొని స్మృతినొంద మానసము | 
ఆనంద జలధిలో నటుమునిగి పోవుదును! ॥చిలుక! | 


మోహమందిన నన్ను ముదితలారా! దేర్చ 
ఆందాల పింఛమును చందముగ గాొనితెండు! 
పాడ ధూళినినై న బన్నుగా యాచించి 

న్నావైని ఇల్లిరే! నను (ప్రీతి జేయరే! 





చిలుక గోరింకలూ! చిన్నారి పిచ్చుకలు! 
[పియస్పర్శలను నన్ను (పీతి జేకూర్చరే! ల. 


42 . నస ఆలితత్మథనం 


తరులార! పొదలార! 


తరుళలార! పొదలార! విరియు పూలతలార! 
నను సేద దేర్పురే! నళినాక్షు విరహమున! 
బడిని గూర్చొనజేసి యుదధివలె నుప్పొాంగు 
మది విరహమును బాపి మాపరే కన్నీరు! 
తరులార! పొదలార! విరియు పూ లతలార! 
నను సేద దేర్చరే! నశినాక్షు విరహమున! 


తరుసీడంను జేర్చి దగ పూవులను బఆచి 
పవళింప జేయరే బన్నుగా శమ దొలగ 
పద్మష్మతములతో బస్నుగా విసురుడూ! 
కృష్ణ విరహము నాదు ఉష్టమును శమియింప! 1తరులార॥. 


పూపొడలలో నన్ను శయినింప జేయరే! 

కలువపూవుల డెచ్చి కన్నులను నొత్తరే! 

కోకిలకు కబురంపి కోమలంబగు గీతి 

వినిపింప జేయరే వీనులకు విందుగా! 1తరులార।. 


పూలతథతో నన్ను బొలుపుగా నలరించి 
కుదురుగ. యొడియందు గూర్చుండ బెట్టుకొని! 
చందురుని జూపిఠచి సాం|ద కిరణములతో 
నా శరీఠము నొత్తి నా వ్యధసు మాపరే! 


తకులాఠ పొడతార! విరియ పూలతలార! . 
నను నేడ శేర్నరే! నళినాకు విరహమున! 


ఆత్మ చింతన 43. 


ముర దాని కొక శ్రాటీ 


ఒకదాని కొక్క_టీ యొనరు కారణములను 
తెలియరాదు గదా! తీరుగా కృష్ణా! 
పాటలో శ్రీకృష్ణ పరిఢవిల్లుట నీవు 
వింతగా నున్నది వేయి విధములనూ! 
ఒకదాని కొక్క_టిీ యొనరు కారణములను 
తెలియరాదుగదా! తీరుగా కృష్ణా! 


రవికాంతిలో విరియ రమ్యమగు కమలములు 

చందకాంతుల విరియ సరసి కలువల గుంపు! 
ఏ కారణములచే యీవిధిని స్నేహములు 
ఆమరెనో కారణము యరసి తెలియగలేము! 1ఓక దాని॥. 


సీ పరిచయంబు మతి నిను జూడలేదుగద! 

నీమీద నా మనను నిండియండెపుడునూ! 

ఏనాటి బంధమో కనబడని స్నేహ మిటు 
నిలిచియుండుట జూడ నిజముగా భాగ్యమూ! ॥ఓకదాని॥ 


కనబడని కారణముల కలగనీ, కనబడక 
మరుగుబడియుండనీ మాథవా! 'నీవింక! 
నావాడవైతివీ నీదాన నే నైతి! . 
చరణదాసిని నైతి! జేర్చుకొను గోపాల! 


ఒకదాని కొక్క_టిగా యొనరు, కారణములను - 
తెలియ రాదుగదా! తీరుగా క చాక్‌. 


4 0 ఆతక్మళ్లనం 


ఆషాఢ మేఘముల 
ఆషాఢ మేఘముల నటు, జూచి కడిమియును 
పూ మొగ్గ విడినటుల పొలుపుగా కృష్ణా! 
నా మనను నీ రూప నామములు దలపగనె. 
సీవేణు నాదాలు నిండిపోవును తనువు! 
' ఆషాఢమేఘముల నటు జూచు కడిమియును 
పూ మొగ్గ విడినటుల పొలుప్పగా కృష్ణా! 


_ నెలపొడుపు బాలునీ నింగి చందురు గాంచి 
బాలకృష్ణుడు వేగ బన్నుగా మది నిలుచు! 
కాలి గజ్జియలతో కమ్మనీ మురళితో 
ఆగుపీించుచుండు నా ఆత్మలో ముద్దుగా! 1ఆఅషాఢ॥ 


మధుర వైైతమునందు మానుగా కోకిలలు 
 మావిచివురులు మేసి మధురముగ కూ యనగ! 
నా మనసులోనున్న నందగోపాలు గని 
పాటబాడెద నేను బరవశము జెందగా! (| ఆషాఢ॥ 
పడవపై పయనించు బాటసారిని గాంచి 
వ్యధ జెంది (పార్థింతు విమలమగు కంఠమున! 
_ పథికుడా! గొనిపొమ్ము! పద్మనాభుని కడకు 
భువనసుందరమైన పూలతో బూజింతు! 


ఆషాఢ మేఘముల నటు జూచి కడిమియును 
పూమొగ్గ విడినటుల పొలుష్కగా కృష్ణా! 


ఆత్మ చింత్షన 45 


కన్నీటి వానలో కదిలినది నాపాట 
ముత్యాలదంకవలె ముదముతో సీటా! 


పయనించుచున్నదీ బరగ నిను గలియగా 
ఆలఅల తెరలను దూలి యప్సరసకును వోలె! 


కన్నీటీవానలో కదిలినది నా పాట 
ముత్యాలదండవలె ముదముళో 'నీటా! 


కలువ తామరపూలు కదిలిరాగా వెంట 
కమనీయ గంథములు వీమలముగ వ్యాపీరిప! 
తుమ్మెదల బారులును దూలుతూ జనుదేర 
మల్లెపూ దండవలె మాణిక్య సరమువలె! "క కన్నీటి 


కోకిలలు పాడుతూ కూర్మి వెనుకను రాగ 

చిలుక గోరింకలును చిత్రముగ పయనింప! 

ఆడవి మృగములుగూడ నలసతను విడనాడి 

జాలితో పయనించె తలలొంచి పాటతో! ॥కన్నీటి॥ 


వెన్నెలా పృవ్వులును వేడుకను బాడుతూ 

ఆకాశ మల్లెలును అందాల గొలుసువలె! 
హిమబిందువులుగూడ ఆమలమగు ముసుగులను 
పాటతో తరలినవి పతితపావన గనుము! 


నా విరహ వేదనను నయముగా నింపితిని 
పాటలో మధురముగ (పకటించితిని స్యామి! 
పాటతో వచ్చినా చేటులను దయ దలచి 
ఆదరింష్పము (పేమ యటు చెని 5 యిచ్చ! 


అంతర్మథనం 


'ఆకస్మికముగ లొ | 


ఆకన్మికముగ నా అందాల గీత మదె 
వానచినకుల యందు వయ్యాళ మొలికినది! 
విభుని దర్శించినటు విభు పాదపద్మముల 
స్పర్శించినటుల మదీ తన్మయము నొలదీనది! 
ఆకస్మికముగ నా ఆంచాల గీతమది 
వాన చినుకుఅయందు వయ్యార మొలికే! 


పాటతో తనుగూడ పాటపాడిన యటుల 

మురళిపాటకు తాను మోహమందిన యటుల! 

శ్రీమనోహరుని తన చిత్తమున నిలుపుకొని 

జ్యోతితో జ్యోతియై (పీతి జిందిన యటుల! ఆక॥ 


నెమితిపింఛము తోని నిండు నగు మోముతో 
మురళిజేత ధరించి ముద్దుగా గీతమును! 
ఆదరించిన యటుల యటు దయను వర్షించి 
- కౌగిలిని జేర్చుకొని కదిలినటు వది దోచె! 1ఆక॥ 


కన్నీటి వానలో కడలి గలియకు మనుచు 
వారించి ధయతోని వర్షించి [| పేమలను! 
దగ ఊర్జస్వలంబ్దై న దర్శనము దయజేసి 
కరుణించినట్టుగా కలవోలె కనిపించె! 


కటిక చీకటి యెదుట కన్నులకు వెన్నెలగ 
కనిపించు చున్నదీ కమనీయ పులకలను! 
చిత్త వికాసంబు జిగురించె మదియందు = 
_ అకస్మికంబుగా అలరుచున్నది మపను! = 


ఆత్మ చితన ౨. 47 





ఖై 
న! 


వులు 


ససున యున్న 


పీవ్ర మనసున యున్న నిజముగా జగమంత 
పండువెన్నెల వోలె పరమ శళోభలతో! 
నిండియుండును స్వామి! సీవు లేకున్నచో 
న్యముగ కనిపించు కోభావిహినమై' 
నీవ మనసున యున్న నిజముగా బగమంత 
పండువెన్నెల వొలె పరమ కోభలతో! 


శ 


ఆజు బుతువులుగూడ ఆంవాల రాశులై 

కనిపించు గన్నులకు కళ్యాజ రూపమున! 

నీవు లేకుక న్నచో. నిఖిల వాసంతమును 

శిశిరంబునకు వోలె శిథిలముగ కనిపించు! 15 వు 4 


నిండుచందుడుగూడ పండు నిప్పుల నాలుకు 
మధురసంధ్యలుగూడ మంటలను జ్వలియించు! 
చిన్ని చుక్కలుగూడ వన్నెలను విడనాడి 
చింతనిప్పులకు వలె వంతలను గూర్చునూ! 1మివు!ః 
కరుణించినాసరే నిరనించినను గూడ 
ననునందున నిలిచి మన్నింపగా వలెను! 


నిను మజువబోను గద! నిఖిలమును మజచెదను. 
కతిసియుండుము కనుల కన్నీటి విందువుల! 


నీవు మనసున యున్న నిజముగా జగమంత 
పండువెన్నెల నోలె పరమ శోకంతో! 


é తతతక్మ ల్లేనణు 


కడలేని యడబాటు 


కడలేని యెడబాటు గలిగెనే చెలియరో! 
. మాథవునితో నాకు మది |కుంగుచుంటిీ ! 
జన్మజన్మలనాటి వీడసీ బంధమిది 
మర్మముగ దయదలచి మనసీయడే చెలీ! 


కడలేని యెడబాటు గలిగెనే చెలియరో! 
. మాధథవునితో నాకు మజథి [కుంగుచుంటీ! 


మధురాక్షరములతో మనసునను [వా నెనే 
చెరగసీ [వాతఅను చిత్తమం దుంచెనే! 
ఆడియాస లాయెనే యాశ అన్నియు గూడ 
కబురంపినా గూడ కదిలిరాడే చెలీ! “= కకరలేని॥ 


అల గోపికను నేను అందాల (వేపలె 
మమత పూజించితిని మాధవుని నాడూ! 
మజచిపోయెను నన్ను మదిని విరహముతోని 
కలత జెందుచునుండె కమనీయ గీతముల! _ ॥కరలేని॥ 


మబ్బులో గనిపించు మసక మసకలతోని 
శిలలలో గనిపించు శిల్పమున కన్నులకు! 
మాటలను మాటాడు పాటలను బాడుచును 
కనుచూప్ప కందడూ! కలిసి మాహిడడూ! 


కడలేని యెడబాటు గలిగెనే చెలియరో! 
మాథవునతో నాకు మది |కుంగుచుంటి! 


ఆత్మ చింతన కే 4 


యది దాచుకొందునూ 


మది దాచుకుందునూ మాథ్రవుని విరషామును 

కనిపింప నీయనూ కనుల భ్లాష్పములా! 
కిన్నెరను మీటుచూ కీర్తనల. బాడుచును! 
వీధులందున దిరిగి విలపింప నో చెలీ! 


మది దాచుకుందునూ మాథవుని విరహమును 
కనిపింపనీయనూ కనుల భావృములా! 


కలువ తామరలనూ కనభోను సరసిళో 
తుమ్మెదల గుంపులను దోరముగ గాంచనూ! 
మబ్బు కన్నియలతో మాటలాడగబోను! . 
మదిలోని వేదనను మల్లెలను దాచెదను! ॥మది॥ 


ముత్యాల వోరమును ముదముతో ధరియించి 

అద్దమున జూచుకొని ఆనంద మొందనూ! . 

హంసభానుల బిలిచి అల్లారు ముద్దుగా 
గోపాలబాలునీ కూర్మి దెమ్మని బలుక! . ॥మది॥ 


ఆణచివేయుదును నా అందాల విరహమును 

మది దాచుకుందునూ. మాధవ్నని రూపమును. 
పరులకును తరులకును పక్షులకు మృగమ్నులకు = 
విప్పిజెప్పను నాదు విరహమును వేదనయు! = 


మది దాచుకుందునూ! మాథవుని విరహమును 
కనిపింప నీయనూ కనుల భాన్చములా! 


వ0 ల. = | అంతర్మథనం. - 


కరినో కులను బలికి 


కఠినోక్తులను బలికి కలవరము బజచితిని 
మనసుపొరలను నున్న మాథవా! మన్నింపు! 


దయజూడ' లేదనీ,' విరియలేదని నగవు 
కనుల నీరొలుకుచును గశినములు బలికితీని! 


కఠినోక్తులను బలికి కలవరము బబఅచితీిని 
మనసు పొరలనునున్న మాథవా! మన్ని పు! 


పుట్టించితివి నన్ను పుడమిలో పువ్వుగా 
రక్షింప వెనుకాడ రమ్యమా గోపాల? 

అర్పింప గోరితిని యరసి నీపాదముల 
యిప్పగిది వ్యధ ముంప యిది న్యాయమా నీకు? కరికి, 


మాటగా జేసితివి మధుర రాజిలుకగా! 
పాటగా జేసితివి బరగ కోకిలరీతి 

మాట పాటలు బలుక మది విరస మెందుకో? 
మన్నింప వెందుకో! మధుర వీక్షణతోని! 11కరి॥ 


"కనిపించి మాటాడి కరుణ జూపింపవూ' 
వినిపించినా వ్యధను వెత దీర్చ రావుగా! 
ఇది యెట్టి బంధమో! యేనాటి సఖ్యమో! 
స్మృతిలేని కలవోఠె మతి దోచు నిజముగా! 


కరి నోక్తులను బలికి కలవరము బజచితిని! 
మనసు మొరను నున్న మాథవా! మన్నింపు.. 


ఆత్మ చింతన. వు 54 


అడ్డుకట్టలు సః 


అడ్డుకట్టలు వేసి యాపబోకండమ్మ! 
[ప్రవహింపనీయండి పల్లవించిన యలల! 
చిగురులను పూవులను చ్మితముగ చిజుతెరల 
దోసిలిని జేపట్టి దూరమేగుచు నంటి! -.. 
అడ్డుక ట్లలు వెసి యాపబోకండమ్మ! 
[ప్రవహింపనీయండి పల్చవించిన యలల! 


విభు పాదపద్మముల వేడుకను బూజింప 

మనసులో వ్యధలన్ని మర్మముగ వివరింప! 

మురళీ స్వనములందు ముద్దుగా గలుపుకొని 

భవబంధములను౦డి బరగ విడిపింపుమని! ॥ఆడ్డు॥ 


కొండ' కోనల దాటి కూర్మి మైదానముల 
కలహంసలుండేటి కమనీయ సరసులను! 
దాటిపోవుచునుంటి డరిలేని సందమును -. 
హరిపాదముల జేరి హారతుల నివ్వగను! 11 ఆ డ్జు॥ 


ఎత్తుపల్లములందు నొ తిడిని సహియించి 
చిత్తమును గోవిందు శ్రీపాదముల నుంచి 
మురళీ రవంబులను ముద్దుగా లీనమై . 
మజుజన్మ మదిలేక మాయమై పోవుదును! 


అడ్డుకట్టలు వేసి యాపబోకండమ్మ 
(ప్రవహింప నీయండి పల్లవించిన యటుల! 


52 ౨. అంతర్మథనం 


పొగమంచుగా దిశలు 


ఫౌగమంచుగా దిశలు పొరలుగా వ్యాపించె 
మనసులో వేదనను మాథవా! కనుగొనుము! 


అవని యమురములును నటు గానరాకుండ 

తెల్లని మబ్బుగా పల్టవించెను దిశలు! 
ఫొగమంచుగా దిశలు పొరలుగా వ్యాపించె 
మనసులో వేదనను మాథవా! కనుగొనుము! 


మూటలను పాటలను మజీ వెలువరింపకను 

కన్నీటి ధారలను కనకొనల నొలుకకను! 

మౌనముదను దాల్చి మాధవా హృదయమున 
నిను నిలిపితిని స్వామి! నిదుర నీరము నాదిలి! 


పూలతోటకు నేను బోవుటను మానితిని 
పూరితో నర్చింప బూనికను మానితిని! 
కిన్నెరను మీటుటయు కీర్తనల బాడుటయు 

_ మనసునకు దూరముగ మాధవా! యుంచితిని!' 


కోనలో నేనొక్క_ కుటిని నిర్మించితిని. 
నిర్భనంబై న తరు నీడలందున స్వామి! 
ఒలక బోయుచు నుంటి సెలయేటి తరగలను 
మననులో [కమ్మినా మధుర వ్యధ లన్నిటిని! 


పొగమంచుగా దిశలు పొరలుగా వ్యాపించె 
మనసుతో వెదనను మాథవా! కనుగొనుము! 


ఆత్మ. చింతన ౨3 


మదిని వేడుక లన్ని 
మదిని వేడుకలన్ని మాయమై పోయినవి 
పాటలో భావాలు బహుదూరమునకూ! 
వేదనలు బరుపుగా విమల హృదయమునందు 
నిలిచియన్నవి గనుము నిప్పులా కుంపటిగ! 


Te వోన్తు లా ర్య యల అతల విలా rr న. 


మదిని వేడుకలన్ని మాయమై పోయినవి 


పాటలో భావాలు బహు దూరమునకూ! | 
కలువ తామరలన్ని కదిలిపోయిన వెటో 
రాజహంసలు గూడ రయము నెటుబో యెనో; | 
మధుర కోకిల గూడ మాయమై పోయినది 
తుమ్మెదలు గనరావు తూలి యెటు బోయెనో! ॥మదిని॥ 
పాటలో భావాలు (పభ వించుటయు మానె 

[శుతిలయలు గనబడవు చోద్యమగు పాటలో! 

అందాల సంధ్యలను జిందవుగ రాగాలు ఖ్‌ 
మబ్బులను దాగున్న మధుర చందికల వలె! . మదిని! 


కీన్నెరయు బలుకదూ కీర్తనల బాడదూ 
నటన సలిపీ నెమలినాట్యమున నేయదూ! 
వ్యథ నిండగా మదిని వేదనలు న్యాపించె 
చూవులందిన దాక చోద్యముగ జగమంత! 


"మదిని వేడుకలన్ని మాయమై పోయినవి! 
పాటతో థావాలు బహు దూఠమునకూ! 


54 “py న అంతర్మథనం. 


రావమ్మ కోకిలా! 


రావమ్మ కోకిలా! రమ్య వీధుల నుండి 
పాడవమ్మా గీతి! [పణవ నాదమునా! 
నిండారు హృదయమున పండినా భక్తితో 
_ పూజించుచుంటినీ పురుషోత్తముని రక్తి! 
రావమ్మ కోకిలా! రమ్య వీధుల నుండి 
పాడవమ్మా గీత! (ప్రణవ నాదమునా! 


స పాపతో వెలయు నిరకోదు సాహా 

_ సఫలమై మధురమై సాధుత్వమును వెలయు 
చివురు పూవులు పూయు చ్మితముగ వనమంత! 
దిక్కు లన్నియు నిండు ధీరుగా కాంతులను! రావమ్మ ॥ 


ఆడని పకములవన్ని అందాల భంగిమల 

సీ రాక కొబికునై నిలిచియున్నవి గనుము! 

నీ పాటతో గలిసి నిలిచి పాడుట కొజకు 
అందాల గజ్జియల నాడి పాడుట కొజకు ఇరా వన్ము॥ 
(పణవగితమునందు [పణయమును లీలగా 

దాగియున్నటులుగా దర్శింతు కోకిలా! 

హరివచ్చు నీ మఢుర అందాల గీతి విని 

నను గూడ మెచ్చుకొను నో గీతి మధురిమల! 


రావమ్మ కోకిల! రమ్య వీధుల 'నురెడి 


కౌండంత వేదనను 


కొండంత వేదనను గూర్మి మది భరియించి 
పరమ ప్పరుషుని కడకు బయనించు చుంటీ! 


మనసు జెదిరిన గూడ మధురమగు గితమును 
పాడుచును నుంటినీ భావ బంధురముగను! 


కొండంత వేదనను గూర్మి మది భరియించి 
పరమ వురుమని కడకు బయనించు చుంటే! 


ఊరు పల్లెల యందు ఉదయాస్తమయములను 

అతని వేదుకుచునుంటి అందందు వేదనలను! 

ద్వార ద్వారమునందు దయనీయముగ బిలిచి 

కన్నీరు నొలుకుచును గాంచగా భక్తితో! కొండంత ॥ 


అలసతను నా గొంతు ఆగిపో రెందుకని? 

చీలిపోదెందుకని చ్మితముగ నాదు మది? 

తిరిగి తిరిగీ నాదు పదము లరిగెను స్వామి! 

కాటడవులందునను కఠిన శిలలందునను! _ ఖకొండంత॥ 


బరువు మోయగ లేను భారమును హృదియందు 
పాట పాడగలేను భావ బంధురముగా! 
కనుతె త్తి దూరమును గనలేను శ్రీకృష్ణ! 

నీలి గగనమునందు నీలి వనరేఖలను! . 


కొండంత చేదనను గూర్మి మది భరియించి 
పరమ పురుషుని కడకు బయనించు చుంటి! 


36 ఆంతర్మథనం 


+కుతి లయలు దప్పినా 


[శ్రుతిలయలు దప్పినా చోద్యమగు నా పాట 
పాడుచున్నది హృదిని. భవ్య సుందరముగా! 
బరువుగా నా గుండె బాధ నొందిన గూడ 
హరి నామమును వాడు అందాల కిన్నెరగ! 
శుతిఅయలు దప్పినా చోద్యమగు నాపాట'.. 
పాడుచున్నది హృదిని భవ్య సుందరముగా! 


మనను చెదిరిన గూడ మల్లిపూవులకు వలె 
మధురాక్షరంబులును మది వెడలుచున్నవీ! 
వెన్నెలా పువ్వులుగ విమల పదబంధములు 
చిన్ని పాపకు వోలె చిజు నగవు లొలికించు! 1శుతి॥ 


నిను గాంచ కున్ననూ నీ రూప మధురిమలు 
మది నిలుచు నెందుకో మధుర స్కృతులకు వోలె! 
నీ మురళి రవములును నిండు నా హృది వీధి 
వినిపించు చుండుగద! విమలమగు గీతిగా! 


తుదిసారిగా నిన్ను దోరముగ బిలుచుచును 
మదియందు నిలువుమని సదయ వేడుచునుంటి! 
జన్మ జన్మలియందు కల్మషము హరియించి. 
పాదపద్మమునందు ఇరగ నే [భమరముగ! 


శ్రుతిలయలు దప్పినా చోద్యముగ నా పాట 
పాడుచున్నది హృదిని భవ్యసుందరముగా! 


ఆత్మ చింతన 57 


మవసులో భావాలు 


మననులో భావాలు మది నుండి వెలుపలకు 
పగిలి రాకండనుచు పూని దెలిపితినీ! 
గోవిండు నామమును గూర్మిబలుకకు డనుచు 
. గొంతు నొక్కితి గదా! కూర్మి వేదనల చెలి! 
మననులో భావాలు మది నుండి వెలుపలకు 
సౌగిలి రాకండనుచు పూని దెలిపికినీ! 


_మజచిపోవుఏ మన్న మజపునకు రావు గద! 
హరి పాదపద్మములు నాత్మ యందున నిలుచు! 
వీడసీ బంధ మిది! యేనాటిదో కాని 
కనుజెప్ప పాటయిన కన్నులను విడిపోదు! 


చిగురాకు జూచినా చిన్ని పూవును గాంచ 

కోకిలను గాంచినా గోరింక జూచినా! 

మననునను మెదలాడు మాథవువి దర్శనము 
మురళి బాడుచునుండు మోదమును గురిపించు! 


వ్యధలోన నను ముంచు వేడశల గలిగించు 
కన్నీటి వానలో కచతేని గమ్యముగు 

.  .  పయనింతునే చెలీ! వవలు రాతులయందు 
ఎ -వా స్మృతికి రాకుకుని నయమొగా 'డెలుపు చెలి! 








కన్నీటి కలశమును 


కస్నీటి కలశమును కరమునను ధరియించి 
కొండ నెక్కుచునుంటి కోరికను గుడికీ! 
నీ పాదముల గడిగి నిజ భ క్తి (ప్రకటించి 
భక్తి గీతము బాడ బరవశింపగనూ! 
కన్నీటి కలశమును కరమునను ధరియించి 
కొండ నెక్కుచునుండి కోరికను గుడికీ! 


సభియలతో గూడే చనుదెంచు చుంటినీ 
సరనుఅను దాటి నీ చరణముల స్పృశియింప! 
భక్తి మందారముల రక్తితో దెచ్చితిని 

అమల గీతములతో ఆదుదెంచు చుంటినీ! కన్నీటి! 


మనసులో నున్నట్టి మధుర భావములన్ని 
గుదిగుచ్చి దారాన గూర్చితిని మాలగా! 
కన్నీటి కలశమున గడిగి వదపద్మముల 
మాలగా వేయగా మాధవా! నా కోరె! ॥కస్సీటి॥. 
కొండంత పాటధ్వని నిండుగా వ్యాపించి 
కన్నీటి జాలుగా సన్ననీ కాలువగ! 
నా ప్రార్థనా గీతి నయముగా వినిపింతు! 
పశు పక్షి మృగములను బరగ గుమిగూడగా! 
కన్నీటి కలశమును కరమునను థరియించి . 
కొండ నెకు గ్రాచునుంటి కోరికను గుడినీ! .. 


అత్మ వితన = 59 


చిని చిన్ని చిగురులను 


చిని చిన్ని చిగురులను చిన్నారి మొగ్గలను 
ఆలరేటి పువ్వులను అందాల మాలా! 


సీ హృదయ హారముగ నిలిచి యర్నణ సేయ 
మదిలోని నా కోర్కె మన్నింపవా కృష్ణ? 


చిని చిన్ని చిగురులను చిన్నారి మొగ్గలను 
అలరేటి పువ్వులను అందాల మాలా! 


చిని చిన్ని పదములను చిన్నారి బంధముల 

పాటగా గూర్చితిని [పణతు లర్చింపగను! 

రాగాల కూచిగా రంజిలగ నాగీతి 

సీ వేణు స్వరములను నిలిచియుండే టటుఐ! . ॥చిని॥ 


హృదయవేదన యంత సదయ! కన్నుల జేర! 

కనుల నీరంతయును గడగి కంఠము జేరి! 

పాటగా రూపొందె! పదముగా వర్ణిల్లై 

న క్రిపూవుల దాల్చి ఐరగె సీ దాసిగా! చిని ॥ 


చేదాంచ మార్గాన విలనిల్లై గగనాన 

హంసగా రూపొంది యలరుచును ధ్వనులతో! 
సీ పాదముల చెంత నిలిచినది గైకొనుము! 
భక్తి నీరాజనము ,ప్రణతులను జేకొనుము! 


చివి చిన్ని పూవులను చిన్నారి మొగ్గలను 
ఆలరేజి పువ్వులను అందాల మాలా! 


40 ఆంతర Pt) నం 


కొండంను కోనలను 


కొండలను కోనలను కూర్మిపూవుగ నుంటి 

సెలయేటి జాలులను సవ్వడుల వినుచూ! 
సీదారి జూచిలిని నిన్ను దర్శింపగను 
కస్నీరు నింపుచును కలవరింవుచునూ! 


కొండలను కోనలను గూర్మి పూప్పగనుంటి 
"సెలయేటి జాలులను సవ్వడులు వినుచూ! 


కోకిలగ నేమారి కుహుకుహూ ధ్వనులనూ 

పాట బాడుచునుంటి బరగతేనియ లొలుక!. 

మావికొమ్మల నిలిచి మాంగల్య గీతమును | 
హంసభామలగూడి యాడి పాడుచునుంటి! _ ॥కొండలను॥ 


తంతినై కిన్నెరను తనివార |మోగుచును 
ఎదురుజూచుచునుంటి మది పృలకరింపగా! 
మధురమౌ నీ మురళి మాధుర్యమును వినగ 
దారిగాచియు నుంటి దరిజేరు శ్రీకృష్ణ! కొండలను ॥ 


_ దాసిగానుండి నే తజచినా గీతముల 
నాలకింపగ లేదు! ఆందుకోలేదు గద! 
ఆందుకే పూవుగా నలరి కోకిలకు వలె 
పాడితిని తంతినై పరవశం బలరగా! 


ఇకనైన రారమ్మ! నింపుగా కోనలను 
సెలయేటి వరుల పై నిలిచి మురళిని వాడు! 
కన్నీరు దుడిచినా కలవరము దొలగించి 
శిల్చముగ ననుజేసి చిత్తశాంతిని గూర్చు! 


ఆత్మ చింతన 61 


ఉదయ సంధ్యలలోని 


ఉదయ సంధ్యలలో ని కదిలేదిరాగాలు! 
సీ పాద ధ్యనులనుచు వలిచి భావింతూ! 


రంగు రంగుల పూలు రమణీయ సుందరత 
స మేని సౌగనుఅని నిండుగా భావింతు! 


ఉదయ సంధ్యలలోని కనిలేటి రాగాలు 
సీ పొద ధ్వనులనుచు నిలిచి భావింతూ! 


ఆలలలో కదలాడు నప్పరూప సొంపులను 

సుడులలో గలిగేటి సురుచిరంబగు ధ్వనులు! 

కతిలేటి సవ్వరులు కమనీయ సీ మురళి 

నాదమే యనుచు నే నవనీత! భావింతు! ॥ఉఊదయ॥ 


సెలయేటి జాలులో నొలికేటి వెన్నెలలు. 

పువ్వులుగ జరిజలా సవ్వడులు జేయుచును! 

బండలను దాకునును నిండుగా జెదురుచును. 

వేల దీపాలు నీ వెలుతురని భావింతు! 1ఉదయ॥*॥ 


ఒక చూస్త జూడుమా! ఒక పలుకు పలుకుమా! 
వే ధన్య నయ్యెదను నిజముగా గోపాల! 
దాక్షిణ్య రేఖతో దయజూడు మొకసారి 
మజుజన్మ రేకుండ మాసిపోదును భువిని! 


ఉదయ సంధ్యలలోని కదిలేటి హే 
సీ పాద ధ్వనులనుతు నిలిచి ఖావింతూ! 


42 





తనం = 


కొండలను నెక్కుచును 


కొండలను నెక్కుచును కోనలను తిరుగుచును 
సెలయేటి జాలులను చరచరా దాటీ! 


వెదుకుచుంటిని కృష్ణ ష! విమలమగు గీతిత్తో 

మధుర భావముతోవి మానసము నర్చింప! 
కొండలను నెక్కుచును కోసలను దిరుగుచును! 
సెలయేటి జాలులను చరచరా దాటీ! 


చిలుక గోరింకలను చిన్నారి పిచ్చుకల 
పాఅపిట్టలను నే పలుమాజు నోదార్చి! 
కలువ తామరలనూ కమనీయ కొలకులను 
ఒదిలి వచ్చితి కృష్ణ! ఒంటరిగ నిను వెదుక! 


కిన్నెరను దెచ్చితిని కీర్తనల బాడగా 

_ అంజలిని దెచ్చితిని యాకాశ మల్లియల! 
ఆర్చింపగా నీకు అందాల గోపాల! 
మది విరహమును బాప మన్నింప సుకుమార! 


_ వలదు వలదన్ననూ వరుసగా బాడుదును 
పదములను ఆర్బ్చింతు బరగ దోసిలి పూలు! 
మౌన (పార్థనలతో మాథవా! యర్చించి 
కన్నీటి ధారలను కరిగిషోదును కృష్ణ! 


కొండలను నెక్కుచును కోనలను దిరుగుచును 
"సెలయేటి జాలుఅను చరచరా దాటి! 


అత్మ చింతన వ. ఈ 


పెవ్వులను గోయనూ రెమ్మలను (దుంపనూ! 
కలువ తామరపూల కరిశముగ బిదుపసూ! ' 
రాలినా పువ్వులే రతనాల మాలగా 
గోపాల బాలునికి కూర్మితో వేయుదును! 
పువ్వులను గోయనూ రెమ్మలను |భుంపనూ 
కలువ తామర వూల కఠినముగ జదుపనూ! 


పీణియను (మోగించి వినువీధియును (మోగ 

పాట బాడను కృష్ణ! పరవశము జెందగా! 

కిన్నెరను మీటుచును కీర్తనను నెమ్మదిగ 

అందాల కృష్ణుని యలరించెదను (బీతి! ॥పువ్వు॥ 


ఆషాడ మేఘముగ అంతటను వ్యాపించి 
కుంభవృష్టికి వోలె గురియ నే కన్నీరు! 
స్వాతిబిందువులవలె సరసత్వమును బొంగ ల 
[పేమ్మాశువులను నే! [పేతితో నర్చింతు! ॥పువ్వు॥ 
కొండంత కోరికల గోరియిచ్చిన గూడ 

'వలదంచు కృష్ణునీ వారింతు నో చెలియ! 

జననమరణముల నే జడివాన దడియకను 

చిన్ని కుజీరముసు గోరుదును గోవిందు! 


పప్పులను గోయనూ! రెమ్మలను [దుంపనూ! 
కలువ తామరపూల కరినముగ జిదుపనూ! = 


(4 అంతర్మథనం 


ఎంత కాలంబయిన " 


ఎంతకాలంబై న యెన్ని యుగములు నైన" 
యెదురుజూతును కృష్ణ! మది నిండు భక్తి! 
నే నిరాశనుజెంది నిసృహను బొందనూ 
కాలగర్భమునందు కనిపిఐ నెన్నడును! 


ఎంత కాలంబై న యగష్నోయుగములు నైన 
యెదుచుజూతును కృష్ణ! మది నిండు భక్తి! 


చిరకాల భక్రి యిది చెదిరిపోనీ మనను 

నీ పాదములబట్టి నిలిచి యుండినదీ! 

అందందు దిరిగినా వెందెందు దొరలినా 

గాఢమగు సీభ క్తి కలిసియుండును మదిని! ॥వెంత॥ 


కన్నీళ్ళు దొరలించి కజణకు మాటల నాడి 
వేదనను నీ మనసు వికలత్వమును జేయ! 
పలుమాటు నిను బిలిచి పంతమున బలుకనూ 
అంజలిని నాదలనూ కంజాక నిజముగా! ॥వెంతేళ 


వేచియుండెదను నే కేయి వర్షంబులును 
సీ సుధా దృష్టినీ నిలిచి బబ పేవజకు! 
కర్మ జీమూతములు కదిలిపోయే వజకు 
మాటలను తడబడక మనసు నిబ్బరముతో! 


ఎంతకాలంబై న యెన్ని యుగములువైన 
ఎదురు జూతుస్న కృష్ణ! మది నిండు భక్తీ! 


ఆత్మ చింతన. | "65 


ఇంత "వేదన యందు 


ఇంత చేదనయందు కాంత! -నే మునిగినా 

గొంతుతో నా పాట కూర్మి కోకిలగా!. 
పైడుతూనే వుంది! పారవశ్యము తోని 
మదికింప్త గొలుపుచూ మాధవుని బిలుచుచూ! 


ఇంత వేదన యందు కాంత! నే సకస 
గొంతులో నాపాట "కూర్మి కోకిఅగా! 


కనులలో జ్యాలలును కదలాడినను గూడ 
కలతనిదురను కలలు గాంచుతూనే వుంది! 
కలలలో కృష్ణునీ కమ్మనీ గేతికను 

వినిపించుచున్నదీ విమల రాగ థ్యనుల! 


కోనలో కొలనులో గూడినా కలువలకు 
మడ్‌లోని వీరహమును చెదిరినా భావాల ea 
తామరాకులమీద తన్మ యముగా [వాసి 
పాడించుచున్నదీ బరగ తుమ్మెదలతో! 


ఆకాశ మును గాంచి యలరి తారలతోని 
మధుర భావాలతో మాటాడుచున్నదీ! 

ఆట నున్న హంసలకు ఆలరి డెలుపుమటంచు 
పాలపిట్టలగూడ పలపినది వ్యధ దెలుప! 


ఇంతవేదన యందు కొంత! నే మునిగినా! 
గొంకులా నాపాట కూర్మి కోకిలగా! = 


శక న అగ్రతర్మథన్గం 


మనసులోనీ పాట 


_ మనసులోనీ పాట మర్మముగ వ్యధజెందు 
మాథవునికై వేడి మక్కువగ జాడుకొను! 
పరుల కెవ్వరికినీ పాడి 'వినిపింపదూ 
తనలోనే కృశియించు తన్మయముగా బాడి! 
మనసులోనీ పాట మర్మముగ వ్యధ జెందు. 
మాధవునికై వేడి మక్కువగ బాడుకొను! 


చిగురాకులకు వోలె చితమగు పదములను 

మల్లెపూ దండగా మాల [గుచ్చుచునూ! 

మనసులో ఆచ్యుతుడు మధుర మురళీ థ్వనుల 
ఎదుట నిలిచీ బలుక మది భావనలు సేయు! ॥మనసు॥ 


ఎవరు లేనీ చోట యేకాంత స్థలమందు 

కొండ కోలనయందు కోనేరు దరులందు! 

కడిమిచెట్టూనీడ విడని భక్తిని బాడ 
గోవిందుడట కొచ్చి కూర్మి వినవలె నంట!  1మవసుః 


పినిపింప దెవరికిని వీనులకు విందుగా 

అలలుగా తెరలుగా ఆరతరాత్మను బాజ! 
మనసు తెరలకు గూడ మర్మముగ దెలుపదూ! = 
కంటికొనలకు దెలుపు కమ్మనీ తన మనసు 


_ మనసులోనీ పాట మర్మముగ. వ్యధజెందు 
మాధవునికై వేడి మక్కువగ 'బాడుకొను! 


“అత్మ చితన క? 


తాళ్లు హోటలు బౌడే 


రాష్ట్ర పాటలు బొడె రమణీయ స్వర ములను 
ిల్సి ఉలి నాదాల చిత్రమగు రీతీ! = 
నా మనసు బాడినది నవ్యగీతము నపుడు 
[శుతిలయల గలుప్పకొని చోద్యమగు శిలవోలె! 
రాష్టపాటలు బాడె రమణీయ స్వరములను .. 
శిల్పి ఉలి నాదాల చితమగు రీతీ! 


ఉదయ సంధ్యలలోని యూహలిల జారుచును 

జాబిల్లీ రేకలను సరసమగు యల్లికల! 

హరివిల్లు గగనాన యలరినా విధమునా 

నా మనసు బాడినది నవ్యమగు గీతికను! 1రాష్ట్ర॥ 


శిల్చి ఉలి [మోతలను చితమగు శిల్పమును : 
ఉద్భవించిన రీతి యుదయించె నా మదిని! 
ఆందాల పాటయును నవతరించెను దివ్య 


చందాల గోపికయు సరసతను కృష్ణుడూ! ॥రాష్ట॥ 


కొండలో కొనలో గోపురము వెలసినది. 

కిత్సిచాశుర్భ్యమున శిలలన్ని శీ జింది! - 
ఆశిల్సి నాదముల యలరి నా మది యందు 
మభురమగు గీకిగా మాధుర్యమున వెలసె! 


కాళ్ళు పాటలు బాడె రమణీయ స్వరములను 
శిల్చి ఉలి నాదాల చిత్రమగు రీతీ! 


68 “అంత ర్మథ నం ... 


ర క్రహస్తాలతో 


రి కృహస్తాలతో నిలిచితిని స్వామి! యిట 
స్వాగతంబిది స్యామి! స్వాగతంబోయీ! 
ఎవరులేనట్టి యీ యేకాంత దేశమున . 
నడిచిరావోయి! నా నవగితమును వినగ! = 


రి క్తహస్తోలతో నిలిచితిని స్వామి! యిట 
స్వాగతంబిది స్వామి! స్వాగతంబోయీ! 


చివురులను జివురించి పూవులను బుష్బించి, 
సెలయేటి జాలులను. జలకంబు లాడుచును! 
చిలుక గోరింకలను చ్మితమగు పదములను 
కోకీలల పాటలను కూర్మి నేర్చెను గీతి! రి క్ర॥ 


బంగారు వీణియను బరువైన స్వరములను 
విడిచి వచ్చినదోయి విరిసి నా గుండెలో 
పాటబాడుచు కృష్ణ! బరగ బిలుచుచు నిన్ను 
 అలితగీతములోని లాలించు చున్నదీ! nd రక్తః 


మరుభూములను నన్ను మాటాడ కుండగా 
చిన్ని కుటియందు నను చ్మిత్రముగ నిలిపినది! 

తన పాట పాడగా తగిన స్థలమని దెలిఫి .. 
పాడుచున్నది గీతి పరవశము జెందగా! 
తరలిపోవృచునుంటి మజలి చూడక నేను 
గీతిమార్గము బట్టి మతి నిలిపి నీయందు! 
నము గలిపికొను నీదు మహనీయ వేణువున 
ఆలసటను దీర్చి wre స్వామి! 


ఉక్క చింతన 69 


నువ్వు కావాలనీ! 


నువ్వు కావాలనీ నవ్వుచూ. బిలుచుచూ! 

స్పందించు చుంటినీ!. సథియగా, నేనూ! . 
ముద్దుగోపాల! నా మురిపెమును. దీర్చగా 
హద్దేల? పద్దేల? యాలస్యమేలా? 

నువ్వు కావాలనీ నవ్వుచూ బిలుచుచూ 

స్పందించు చుంటినీ! సఖియగా. నేనూ! 


జన్మజన్మల నాడు జనియించిసది కోర్కె. 
మర్మముగ మనసులో మారు మోగినదీ! 
పాడుచుంటిని గీతి! పరవళముగా రోజు 
కిన్నెరను మీటుచూ! కీర్తనల నిన్నూ! 


ఎంత బిలిచినరావు సుంత దయ లేదుగద! 
కాంత దుఃఖముమాన్న కదిలి రావేలనో! 
కన్నీరు వరదలై కాలువలు [బవహించె 
కనిపింపరావుగద! కమసీయ రూపమున! 
తరులలో విరులలో దగ మురళి. వినిపించు 
నల్ల నీ శిలలలో నాథ! నీ వృన్నటుల! 
భావించుచుందునూ బరగ నాహృది యంద్లు. 
నిజము సేయుము కృష్ణ! నీడగా. నీవృండి! 


నువ్వు కావాలనీ! నవ్వుచూ బిలుచుచూ! 
స్పందించు చుంటిసీ! సలియగా నేనూ! 


. ఆంతత్మర్లనం 


రాలినా పువ్వులే 


రాలినా పృవ్వులే రమ్య హారము నీకు 
పిల్లన్మాగోవియే |పీతిగద: కృష్ణా! 
ముత్యాల హారములు రత్నాల. సాబగులును 
మోదమున ధరియించి :మురిపాలు జిందవూ? 
రాలినా పువ్వులే రమ్య హారము. . నీకు. : 
పిల్దనాగోవియే (పీకిగద కృష్ణా! 


ఆలమందల గాచి యలవిరు చుందువూ 
గోపబాలుర తోని గూడి యాడుదువూ! 
రాస|క్రిడల సలిపి రమ్యవన వీధులను 

పులకింప చేసితివి పొలుప్పగా గోపికల! రాలినా 


మానినీ |ద్రౌపడిని మహిత శీలము గాచి 

శ్రీగీత బోధించి చిందితివి మౌనిగా! 
సత్యమును వెఅయించి ధర్మమును స్థాపించి 
రక్షజేసికివి గద! రమ్యముగ భూతలము! . 1రాలినా॥. 


మధుర భక్తిని నిన్ను మానసము నందునా 
వూజించు చుంటినీ పురుషోత్తమా నిన్ను! 

. వేణువును నీకిచ్చి వేడ్య్శ పింఛము: బెట్టి 
గోపొల యని నిన్ను. కోరి' పిలుచుచు నుంటి! 


రాతినా పువ్వులే రమ్య హారము నీకు 
పిళ్లన్మాగోవియే [పీతిగట' కృష్ణో!" 


య అత్మ' చిరతన 


[కొత్తగా నేనేమి కూర్చి దెలుపుట లేదు! 
[పాతపాపే వేను బాడుచుంటినిగా! 
నా పూర్వ పురుషులును నా దేశ బంధువులు 
పాడినా పాటలే భక్తి పాడుచునుంటి! 
కొత్తగా నేనేమి కూర్చి దెలుపుట లేదు! 
[పాతపాపే నేను బాడుచుంటినిగా! 


._తగవంతు బూజించి భ క్రితో బొడినవి 
విరహ వేదనతోన్తి వేడుకను బాడినవి! 
ఆ గీతికలను నే నలరి చాడచు నుంటి 
అల గోపకాంతనై ఆడి బాడుచు నంటి i కొతగా॥ 


వేదమార్గముల నే విహరింపలేనుగా! 
బంగారు పనసలను పకియింప లేనుగా! 
ఊర్జస్వలాజ్యోతి నూహింప లేనుగా ను 
ఆందుకే యో పేమ బంధాల కూర్చులూ! కళ కొత్తగా॥ 


అలనాటి గోపికలు ఆడి పొడిన రీతి. 
1పీకితో కృష్ణుపై (పేమ నాలికినరీతి! 
క కిధావముతోని అరువు భారములేక 





_ అంతర్మథనం. 


కనులలో దొలికేటి 
కనులలో దొలికేటి కన్నీటి ధారలే 
సీ దయారస మనుచు నిండుగా దలతూ! 


మనసులో దొలికేటి మధుర భావములనూ 
నీ [పేమధారలని నిరవధిక వలప్పలని! 


కనులలో దొలికేటి కన్నీటిధారలే 
నీ దయా రసమనుచు నిండుగా దలతూ! 


కోకిలల జతగూడి కూర్మి బాడుచునుండ 
వనపీధిలో జేరి వయ్యార మొలుకగా! 
ఒంటరిగ నీవొచ్చి వలపు కిన్నెర నిచ్చి 
కంటి కగుపింపకను కనబడకపోతివీ! 


తారలను గాంచుచును దగని యాస క్తితో 
ఆకాశ మార్గ మును నటు గాంచుచుండగను! 
కాలి గడ్జెలనిచ్చి కల్యాణ ధామునీ 

పాట నేర్చితివి గద! పరవశము జెందగా! 





ఎవరివో ననుకొంటి భావమున తడబడుచు 
చిన్నికృష్ణుడవనీ చిత్తమున గననై తి! 
. ఆటపాటల తోడి అందాల గజ్జియల 
క్రీ రించుచుంటిని కిన్నెరను రక్తితో. 


; మురళిలో గలుపుకో మోదమున ర క్తితో 
!  - కరఠిసిపోదును దివ్య కాంతిలో కాంతినై! 
కనులతో దొలికేటి కన్నీటి ధారలే 

నీ శయారసమనీ నిండుగా దలతూ! 


ఆత్మచింతన. . అ 7 


మనసులో నుంటావు! 


మనసులో నుంటావు! మధురమగు. స్పందనల! ' 
మనసువిప్పీ నీవు మాటాడ వెందుకో! 
కనులలో నుంటావు కంటిపాపకు మల్లె 
కనుల ముందూ నిలిచి కనిపింప వేలా! 
మనసులో నుంటావు! మధురమగు స్పందనల 
మనసు విప్పీ నీవు మాటాడ వెందుకో! 


ఆన్ని మజనీ కృష్ణ ష! నిన్ను | దలచుచు నుంటి! 
చిని చిన్ని పలుకులను చ్మితమగు, మాలగా! 
ఆర్బించితిని స్వామి! ఆత్మార్పణం బనుచు మగ 
చిన్నిచూపును జూడు! చిజునవ్వు లొలుకుతూ! 1మనసులో॥ 


తపియించు చుంటిసీ కాపసికి వఠె నేను! 

పసిపాప తల్లికై పలవరించిన యటుల! 

మజచి తన తావునూ మజుభూము అందునను | 
లేడివలె దిరుగుచును నీడగానక నేను! - .. [మనసులో ॥ 


చిన్ని కుటి జూపింపు దీరుగా నా కొకటి 
_ చల్లనీ నీడలో స్వామి! నిన్తు దలచుచును! 
స పాట బాడుకొను నిర్మలంబగు మనసు 
దయ సేయుమో ప్రభూ! దగ నము కరుణించి! 


మనసులో నుంటావు! వధుక్తమ్నగు. నృజడనణ. 
మనసు విప్పీ నీవు మాటాడ వెందుకో!: 


i4 అంతల్మథనం 


నీ మురళి స్వనములను! 


సీ మురళి స్వనముఐను నింపొంది. శ్రీకృష్ణ! 

నా మనసులో గీతి నాట్యాలు చేస్తోంది! 
ఇనంద్న (గ్రంథి, యది! యప్పురూప, బంధమిది 
నీకు నాకూ మధ్య నిలిచినా సాక్షిగా! 

నీ మురళి స్వనములను. నింపొంది. శ్రీకృష్ణ 

నా మనసులో గీతి నాట్యాలు చేస్తోంది! 


ఆర్షిభావముతోని యందించినా మురళి 
నాదాల నందుకొని నా. మనసు పులకించి! 
చిని చిన్ని పదములను చిన్నారి రాగముల 
మధుర గీతము లల్ల మధురిమలు నేర్చింది! ॥నీ మురళి॥.. 


చిజుగజ్జియల తోని చిన్నారి పాదముల 

నాట్యాలు చేస్తోంది! నవరాగ. సంధ్యగా! 

తేనె లొలికే పాట తీయగా బాడుతూ 
మురిపించు చున్నడీ. ముద్దుగా శ్రీకృష్ణ! సి మురళిః 


నీకు నాకును మధ్య నిలిచినా. బంధమిది 
"జన్మ జన్మలకయిన విడిపోని స్నేహమిది! 
సతినై న నాకు నొక సుతను జేకూర్చితి వి! 
మన రాగ బంధముల మధుర ఫల మిదిగాద? 


నీ మురళి స్వనములను నింపొంది+ పెంపౌండి 
నా మనసులో" గీతి నాట్యాలు జేస్తోంది!- 


16 


వెలుగులన్నీ మాసి పక ముగిసినవి ' 
వైతన్య యా[తలో చరమ దశ యరుదెంచె! 


దారి తెలియక నేను తలడిల్లు వేళ యిక 


యరుగు దెంచె నటంచు నలరి దలచితినీ! 


వెలుగులన్నీ మాసి వేడుకలు ముగిసినవి 
చైతన్య యా(తలుగ చరమదశ యరుదెంచె! 


నిర్జీవ శక్తులవి నిలిచెనని [బతుకులో 
భావించితిని మదిని బన్నుగా స్వామీ! 
దారి మూసుకు పోయి దరిలేని చీకటిని 
(మగ్గవలెనని నేను మదిని దలచితినీ! 


కాని సీ భావాలు గడు విచితము గదా! 

చిగురు పూవులు మజల జెలగుచున్నవి మదిని! 
పాత పాటలు హృదిని బరగ మాయక ముందె! 
(కొత్త పాటలు వెడలె (కొంగొత్త రాగాల! 


నా హృదిని వెలిగించి నా నోట పాడించి. 
విన వలయునని నీకు విమల కోరిక యేమొ! 
శిశరమంతా మాసి చెలగి వాసంతమును 
కనుల ముందర నిలిచె కమ్మనీ కోనలను! 


మజల కోకిల పాట మాధుర్యములు విరిసె 
(ప్రకృతి సౌందళ్యాలు (పభవించె కనులలో! 
మజల నీ నర్తనలు మననులో గోపాల! . 


మురిపాలు జిందుచును ముదము గూర్చుచునుండె!. 


వెలుగు! 


1వెలుగు॥ 


॥వెలుగు॥ 


: 11వెలుగు॥ 


అంతర్మథనం 


నా దీర యాత యిక 


నా దీర్గ యాత యిక నడువలే ననుచు మది 
ఆశలన్నీ వొదిలి యడలు సమయమునా! 


మజల జవమును నిచ్చి మాధుర్యమును నిచ్చి 
కనులలో నింపితివి కాంతులను మజలా! 


నా దీర్హ _యా[త యిక నడువలే ననుచు మది 
ఆశలన్నీ వొదిలి యడలు సమయమునా? 


తీయనీ గీతముల జేర్చి పాడగ యింక 

శక్తి లేదనుచు నే రక్తి విడిచితినీ! 

మజల హేనాధ! నా మనసు పొరలందునను 
తీయనీ రాగాలు జేర్చితివి యేలా? 


ఆల తుమ్మెదకు వోలె యాడినా యాటలను 
మయు' జన్మకే ననుచు మదిని దలచితినీ! 
మజల దయవచేసితివి మధురగీతిక తోని 
సీ యెదుట జాడగా నిఖిలేళ నాట్యాలు! 


మురళి పాటను వినుచు ముగ్గనై రాధనై 
తేలిపోపుచు నుంటి తెర వెనుక మధురిమల!. 
మజల గాంచుచు నుంటి మధురాతి (ప్రకృతిని 
చిన్ని గోపాల, నీ చిన్నారి సొగసులను! 


దారి తప్పిన నాదు దయనీయ స్థితి త 
బాటజూపితివి మటజి పయనింప “వేసితివి! 
రంగు రంగుల పూల రమణీయ వనపవీధి 

నను నిలిపితివి స్వామి నాథ! నిను పూజింప! 


ఆత్మ చింతన 


నా దీర 1 
ఘె 


నా దీర॥ 
ఘే 


॥నౌ దీర ॥ 
యె 


కనా దీర ॥ 
యి 


77 


మృత్యు మాతా! నిలువు! మోదమున కొన్నాళ్ళు 
అలరి పిలువకు నీదు ఆనంద కౌగిలిని! 
కృష్ణభ క్తిని గూడి నిష్టతో నుంటినీ 
విమలగీతిని మదిని విమలముగ బాడుచును! 
మృత్యు మాతా! నిలువు! మోదమున కొన్నాష్ళ 
అలరి బిలువకు నీదు ఆనంద కౌగిలిని! 


కాటుకల జీకటుల గడకు జా పెదవనుచు 

మది కష్టముల నన్ని మాపెదవు నని దెలియ! 
కాంతిగూర్చెడి దాన వని దెలియ నమ్మరో 
కాంతి [పదాయివని గూడ నే నెణుగుదును! 


చిన్ని కృష్ణుని నేను జిగురాకు బూవులను 

విరహ గీతంబులను విరచించి పూజించి 
మాథవుని దర్శింప మది గుందుచుంటినీ 
కొన్నాళ్ళ తరువాత గోరి వచ్చెదనమ్మ! 
మాథవుని చింతలో మది బొగులుచుంటినీ 

నీ శాంతి కంచె యది నిర్మలంఐని దలతు 
విరహ గోపికనుగా విలపించు చుండు పే 

అలరు నా మది గొర్కె! అమ్మరో! నీయిచ్చ! 


మృత్యు మాతా! నిలువు మోదమున కొన్నాళ్ళ 
ఆలరి పిలువకు నీదు ఆనంద కౌగిలిని! 


78 ఆంతర్మ శనం 


యమృత్యు గీతము. 


మృత్యు గీతము నోట మోదమున బాడగా 
సమయ మెతెంచెనని సభియ దలచితినీ! 
నా జీవ శక్తియును నవళక్తి బలములను 
నాతి! ముగిసిన వనుచు నయముగా బలచితిని! 
మృత్యు గీతము నోట మోదమున జాడగా 
సమయ మేతెంచెనని సభియ! దలచితినీ! 


తీయనీ రాగాల తీపి కథ ముగిసెనని 
ముళ్ళ కంపల ముదిమి మోదముగ వచ్చెనని! 
శ క్రియుక్తులు దగ్గి జేతికజ్జ్ఞయు మిగిలి 
మౌనగీతము బాడ మదియందు దలచితిని! ॥మృతుు॥ 


ఆద్భుతంబులుగాద యావిష్లు చిత్రములు 
మజల జవసత్త్యములు మానుగా నిచ్చెనే! 
ఆరవిందములు బూచె యద్భుతము మదియందు 
కలువ బూవులు బూచె! కమనీయముగ హృదిని! ॥మృత్యు॥ 


కొత్తపాటలు విరిసె కూర్మీతో గుండెలో 
మధురాక్షరములతో మాణిక్యముల వరుస! 
మజల నను బాడింప మధుర గీతాలనూ 
ఆతని మది గోర్కెయని యతివ! భావింతు నే 


మృత్యుగీతము నోట మోదమున బాడగా 
సమయ మేతెంచెనని సభియ! చలచికినీ! 


ఆత్మ చింతన వ. ( ప. 79 


ఒక్యా వాట 


ఒక్కా పాటి! ఒక్క పాట! 
చిక్క-వైన జర్క్‌ పాట! 
షాడింపుము నా నోటను 

పరవశింప [పకృతి యంత? 


ఒక్క పాట! ఒక్క పాట! 
చక్కనైన ఒక్క_పాట! 


సీమురశీ స్వనములలో 
నిండయినది నీటయినది! 
నా నోటను బలికింప్తము క +. 
నవగీతిక యనునటులను! ఒక్కా! 


జగముల నూగించు దాని 
జాగృతి గలిగింతు దాని 
[ప్రకృతిలో సుందరమయి 
పజలనోట నిలుచుదాని! క 


ఆంబరమున తారవోలె 
అలరు చందమామ విధము! 
చల్లగాలి తెరల వోలె 
ఉల్లము ప్కలకించు దాని 


సత్యము శివసుందరములు 
సమత మమత తొలుకుదాని! 
గమ్మమునకు దారి జూప 
కారిష దీర్చు దాని నొకటి! 


ఆంతర్మథనం 


దూరాన కోకిలా 


దూరాన కోకిలా తోరంపు పాటలూ 
నిను బెలుచుచున్న వి నిర్మలానందమున! 


అల మయూరము గూడ యందాల నృత్యముల 


యలరుచున్నది కృష్ణ! అందాల వనవీధి! 


దూరాన కోకిలా తోరంపు పాటలూ 
నిను విలుచుచున్న వి నిర్మలానందమున! 


ఉదయసంధ్యలు తూర్పు విరజిమ్మి కుంకుమలు 
విశ్వమంతా విరినె విరజిమ్మె యరుణిమలు! 

మంచు బిందువులలో వంచినా ముఖములను ' 
తమ రూపు జూచుకొని తన్మయము నగుచుండె 


రామచిలుకలు గూడ రమ్యముగ నెగురుచూ 
రామరామా యనుచు రవలు సేయుచు నుండి! 
సీటిపకులు గూడ నెలవంక జారగా 

తారలను లెక్కించి తగ బలుకుచును నుఠడె! 


పరమపావన! నిన్ను పవలు ర్యాతులు గూడ 
బిలుచుచుంటిని స్వామి! దలచుచును మదియందు 
మాటాడు చుండెదవు! మధురముగ మదియందు 
కంటికందవు గదా! కమనీయ రూపమున! 


ఈ మాట లెన్నాళ్ళు? యీ పాట లెన్నాళ్ళు? 
సంతలో యెన్నాళ్ళు? సరసతను యగుబడుట? 
కలిసి పయనించుటది కలలోని 8 ధకువలె 
ఆంతు జిక్క_దు కృష్ణ! ఆది యేమి మాయయో! 


అత్మ చింతన 6 


॥దూరాన॥ 


।దూరాన॥ 


॥దూరాన॥ 


॥దూరాన॥, 


81 


శలలలో గనిపించి 


82 


కలలలో గనిపించి కలత సేయకు స్వామి 
కలిసి నూటాడుమాt" కమ్మనీ [పేమా! 


'రాలేటి పూవునూ! రమణీయ వనమునను 
అందుకో హస్తమున చందమున కృష్టా! 
కలలలో కనిపించి కలత సేయకుమయ్య 
కలిసి మాటాదుమా! కన్మునీ |పేమా! 


షగలంత రవిరకళ్మి బరగ. తాపమునందు 
వాడుచుంటిని స్వామి! [పాళ్టన అళతోనీ! 
చల్లనీ వెన్నెలల మెల్లనీ. రాగముఐ 
నను న్‌ వేడుచునులదు సన్నుతుల 'తోనీ! 


వై[తమది ముకుళించె చై తన్యమును మాసె 
మబ్బు తెరలను జగతి మాటు మణిగినదీ! 
ఆషాఢ మెఘమును యలరె నా హృదయమును 
బరువుగా దోచినది బాధ యనిపించే! 


వర్ష జల వీందువులు వన్నెలను టిందుచును 
కన్నీటి పువ్వులను గలిసి [పవహించినవి! 
వానకోకిలగూడ వనర కన్నీటితో 

జలజలా రాల్పుచును జాలిగా బాక్షినది! 


భాతి ధూశిని రాలి దగ య ముందుగనె 


హ స్తమున గ్రహియించి యలరించుకో స్వామి! 
నా పూజ సఫలమై నా గీతి భన్యమై 
నిన్నందుకోగలను నిర్మలానందమున! 


1కలలలో॥ 


1కలలలో॥ 


1కలలలో॥ 


. 


వో కలలలో 


... అరతర్మక్లనం 


కుకసింవెను నా మదిలో 


వికసించెను నా మదిలో వేయివెయి తామరలూ! 
మధురమైన వాసనలను మాధుర్యము జిందునటుల! 
పికసించెను నా మదిలో వేయివేయి తామరలూ ! 


విమలమైన మధురగీతి 
వినువీధుల బాడుకొనుచు! 
దిరుగుచుందు నిను వేడుచు 
వెదుకుచుందు మోరనె శ్రి! 


వికగించెను నా మదిలో చేయువేయి ree) 
మధురమైన వాసనలను డూభుర్యము జిందునటుల! 


కొండలలో కోనలలో 

కూర్మి మధుర గీతములను 
టట "సెలయేజుల సవ్వడులను 

జేర్చి గొంతు స్వర ములనూ 


వికసింఛెను నా మదిలో వేయి వేయి తామరలూ! 
మధురమైన వాసనలసు మాధుర్యము జిందునటుల 


సీతకోక చిలుక వలెను 
జేరి పువ్వు పువ్వు నందు! 
మర్మముగా నాదు మాటి 
మధురముగా దెలుపుచుందు! 


వికసించెను నా మదిలో వేయి వేయి తామరలూ! 
మధురమైన వాననలను మాధుర్యము జిందునటుల! 
. విళపించెను నా మదిలో వేయి వే వేయి తామరలూ! 


|| 


“ఆత్మ చింతన ల ప లం 


మనసున దయదలచి కృష్ట! 


మనసున దయదలచి కృష్ణ! మాధుర్యము జిందవోయి! 
ఆడుగు దామరలను నన్ను నజని గాంచనిమ్ము కృష్ణ! 
మనసున దయదలచి కృష్ణ! మాధుర్యము జిందవోయి? 


ఫ్‌ వెనుకను వచ్చుచుంటి! 
నీరధి గలిసే నదివలె! 
ఆలల గలియనిమ్ము కృష్ణ! 
అంతులేని వారాసిన! 


మనసున దయదలచి కృష్ణ! మాధుర్యము జిందవోయి! 
ఆడుగు దామరలను నన్ను నరసి గాంచనిమ్ము కృష్ణ! 


పడమటి సూర్యునికి వోలె 
బరుగెత్తుచు నుంటి వేమి? 
నిలిచి నన్ను జూడుమోయి! 
నిర్మలముగ దయను దలచి! 


మనసున దయ దలచి కృష్ణ! మాధుర్యము జిందవోయి. 
ఆడుగు దామరలను నన్ను నఅసి గాంచనిమ్ము కృష్ణ! 


ఆంతులేని య్మాత యిటుఅ 
యరసి వచ్చుచుంటి నేను! 
కనుమబజుగై పోచోకుము! 
కామితమును దీర్పవోయి! 


మనసున దయదలచి కృష్ణ! మాధుర్యమః జిందనో యి! 
ఆడుగు తాబురరిను నన్ను | నజనీ గాంచనిక్ము కృష్ణ! 


ఇసేమతో విలిచినా 


[పేమతో వీలిచీనా పిలుపులన్నీ గూడ 
గాతిలో గలిసెనని కలత జెందితినీ! 
విభు డింక రాడనీ వెతనంది మదియందు 
 యారాట బడుచుంటి యది యేమి చిత్రమో! 
_పేమతో బితిచినా పిలుపులస్నీ గూడ 
గాలిలో గలిసెనని కలత జెందితినీ! 


ఆల విభుని భావాలు నంతుబట్టవు చెలియ! 
వికసింప జేయనే! వెన్నెలల కుసుమాలు! 
ఆశలను జిగురించి యందాల గురిపించి 
కోకిలా పాటలా కూర్మి చిందులు వేయు! (ప్రేమతో? 


(కొత్త రాగాలతో [కొత్త పాటలు విరియు 

మనసులో పొంగునే మహనీయ భావాలు! 

చీమలా బారులా సెలయేటి జాలులా 

ఉయ్యాల లూగించు సయ్యాట లాడించు! ॥(పేమతో॥ 


మధురమౌ [శుతిలయల మనసులో బాడించు 
సరిక్రొత్త గీతమును సరసతను వెలయించు! 
గొంతెత్తి పాడమని కోరి తన మురళినీ 
ముందుగా బాడునే మోదమున చెలికాడు! 


[యేమతో పిలిచినా పిలుపుఆన్నీ గూడ 
గాలిలో కలి సెనని కలత జెందితినీ! 


ఆత్మ చితన మ. 


కోకిలకు పసల 


కోకిలకువలె నాకు గూడన్నదియు లేడు. 
నీలి మబ్బునకు వలె నిలకడయు లేదు! 


అలకువలె ఒకచోట నిలుచుటయు లేదు, గద! 
జగమంత దిరుగుచును' వగజెందు చుంటినీ! 


కోకిలకువలె నాకు గూడన్నదియు లేదు 
నీలిమబ్బున నకు వలె నిలకడయులేదూ! 


చెట్టు చేమలయందు చింతనల దిరుగుచును 
పోడుచుంటిని కృష్ణ! ప్రవిమలంబగు గీతి! 
నీ పాదములచెంత నిబస్థావరము నిచ్చీ , 
నిలువనీయవుగదా! నీవైన దయ దలచి! . కో 


ఆధారమునులేక యందందు తిరుగుచును 

దిక్కులను దిరుగుచును దిశల బోవుచునూ! 

నీడగా నీపని నిలువ పీయప్పు గదా! 

నల్లని మబ్బులని నవ్వగా జగమంత! కో! 


ఆలవోలె కొండలను తగిలీ తుంపురులుగా 
చిదికి పోవుచునుంటి చిన్నారి తెరగూడ _ 
పయనించి భూమిపై బడి యింకిపోవుదును 
కడలేని కథవోళె “తుదిలేసి గీతివలె! 


కన్నీరునకు గూడ కడయన్న డయ లేదు 
_వాటిసారిగ నేను పధముజేరుట లేదు! 
చేతిలో కిన్నెరె చిరకోక్‌ సలి యనుచు 
ఆంతరంగము గీతి! అల్‌ (పొజనుని దతతు! 


వెన్నాళ్ళు యీఫ క్రి యెన్నాష్ళ యీగీతి? 
సన్ను తించుచు' కృష్ణ! విన్నపము దెలిపీ! 


నదులు దోరులుమారె! నవ పథము లేర్పడియె! 
మజ్జి పూడలు గూడ మటల వృక్షములాయె! 


ఎన్నాళ్ళు యీభ యెన్నా పళ్ళు యీగీతి? 
స కృష్ణ? విన్నపము దెలిపీ! 


"పెంచినా చిజుమల్లె క కంచెగా మారినది. 
పుష్పించుచున్నది పున్నమీ వేలుగుగా! 
కొలను [పక్కనయున్న కుదురుగా కడిమియును 
భాసిల్లు చున్నదీ పరిపూర్ణ కాంతులను వె 


వరదలో' దరఠికొచ్చి వగజెందు చిలుకనూ! 

రక్షించి వృక్షమున రమ్యముగ నుంచితిని 

గూడొకటి కట్టుకొని కుదురుగా [పియునితో 

సంతాన గరిమతో సౌఖ్యముగ నుండెనూ! 11వ 11 


“సెలయేటి జాలులో కదిలినా రాళ్ళన్ని 
గుండాళ్ళవలె దొరలి కుదురుగా బొమ్మలై 
చిణుచేపలన్నియును జెలగి యా శిలలతో 
బొమ్మలా పెళ్ళిళ్ళు బొసగ జేయుచు నుండె! 


దయలేని నీవు నను దయగలిగి యుండుమని 
మోయమని జీవితము మొరటుగా. నిచ్చితివి! 


అంతులేనీ యాత్ర నరోయజేయగ తేను! 
చింతతో కిన్నర వంత దగ లేను! 


మంచుపొగలకు వోలె 


మందుపౌగలకు వోలె మదిని వ్యావీంచినా 
చింతలను దొలగించు ఆంతరంగమునా! 


నావలెను జగమంత నళినాక! రోదనల 
వేదనా భాష్పముల వెదజల్లు చున్నదీ! 


మంచుపొగలకు వోలె మదిని వ్యాపించినా 
చింతలను దొలగించు అంతరంగమునా! 


కలువ తామరలునూ కలత నొందుమ మదిని 

కన్నీటి ముత్యాలు వెన్నెలను ధరియించి! 

ఎదురు జూచుచునుండె వేడుకను మోమెత్తి 

సీయందు మిళితమై నిండుకాంతులు జింద 1మంచు॥ 


కొండలును బండలును కూర్మితో రోదించి 
నిండారు న్మశువులు నీరుగా జారుచును! 

సెలయేజుగా మారె విలపించుచును మదిని 
కిన్నెరల ధ్యనులవలె మన్ననల. జేయుచును మంచు 


'చిలుక గోరింకలును బిన్నారి తుమ్మెదలు | 
విరహ జ్వాలలతోని వేదనల జిందుచును! 
చిను విలుచుచున్న వీ నిండారు గొంతుతో 
భవబంధముల బాపి బన్నుగా [(జోవమని! 


(ప్రకృతి వలె నే గూడ పరవశించుచు మదిని 
విరహగీతిక తోని విపులమగు వ్యధతోని 
పాటపాడుచునుంటి ఐన్నుగా జగలితో 
ఆగపడుము _పేవతో ఆర్తులను గాపాడు! 


38 2 అంతర్మథనం 


కౌండ వాగుగ మారి 


కొండ వాగుగ మారి కోరికను జాలుగా 
బండల మై దూకి [ప్రవహించుచుంటి! 
నీ పాదముల గడిగి నీచుట్టు దిరుగుచును 
జాడుచుంటిని గీతి భవ్యమగు ధ్వనులా! 
కొండవాగుగ మారి కోరికను జాలుగా 
బండల పై దూకి [ప్రవహించు చుంటీ! 


గిరి మైని వెలనినా గోపబాలక! నిన్ను 
పూజించు చుంటినీ! పురుషోత్తమా! భక్తి 
రాలినా పూలన్ని రమణీయముగ దెచ్చి 
నీ పాద సన్నిధిని నిలుపుచుంటినిగా! 1కొండ॥ 


కదిలేటి శిలలనూ గలిగేటి మృదుధ్వనుల. 

మధుర మృదంగాలు మారుమోగిన యటుల! 

పరుగెత్తు సెలయేటి పాటలే మాటలుగ 

విన్నవించుచు నుంటి విమల గితముగా! కొ ండ॥॥ 


బహుదూర యుదధికిని బన్నుగా బోవలెను 
మంచు ముత్యాలనూ మాణిక్యములను మణి 
మాలగాజేసి నీ మధురమగు కంఠమున 
హారముగ అర్పించి అలరి తరియింపగా! 


. కొండవాగుగ నూరి కోరికను జాలుగా 
బండల పై గూకి [ప్రవహించు చుంటీ! 


ఆత్మ చింతన ! 89. 


పరుల యాచింపనూ 


పరుల యాచింపనూ. బన్నుగా చేజాచి 
నినుదప్ప జగతిలో నిర్మలంబగు భ కి! 


ఆంతరంగముఢథందు జింతనలు చేయుదును 
 మధురమగు గీతముల మన్నింప మనుచునూ. 


పరుల యాచింపనూ ఐన్నుగా చేజాచి 
నినుదప్ప జగతిలో నిర్మలంబగు భక్తి! 


కోనలో కోకిలను కూర్మి యాచింపనూ 
మధురమగు రాగాం మనసు దయసేయమని 
చిలుకలను యాచింప చిజునగవు జిందుచును - 
చతురమగు పలుకులను చాతుర్య మీయమని 1పరుల॥ 


కలువ తామరపూల కలతలను యాచింప 
కన్నీటి ముత్యాల కాంక్షతో నీయమని! 
దరులందు నిలిచినా కడిమిచెట్టును గూడు 
మురిపాల అందాలు ముద్దుగా నివ్వమని! .॥పరుల॥. 


పరుల పాటలు బాడ్‌ బన్నుగా నోవనుచు 
_ధ్వనియింపలేనుగా ధన్యమగు కిన్నెరను! 

సుడులు దిరిగే నాడు ముడులుగా ధ్యనియించు 

మధురాక్షరంబులే మర్మమగు నా గీతీ! 


పరుల యాచింపను sea కెయుజాచి 








హంస గానముతోని 


హంసగానముతోని అలరు ము త్రెపు దండ 
_ పదములన్నియు జెదీరె బరగ నీఠమునా! 
దతిథతేగి ముత్యాలు బండపై బడినటుల 
చేడీరహోయెను. కృష్ణ! మది గోనరాకుండ! 
హంసగానము తోని ఆలరు ముళ్తెపు దండ. 
పదములన్నియు జెదిరే బరగ నీరమునా! 


చిజుచేప కన్నియలు చిన్నారి బేడిసలు 

కొన్ని ము త్తియములను కూర్మితో [మింగినవి! 

కొన్ని ము.త్తియములనూ కోర్కెతో బండ అను 

చిన్ని బొరియల దాచె వన్నె జల పక్షులును! 1హంస॥ 


హంస అందోంపగా అల దండ ముత్యోల 

చిలుక గోరింకలును చిని పాల పిట్టలును! 

మురిపాల ముత్యాల మురిపముగ గొనిపోయి 

తమ గూళ్ళలో దాచె తన్మయము జందుచును!. హంస 


నీతోని జతగూడి నీంగీ మై కొచ్చుటయు 
చెలుల కిష్టముకాదొ! కష్టమో శ్రీకృష్ణ! 
హంసగానముతోని యలరు ము త్రెపుదండ! 
గైంపినవి దండనూ చెదరగా ముత్యాలు! 


_హంసగానముతోని యలరు ముల్లెష దండ! 
పడములన్నియు జెదీరె బరగ సీరముసా! 





శోకిలకు వలె నాకు 


కోకిలకువలె నాకు గూడన్నదియు లేటు 
3 నీలిమబ్బునకు వలె నిలికడయు లేదూ! 


ఆలకువలె ఒకచోట నిలుచుటయు లేదుగట! 
జగమంత దిరుగుచును వగ జెందుచుంటినీ! 


కోకిలకువలె నాకు గూడన్నదియు లేటు 
సీలిమబ్బునకు వలె నిలికడయు లేదూ! 


చెట్టు చేమలయందు జింతనల దిరుగుచును 

బాడుచుంటిని నిన్ను [పవిమలమగు గీతి! 

సీ పాదముల చెంత నిజ స్థావరం విచ్చి 

నిలువనీయప్పగదా! సీవైన దయ దలచి కో॥ 


ఆధారమును లేక యందందు దిరుగుచును 
దిక్కులను దిరుగుచును దిశల బోవుచునుంటి! 
నీడగా నీ దాపు నిలువనీయవు గదా! 

నల్పనీ మబ్బులను నవ్వగా జగమంత! . (కో. 


ఆలవోలె బండలను తగిలి తుంప్పరులుగా 
చిదికి పోవుచునుంటి చిన్నారి తుంపురుల 
పయనించి భూమిపై బడి యింకి పోవుదును 
కడలేని కథవోతె తుదిలేని గీతిగా! 


బాటసారిగ నేను పథము జేరుట లేదు 
కన్నీరునకుగూడ కడయన్నదియు లేదు 
చేతిలో కిన్నెరే చిరకాల సఖి యనుచు 
శాంతి నిచ్చెడిదనుచు అంతరంగము గీతి! 


92 — అంతర్మథనం 


ఈ కొండ కోనలను 


ఈ కొండ కోనలను యీయేటి సవ్వడుల 
 యెదురుజూచుచునుంచు యీచిన్ని కుటిలో! 
కిన్నెరను మీటుచును కీర్తనను బాడుచును 
_ = రాత్రిబవసలు సీదు రాకకై కనుగొందు! 
ఈకొండ కోనలను యీయేటి సవ్వడుల 
యెదురు జూచుచునుందు యిీచిన్ని కుటిలో! 


నీవార్తలను దెలుప నిలిపితిని గగనమున 

_ రాజహంసల నీదు రమ్య జాడలనూ! 
భూమి పై నిలిపితిని బొలుపుగా జింకలను 
నీరాజము నీయ నిండుగా పూజింప! ॥ఈకొండ 1 


కోనేరు అందుగల కూర్మి తుమ్మెదలనూ 

కోనంత దిరుగగా కూర్మి కట్టడిజేసి! 

ఆకాశమందునా అలరి హరి విల్లునూ 

నలిపితిని దెలుపగా నీరాకే జాడలను! 1 ఈకొండ॥ 


ఒకనాడు నాజాడ యరని వచ్చెద వీవు 
మురళిలో మోదమున ముద్దుగా గలిపేవు! 
_ జన్మజన్మ అనాటి బంధములు దెంపేవు! 
మనసుతోనీ కోర్కె. మధురముగ దీర్చేవు! 


సు కొండకోనలను యీ యేటి సవ్వడుల 
యెదురుజూచుచు నుండు యీ చిన్ని కుటిలో! 


ఆత్మ చింతన థి 


మననులో నాపాట 


మనసులో నాసాట మౌనముగ కోదించు 
కోనలో ఒంటరిగ కోర్కె ఈలపోసీ! 
పరులకెప్వరిరినీ పలికి పిలిచీ తనదు 
హృదయ. వేదన యంత పదిలముగ దెలుపదూ! 
మనసులో నా పాట మౌనముగ రోదించు 
కోనలో ఒంటరిగ కోరె గ్రా దలపోసీ! 


మురశిలో గలియగా మోహమును వితలేక 

నిలుచుచును నీడలో విలుపకను బరుగెత్తి! 

కడిమిచెట్టును గాంచి కానకను నిన్నచట | 
కోనలకు దాబోవు కోనేరు దిలకింప! _ ॥మపిసుతో, 


తూలేటి తుమ్మెదల తొలిసంధ్య కాంతులను ' 

మబ్బులో తిరిగేటి మణి రాజహంసలను! 

(పశ్నించు నినుగూర్చి _పేనుతో జాడలమ 

తన మదిని తాపమును తన్మయమున దెతిపి! ॥మనసులో॥ 


కొంజ వాగులయందు కోనేటి దరులలకు 
పూపొదల యందునను పొలుప్పుగా వెన్నెలల 
ఇసుక నేలల యందు నింపుగా ఒంటరిగ 
కలువ కాడను [వాయ గలవ్యధను పాటగా! 


_మననులో నాపాట మౌనముగ తోటించు 
కోనలో ఒంటరిగ కోర్కె దణపోసి! 


94 అంతర్మథనం 


మనసులో. దెలుపదూ! 


మనసుతో దెలుపడూ! మౌనముగ నాపాభ 
కన్నులకు నిసిపించు కలత నంత టివీ! 


కృష్ణభక్తి కిని తాను కుములుచున్నావనీ . 
వేదనను దెలుఫు దన విరహ మంతయుగూడ! 


మనసుతో చెలుపదూ! మౌనముగ నాపాట 
కన్నులకు వినిపించు కలక నంతటిసీ! 


తన _పేమ న నంతమా తాముందు కృష్ణుడూ 

వలపించి తనను బా వన్నెలను దెలి"పెవని! ' 

పాటబాడగ గోపివనితనై ముగ్గనై 
యతని జాదల నరసి యరుగుచున్నాననీ! మే 


పాటతో బాటుగా బయనించు చుంటినీ! 

కొండ కోనల నన్ని కూర్మితో నను [దిప్పె! 

కలువ తామరలుండు గల తావులకు వేగ 

కోకిలలు నివసించు కూర్చి మావుల |దిప్పె! 1మ॥ 


తిరుగుచుంటిని గాని దీరుగా కృష్ణుడూ! 
అంజలిని [గహియించి యాదుకొనడే సఖీ! 

అతని ఏరహముజేత అలత కలతల జెంది 
కన్నులకు జెప్పుకొను గలవేద నంతయును! 


పాటలో రాగాలు (బద్దలై పోయినవి! 
పాటలో పదములును పరుగెత్తి పోయినవి! . 
పాటలో భావాలు మీటినా దీవెలును 
తేనెజేగలగుంవు చెదిరినటు తునైతో! 


“ఆత్మ చింతన గ. [1 $5 


వినులించి వినుతించి 


పినుతించి వినుతించి విమలమైనా మనసు 
రాయిగా మారినది తమ్మ శిల్పముగా! 
ఎదురు చూచుచునుంటి మదినిండ వేదనను 
కుటినుంటి గోపాల! కూర్మి నీ రాకకై! 


వినుతించి వినుతించి విమలమైనా మనను! 
రాయిగా మారినది రమ్య శిల్చముగా! 


కతినజ్వాలల తోని కాజడవి మండినటు 

మండిపోదెందుకో మాటుమణిగుండునూ! 

రాజుకొను చుండెపుడు రవరవల గుండెలను 
నిప్పు సెగలను గూడి నిగనిగల వేడిమిని! .... 1విను॥ 


సెలయేటి జాలుగా 'ఆలలతో [బవహించి 

శిలలతో జిందుచును జెదిరిపోవదు నేల! 

కదఆనీ కోనేరు మెదలనీ సీటివలె 

కన్నులను విరహమును కలిని యుండును నెప్పుడు . (విను॥ 


నిప్పులా కుంపటిగ నిగనిగల సెగలతో 
నిలిచియుండును నెప్పడు మెండుగా గుండెలో! 
గలగలా తొలుకదూ! కన్నీరు [ప్రవహించి 
నిలిచియుండును నెపుడు నిండు కోనేరువలె! 


నివ్వులా కుంపటిగ నిగనిగల సెగలతో 
నింతియుండును నెప్పుడు మెండుగా గుండెలో 


క్‌ అంతర్మథనం 


కన్నీటి వానలో 
కన్నీటివానలో కదులుచున్నవి శిలలు! 
సెలయేటితో బాటు జారుచును గిరిసీ! 
మబ్బులేని వాన మజియెచటి ను ౧డనుచు 
వనమయూరములన్ని వడి పొదల నిలిచినవి! 
కన్నీటివానలో కదులుచున్నవి శిలలు . 
"సెలయేటితోబాటు జారుచును గిరినీ! 


దరులునిండీ కొలను దన నీరు దొలుకుచును 

పల్లమగు భూములకు బయనించు చుండే! 

కలువతామరలునూ దగ మునిగి పోయినవి 

నీటిపకులు తరుల విలిచినవి కొమ్మలను! ం కన్నీటి! 


చిజు జేపలన్నియును చితముగ పైకెగిరి 

ముత్తెముల సొగసులను మురిపెముగ జూపించె! 

నీటిలో మునుగుచును నిలిచె తామరల పై 

[కీడించుచున్న ఏ కన్నెరలవలె కృష్ట! షొ కన్నిటి॥ 


కఠిన సర్పృములునూ కొనలో గల పులులు 
వెదురుది"దలను దాగె మది ఖీతి నొందుచును! 
కన్నీటితో గిరులు తరులన్ని తడిసినా 
వెన్నెలగ సీ కరుణ నస్నగా రాదు గద! 


కన్నీటివానల్లో కదులుచున్నవి శిలలు 
"సెలయేటితో జాటు జారుచును గిరినీ! 


ఆత్మ చింతన 7 97 


చెన్నె అల సాగ సులో 


వెన్నెలల సొగసులో యేటిపై పడవలో 
పరా నిలచుచుటిన్‌ బరగ ఒంటరిగా! 


ఆలలలో తెరలలో అటుబోయి నిటుబోయి 
ఒకచోట నిలువకను యొనర బేడిస వోలె! 


వెన్నెలల సౌగసులో యేటిపై పడవలో 
పయనించు చుంటినీ బరగ యొంటరిగా! 


పడవ నడిపేబాడు బరగ లేనే లేడు! 

. చుక్కాని తెరచాప నూటిగా లేవూ! 
గమ్మమన్నది లేదు గగనాన చుక్కలను 
చంతురుని గాంచుచును ఆందమగు గీతితో! 1వె॥ 


ఉదయ కాంతులు విరిసె ఉదయ్యాది కుంకుమల 

పడవ దరికిని జేరె బరగ ఒక |గామమున! 

[పజలడుగ యెవరివని బన్నుగా దికశ్నింప 
హరిదాసి ననుచు నే నలరి దెలిపితినీ! nda 


హరి యెచటి? యెడి? యని యలరి [పజ (ప్రశ్నింప 

మననులో నుండెనని మారు బలికితినీ! 

ఎ పల్లి? యే వూరు? యెవరివని (పశ్నింప 

లోకమంతయు నాది! లోతుగా యోచింప : 

ఆందజీ వాడనని ఆలరి ఐలికితినీ! ల. శె! 


చెట బోవుచుంటినని యని వారు (బశ్నింప 
గొంతు సకరించుకుని కూర్మి బలికితినీ! 
దుఃఖితులు వేదనను మరపిల్లు చారలను 
ఓదార్చి కన్నేరు నొనర దుడుచుటకనీ! 


అంతర్మథనం 


ళు శ 


మనసులో నా పాట చూటిమాటికి కదిలి 
మాథవుని కొజకునై మథనపడి రొదలా! 
నీలి గగనమునందు నిలిపి తన చూవులమ 
_ వర్షధారల వోలె వగజెందు కన్నీట! 


మనసులో నా పాట మాటిమాటికి కదిలి 


మాథవుని కొణకునై మథనపడి రొదలా! 


దూరముగ వనరేఖ దోరముగ గనుచుండు 


'గిరుల దారులు జూచు గగనాన చుక్కలను! 


ఏ దారి మాథవుడు నిటకొచ్చునో యనుచు 
బది దిక్కులను బజపు బరగ తన కన్నులను! 1మననులో॥ 


మంచుపొగ బయలులో మణికొండ శిఖరముల 


"కోనేరు దరులందు కూడి నిలుచుసు తాను! 


'ఆఅచి యణచీ పిలుచు నాదరము జూపమని 
పిలిచి పిలిచీ గీతి (పేమతో రమ్మనీ! ॥మననులో॥ 


గొంతు నిలుపదుగదా! కూర్మి యొక నిముసమును 
పాటనాపదు గదా! పరవశంబగు నెపుడు! 


ఆపలే నో పాట! అలరి బొమ్మెటకైన 
కొండలకు కోనలకు కూర్మి సెలయేజులకు! 


మనసులో నా పాట మాటిమాటికి కదిలి 


మాథవుని కొజకునై మథనబడు, రౌదలా॥ .. 


_మయూత్మ చింతన వ. 99 


ఆలయంబున నున్న 


ఆలయంబున నున్న అందాల గోపాల! 

ఏ విధిని పూజించి యెొటుల యర్చింతూ? 
శిలనున్న ని న్నెటుల చితముగ మాటాడి 
మురళి నూడు మటంచు ముద్దుగా దెలుపనూ? 


ఆలయమున నున్న అందాల గోపాల! 
ఏ విధిని పూజించి యెటుల యర్చింతూ? 


వనవీధిలో నున్న వన్నెలా పూలతల 

పూవులను గొనితెచ్చి పూనికను మాలగా! 

జేర్చి సీ హృదయాన గూర్చజాలను కృష్ణ! 

తుమ్మెదలు నంటినవి! తోరముగ యెంగిలిని 

ఎటుల మాలను గూర్చి నింప్పగా దెచ్చెదను? 1ఆల॥ 


గల గలా బారేటి సెలయేటి జలములను 

బంగారు కలశమున బన్నుగా తేలేను! 

చేపలంటినవి గద! ఢీ బాల గోపాల! 

ఎటుల సీ కర్ణ మును వేడుకను దేగలను? neo 


మనసుళో పూచినా మధురమగు పాటకే 
మాలగా వేసెదసు మది నున్న భక్తితో! 
అర్థమును సీకిత్తు నలరి కస్నేటితో 
పాదముల గడిగి నే [పణళు లర్పించెదను! 


ఆలయంబున నున్న ఆందాల గోపాల! 
వ్‌ విచెన్‌ పూజించి యెటుల యర్చింతూ? 


100 = అంతర్మథనం . 


కలల వేదనలనూ 
శిలల వేదనలనూ కదలికను కదిలించి 
నా పాట బాడుకొను నాథ (పణవమునా! 


అప్పుడే రోదనల యతిభ క్రి ధ్వనియించి 
మౌనముగ రొద మాను మానసిక చింతనల! 


శిలఅ వేదనలనూ కదలికను కదిలించి 
నా పాట బాడుకొను నాథ! (పణవమునా! 


మావికొమ్మల పెని మధురముగ కోకిలలు 

మంజులంబగు ధ్వనులు మాధుర్యముగ నింపి 

మౌనముగ కోనలో మాయమగు రీకిసీ 

గొంతునొకి నటుల కొస జారిపోయినటు! igo 


ఆరవిందములు పగలు యరసి రవికాంతులను 

మకరందములు తావి మధురముగ నొలుకుచును! 

పశ్చిమా సం దాన బడిపోవ నూర్యుడును 

మొగ్గలుగ మారునూ మోములను దించుకుని! ion 


అల రోదసిన గాంచి యలసి సౌలసీ బాడి 

కన్నీటి ధారలను కడవలను నింపితిని! 

కమలాకు గానకను కనతి కనలీ పాట! 
 కిన్ఫె రను దాగినది వన్నెలను విడనాడి! 


శిలల వేదనలనూ కదలికను కదిలించి 
నా పాట జాడుకొను నాద [పణవమునా! 


ఆత్మ చింతన త 101 


మాథవుని విరహమున 


మాథవుని విరహమున మనను చెదిరిన గాని 
మాట వస్తూ వుంది మథురమగు థఢ్వనులా! 
వాసంత బుతువునా వన్నెలును మాసినా 
పాట వస్తూ వుంది బరగ కోకిలకు వలె! 
మాథవుని విరహమున మనను చెదిరినగాని 
మాట వస్తూ వుంది! మధురమగు ధ్యనులా! 


విచ్చుకత్తులకు వలె వెఠసీనా యాపదలు 

ఒకదాని'పె నొకటి వచ్చుచుండీననూ! 

మనసులోని పాట మాధవుని మరువకను 

[శుతిలయలతో పాట సొంపు గులుకుచు నుండె! మాధవుని! 


మనసంత వికలమై మాథవుని చింతనల 

ఆలత కలతల నుండి యళలర్‌ కన్నీటితో! 

సొలసిపోయిన గూడ సౌంప్తగా నా మాట 

చిలుక వలి బలుకుచును శ్రీలు జిందుచునుండె! 1మాధవుని?।। 


మాథవుని విరహమున మానసము జెదిరినది 
మూగినై పోతినీ మునివోలె వేదనను! 

ఆ మాట యాపాట అలరి వచ్చుచునుండె 
స్వాతి కారెను బుట్టు జఅధి ముల్తెముల వలె! 


మాథవుని విరహమున మనను జెడిరినగాని 
మాట వస్తూ వుంది! మఢుకమగు ధ్యనుళా! 


we త౭తళ్ళ ధనం 


కొండపె నుండి నే 


కొండపె నుండి నే గోపాలకృష్ణ!యన 

అఆచి పిలుచుచు నుంటి! యాకాశ మార్గమున! 
పిలిచినా పిలుపులకు ,పిదిలె మేఘములన్ని 
నీ దర్శనము నాకు నిండుగా గనరాదు! 

కొండపై నుండి నే గోపాలకృష్ణ! యని 

ఆబచి పిలుచుచు నుంటి! యాకాశమార్షమున! 


ఏటి యొడ్డున నిలిచి దీటుగా యద్దరిని 
యుంటివని నీ పాట యొనర బాడుచునుంటే! 
సీవు గూడను బాడి నిండుగా దరిజేరి 
ఓదార్చు వెందుకో! వన్నెలా శ్రీకృష్ణ! 


అలలలో మునుగుచును దెరలలో ' దేలుచును 
సుడులలో ముడులలో దేలుచును గోపాల! 
నిన్ను వెదుకుచు నుంటి నింగి హరఠివిల్లులో 
కన్నులకు గనబడవు! వన్నాలను దొలుకవూ! 
కలువ తామరలతో కన్నీటి బిందువుల 
దోసిలిని బట్టి నే దొసగులను జాపమని 
అలగ చేం్యదునికి వలె యటచి బిలుచుచు నుంటి 
_ ఆలకింపగ రాద! తోతేసి (జోవగ్‌ రాద! 
కొండపై నుండి నే గోపాౌలళ్ళష్ణ! యని 
 అఅచి బిలుచుచు నరికే! యోకోశమార్గమున! 


ఆత్మ.చితన ౨... ౯. 


అంతర్నిగూఢమగు 


ఆంతర్నిగూఢమగు నలరు నా వేదనను 
మనసులో దావాగ్ని మాపువా రెవరూ? 
జెప్పికొనరానిదీ వావిచ్చి యెవరికిని 
మనసు ముడులను నున్న మర్మమగు తాపమును 
ఆంతర్ని గూఢమగు నలరు నావేదనను 
మనసులో దావాగ్ని మాపువా రెవరూ? 


కోనలో కోకిలకు గుప్రముగ దెలిపితిని 

మధురమగు నా వ్యధను మంజులంబగుగితి! 

జాలితో తా గూడ చలియించి గీతితో 

కన్నీరు నొలికినది మున్నీరు గలియగా! 1 ఆంత ॥॥ 


జల జలా (ప్రవహించు సెలయేటికిని దెలిపి 
మనసులో నున్నట్టి మాథవుని విరహమును! 
కన్నీటి ముత్యాలు చిన్ని దోసిలితోని 
ఆర్చింపమని దెలిపి యందించితిని యలల! '_ 1అంత॥ : 


ఎంతకాలం వీటుల చింతలను కన్నీళ్ళ 
వంతలను కృశియించి కాంత! (పకృతిమాత! 
చిక్కనీ యడవులను చెట్టు పృట్టలయందు 
కొంక చెదుకుచు నుంటి కల్యాణ ధామునీ! 


ఆంతక్ని గూఢ మగు ఆలరు నాకేదనను 
మనమళో వావాగ్ని మాప్పవా రెవరూ? 


104 ఆంతర్మథనం 


ఆకాశ మల్లియరొ! 


_ ఆకాళ మలియరా! అందాల శ్రీకృమ్లు 
' రొ ; లి 
పహెందగా.' వేదనను బొగులుచుంటి విగా! 
విరహ వేదనతోని విమలమగు కన్నులను 
కన్నీటి పుష్పాల కాన్క్స లర్చించుచును! 
ఆకాశ మల్లియలొ! అందాల శ్రీకృష్లు 
పొందగా వేదనను బొగులుచుంటివిగా! 


నిలిచి కానలయందు నీరాజనముతోని 

చూచుచుంటివి దిశలు దీనత్వమును దాల్చి! 

నావలెను విరహమున నలిగిపోవుచు గలత 

కన్నీటి భాష్పాల కరుణ నొలుకుచునూ! 1ఆకాళ॥ 


నేలంత బఅచితివి నిలిచి పుష్పాలతో 
కలయ జూచుచు గిరులు కాతడ కతతమనను! 
నే నాలుకు కన్నీరు నిలిచె సెలయేణుగా 
కొండలను బరుగెత్తి కూర్మి ధరణిని (వాలి! || అరాశ ॥ 


కన్నీరుగా పువ్చ సౌరభము నాలికితివి 

ఎడురు జూచుచు. కృష్ణు మది స్మరణ జేయుచును! 
నేగూడ కన్నీరు నిలిచి నాలుకుచునుంటి 
కొండవాగుగ మారి బండలను [బవహించె! 

నా మదిని నీ మదిని నలుగుచున్నా వ్యధను 
కరుణ [బోవడు గచా! వినడుగద! మన పాట! 


ఆత్మ చింతన -- 105 


ఆషాఢ మెఘమున 


ఆషాడ మేఘమున యలరు నీటికినోలె ' 

నిలిచె నా కన్నులను నీరములు కృష్ణా! 
మంచుకాలమునంరు మంచు పొగవలి నాదు 
మదియండు నిలిచినది మాధవా! విరహామును! 


ఆషాఢ మేఘమున యళలిరు సీటికివోఠె 
చిలి నా కన్నులను నీరములు కృష్ణా! 


మెకబపులను యుజుములును మేఘములు గురిసినటు 

కన్నీటి ధారలును గలగలా నొలికినవి! 

ఆంబరమునందునను హరిపిల్లు గనిపించె Fr 

కనుల కనిపింపవూ కమనీయ రూపమున! _ 1 ఆషాఢ॥ 


మంచు తుంపురులతో మహియంత నిండినది 
మంచు ముత్యాలతో మధురముగ ప్రకృతియ 
చల్లనీ చందునిగ చరియించె సూర్యుడూ! న. 
కనరావుగచ కృష్ణ! కరుణతో చల్చిగా!  . 1ఆషాఢ॥ 
హరివిల్లునకు వోలె ఆందాలు గురిపించు! 
మననునను రాజిల్లు మాధుర్యమును జిఠద! 
మంచు పొగవలె నాదు మదిలోని విరహాగ్ని టి 
చల్లడవములతోని శాంతింప జేయుమా! 


ఆషాఢ మేఘమున యలడుసీటికవోల 
నిలిచె నా కన్నులను సీరములు కృష్టా! ... 


Ne i .త౭తర్మథగం 


అంతర్నిగూఢ మై 


ఆంతర్నిగూఢమై యలరి యుండిన నిన్ను 
యత్నించుచును గోంచ జతనమున కృష్ణా! 

పఠమ భాస్వర మైన ఊడస్యలంబై న 

జ్యోతి కనుగొనగ నే (పీతి గాంచుచునుంటి! 
ఆంతర్నిగూఢ మై యలరి యుండిన నిన్ను 
యత్నించుచును గాంచ జతనమున కృష్ణా! 


కోరికల నిను గోరి కొసరుచును కొసరుచును 

ఆకాశ హర్మ్యాల నలరి గట్టుచునూ! 

ఆటు కోరికల గోరీ ఆయాస బడ్‌బోను! 

నిష్కామ కర్మలను నిరతి జేయుచు నుంటి! 1 అంత॥ 


_ నిశ్శబ్ద వీధులను నిరతమును దిరుగుచును 
కొండలను కోనలను బండలను గూర్చుండి! 
చిందుచును మనసులో చిగురులను దొడుగుచును 
పూలుపూయుచు నుంటి పొలుప్పగా శాంతమున! పసల 


నిను జూచుచుంటినీ నీడగా హృదయమున 
జ్యోతిగా నిలుపుచును పీతి భావముతోని! _. 
ఉదయసంద్యకువోలె వెలిగినో దీపమును 
ఆరిపోసియకను నటులె యుంచుము స్వామి! 


ఆంతర్నిగూఢమై ఆతరి యులడిన నన్ను 
యత్నించుచుసు గౌళచ జతనమున కృష్ణా! . 


ఆత్మ, చింతన a 1607 


హృనయార విందమున 


హృద మార విందమున వెలిగేటి జ్యోతిగా 

నినుగాంచు చుందునూ నిజముగా కృష్ణా! 
ఆటుబోయి వెదుకనూ నిటువెడలి కనుగొనను 
మననునందున నిలిపి మౌనముగ దలతు నిను! 


హృద యారవిందమున వెలిగేటి జ్యోతిగా 
నినుగాంచు చుందునూ నిజముగా కృష్ణా! 


విశ్వమంతా నిన్ను వెదుక నిక గోపాల! 

కనులలోనున్న నిను గాంతు నిరతమునూ! 

చేయివెలుగుల జ్యోతి వేడుకను వెలిగించి 

చూచుచుందును మదిని నురుచిరంబుగసూ! | విశ్వ॥ 


న్‌ర్ణనంబైన యా యేకాంతదేశమున 

కుటియందు నే నిలిచి కూర్మి కిన్నెర దాల్చి! 

జ్యోతిలో సిను గాంచి జ్యోతిగా నేమారి 

నిను కలిసిపోదునూ నిర్మలంబుగ వృదిని!  11విశ QU 


విశ (పజవమును నే ఏీడివచ్చితి కృష్ణ! 
తెన్నెన్నో మలుపులను చెన్నుగా తిరిగితిని! 
కన్నులను కాంతులను కదివినవి శ్రీకృష్ణ! 
వాదిలోని జ్యోతిగా మదికిచ్చితివి శాంతి! 


వృదయార విందమువ వెలిగేటి జ్యోతిగా 
నిను గాంచుదుందునూ నిజముగా కృష్ణా! 


108 ఆంతర్మథ నం 


ఎచ్చటో నుంటివని 


ఎెచ్చట్లో నుంటివని వెదుకనిక గోపాల! 
మననులోనుంటివీ మధుర కాంతులతోని! 


వేడ నిక గోపాల! వేడుకను కిన్నెరను 
పొడిపాడీ నిన్ను బరగ యాచింపకను! 
ఎచ్చటో నుంటివని వెదుక నిక గోపాల! 
మనసులో నుంటివీ మథుర కాంతుల తోని! 


కన్నులలో నిలిచి కదలాడు నిన్ను నే. 

పీధులందున వెదికి వ్యధ నందగా బోను! 

గగన వీధులయందు గనుగొనుచు తారలను 

చందమామను గాంచి అందాల బొగడనూ! ఎచ్చటో॥ః 


సంధ్య మొలకల గాంచి చారుసుందరమైన 
అరుణారుణ (ప్రభల అంతటను గాంచుచును! 
మదిమురిసిపోను నే యెద సంతసింపనూ! 
మంగళంబగు సీదు మథుర మూ రిని గాంతు! ॥వెచ్చటో॥ 


విశ్వ్యసౌందర్యంబు విమలమగు (పకృతియు 
నీజ్యోతిలో గలవు నిఖిలమంతముగూడ! 
పాలలో వెన్నయును బరగ యుండినరీతి 
మబ్బులో వర్షమును మణిగి యుండినరీతి 


ఎచ్చటో నుంటివని వెదుకనిక గోపాం 
మనసులో నుంటివీ మధుర కాంతులతోని! 


అత్మ చింతన . 109 


వా మనసు లోపలను 


నా మనసు లోపలను నవనవోజ్ఞ్యలముగా 
కాంతులను దొలుకుచును కమనసీయముగనూ! 


ఉన్న నిమ గానకను కన్నులను దెఅజచదుకొని. 
నలుమూలల అందునను. నాట్యమాడుచునుంటి! 


నా మనను లోపలను నవనవోజ్ఞలముగా 
కాంతులను దొలుకుచును కమనీయముగనూ! 


ఊర్జస్వలంబై న ఉన్నతంబగు జ్యోతి 
హృదయారవిందమున కద్దులుచుండగ నూ! 
కొండకోనలయందు బంఢలను [(బ్రవహించు, 
సెలయేజులను గాంచి శిలగ నే మారితిని! . నా॥ 


మదిలోని తెరలనూ మర్మముల దొలగించి 
దివ్య జ్యోతిని గాంచి దీ ప్పిబొందక నేను! 
ఆందందు వెదుకుచును అలరి మది కలతలను 
(భ్రమజెందుచుంటినీ భానుబింబము గనక! 


లోకమంతయు నీవె! లోలోన ఏకసించు 
ఆంతరంబగుజ్యోతి అఖిల జీవులయందు! 
ఉన్నదొక,_టియనీ యూహింప్ప పరమాత్మ 
ఓక్క_టే యని మదిని మక్కువగ యూహింవు! 


నా మనసు లోపలను నవనవొజ్జ్య్రలముగా ' 
కాంతులను దొలుచుకును కమనసీయముగనూ! 


nn creer అంతర్మథనం 


మనసులో నున్న నిను 


మననులో నున్న నిను మమతతో గాఠచకను 
మబ్బులను గాంచుచును మమత చిందితినీ! 
హంసభామల గాంచి యలరు చుక్కలగాంచి 
హరివిల్లు గాంచి నే నలరుచుంటినిగా! 
మనసులో నున్న నిను మమతతో గాంచకను 
మబ్బులను గాంచుచును మమత జిందితినీ! 


దివి భువిని వెలిగేటి టివ్యమైనా జ్యోతి! 

ఒక్కటే యని మదిని మక్కువగా దెలియకను! 
జీవుఅన్నిటియందు బరగ లీలగ యుండు - 
పరమాత్మయందు నా బరగ లీలగ యుండు! 

అని మదిని దెలియకను యలసి దిరుగుచు నుంటి 


సూర్యునీ కిరణాలు సూటిగా జగమంత 

కాంతి కీరణాలుగా గనిపించు రీతిగా! 
సకల జీవులయందు సర్వాత్ము డొక్క_డే! 
విడదీయరానిదీ! విడిపోని బంధ మిది! 
వేజువేజుగ నుండి వేడుకను గనిపించు 
భాను కాంతికి వోలె బరగు జగమంతయును ' 
“జీవాత్మ పరమాత్మ దివ్వెలో కిరణమై 
థాసిల్లుచుండునూ బన్నుగా లోకాలు! 
మనసులో నున్న నిను మమతతో గాంచకను 
మబ్బులను గాంచుచును మమత జిందితినీ! 


ఆత్మ చింతన ల cp rr 


కనులలో నున్న నిను. 


కనులలో నున్న నిను గానకను జగమంత 
వెదుకుచుంటి సి (ప్రభూ! వెతల నందుచునూ! 


కానలన్నియు వెదికి కలత నలతలన౦ది 
ఆలసిపోతిని స్వామి! అంతుదెలియక నిన్ను! 


కనులలో నున్న విను గానకను జగమంత 
వెదుకుచుంటిని ప్రభూ వెతల నందుచునూ! 


కలువ తామరలందు కమనీయ సరసులను 

తుమ్మెదల బారులను దోరముగ కోకిలలు! 

పాడజేటి మావులను బరగ వీక్షించితిని 

కనరావు గన్నులకు కటిక చీకటి గంటి! = ॥కను॥ 


పడవపై పయనించి బరగ యద్దరి జేరి 

గోపాలు డెచటయని కూర్మి (పశ్నించితిని! 

పదిమంది నవ్విరీ బరగ నను జూచుచును 

మదిలోని కృష్ణుని హృదితోని గను మనిరి!  $కను॥ 


కనులలోనున్న నిను కానలను వెదికితిని 
మనసులోమన్న నిను మహనీయ (ప్రకృతిని! 
అంతటా యున్న నిను యలరి గానగ లేక 
చూప్పలేనీవాడు నూర్యునీ గాంచినటు! 


పాడేటి పాటలూ! [భమర గీతములన్ని 
కిన్నెరను మీటినా కీర్తన అవన్నియును! 

గోపాలజాలుడై కూర్మి కన్నులయందు 

వృదియందు జ్యోతిగా మద్‌ వెదుక కనబడును! 


112 _ .ఆంతర్మధనంరి 


ఆందటిలో నున్న 


అందజిలో నున్న యాత్మ ఒక్కటి గదా! 
ఆ అత్మ పరమాత్మ! యరసి జూడగనూ! 


ఆ పరమాత్నయే యప్పరూప జ్యోతిగా 
ఆందజిలో నుండు నాత్మీయ కిరణమై! 


అందతిలో నున్న యాత్మ ఒక్క తి గదా! 
ఆ: . పరమాత్మ యరసి జూడగనూ! 


అఖిల జీవుఅయందు ఆ యాత్మ యొక్క_టే 
వర్తి ంచుచుండునూ వానచినుకుల వోలె! 
మంచుదిందు పుజుగా మర్మముగ కనిపించు 
అఖిలాత్మ కిరణములు అందుండి [ప్రసరించు _ 1అంద॥ 


పరమాత్మనే మదిని పరమ భాస్వరమైన 

జ్యోతిగా భా ఏంచి కీర్తినలతో నేను! 

రాముడని కృష్ణుడని రమ్య నామములలో 

వాజించుదురిటిం పురుషా త్తమా నేను! ॥అంద॥ 


లోకమంతయు ఒకటి! లోకులందటు ఒకటి! 
జ్యోతిలో వెలువడిన (పీతి కిరణములమూ! 
మదిలోని వెలుగునూ మానవుడు గుర్తించి . 
_వెలుగులోనే సకల విశ్వమును గాంచునూ! 


విడదీయరానిదీ! విమలమగు బంధ మిడి! 

వేర్యేజు నదులతో విలసిల్లు సందమిది! 
చం[దకాంతులవోలె విలసిల్లు పువ్వు లివి! 

అరుణకాంతులతోని యలతారు నేఖ. లిపి! 


అత్మ చింతన జస 113 


విశ్వాత్మలో నుండీ 


విళ్వాత్మలో నుండి వెలసినా మన మిటుల 
జడ భావంబేల వీద భావనలూ 
పరమాత్మలో నుండి బయలు వెడలిన మనము 
అన్నదమ్ముల వోలె ఆలరగా రాదా! 
విశ్తాత్మలోనుండి వెలస్‌నా మన మిటులి 
జేబఖావం చేల బీద భావనలూ! 


వేర్వేరు భావాలు వేర్వే రు మతములూ 
వేర్వేరు వ వన్నెలను వెలసినా మనమూ! 
వరో వ జ్యోతిలో బన్నుగా విలసిలి 


ట్‌ 


ఏప్‌'పెని వసియించు బుద్ది జీవులమూా! 1 


ఒక జ్యోతిలో నుండి వెడలినా జీవులము 
ఒకభూమి వేసియించు వికసించు మనమూ! 
విశ+మానవులంత ఒక్క_టను భావమున 


మనమునంచున దలచి మనవకెను గాడా? 1విళ్వా॥- 


ఆ పరమేశ్వరుని యంతరంగము వోలె 

ఆ జ్యోతి కిరణములు అందరము మనమూ! 
ఆ దివ్య జ్యోతినీ యలరి గాంచుచు దినము 
కరుణ /'పేమలతోని కలిసి జీవించుదము! 


విక్వాత్మలో నుండి వెడలినా మన మిటుల 
కేక భావవలేల? బీద భావనలూి 


sn ఆంతర్మశ్థనం 


ఊర్జస్వలంచై స 


ఊర్జస్యలంబై న యున్నతంబగు జ్యోతి 
కనుల గాంచగలేవు కాంక్షతో గూడీ! 


మనసు జూడగ లేదు మాధుర్యమును నొలికి 
అంతరాత్మను జూఢమని పలికె కృష్ణుడూ! 


ఊర్జ స్వలంబై న యున్నతంబగు జ్యోతి 
కనుల గాంచగ లేవు కాంక్షతో గూడీ! 


నను జూచినట్టుగా నా మురళి విని నటుల 
కనలేవు కన్నులను వినలేవు చెవులతో! 
[పకృతి యందాలఅనూ కనినటుల వినినటుల 
మహనీయ జ్యోతిని మటి హృదిని గనలేవు! 


కర్మ బంథము లన్ని గడతేరి పోవలెను 
మనసులో కోరికలు మాయమై పోవలెను! 
నిష్కామ కర్మమున నిరవధిక య్మాతలో 
. పయనించు పధికుడే పరత త్త్యమును దెలిసి 
మాన్యుడై కనగలడు మహనీయజ్యోతినీ! 


కోటి నూర్యప్రభలు గూడినా జ్యోతిసీ 
అంతరాత్మను గాంచి ఆనంద మొందెదరు! 
నా మురశిలోగూడ ఆ దివ్యజ్యోతినే 
[ప్రణవ నాదముతోని బరగ బాడుచునుంటి 
అనుచు పలికెను విభుడు ఆలరుచును | పేమతో! 


ఊర్జస్వలంబైన యున్నతంబగు జ్యోతి 
కనుల గాంచగలేవ్స కాంక్షతో గూడీ! 


ఆత్మ చింతన fs 


మద మత్సరము లనే మనసు తెరలను దాటి 
యడ్డు గోడల దాటి యలరు మాథవుని! 
దర్శింపగా నేను తరలిపోవుచునుంటి 
మజలి నే రానమ్మ! మధుమతీ! చెలియరో! 
మద మత్సరములనే మనను తెరలను దాటి 
యడ్డు గోడల దాటి యలరు మాథవునీ! 


జ్యోతిర్మయంబై న చూడళక్యము గాని. 
ఊర్షస్వలంవై న యుజ్ఞలంబగు జ్యోతి! 

జ రా జ గ 
క్రీ ర్తించచున్న యా నర్తించు కృష్ణునీ 
మురళిలో గలియగా పూదమున జనుచుంటి! 


[పణవనాదముళోని పాటవినుటకు గాను 
నర్తించు కృష్ణుని నర్హనల గాంచుటకు! 
అలరి రాకండమ్మ! అడ్డుగా తెరలతో 
మధువులను జిందుచును మందారములతోని! 


పర్యతంబుల గిరుల బరగ దాటగవలెను! 
నడి సంద్రము నందు నావలో బోవలెను 
[పకృతిమాతను గూడ పరికించి _పేమతో 
మాథవుని సన్నిధికి మమత బోవుచునుంటి! 


మద మత్సరములనే మమత తెరలను దాటి 
_ యక్సు గోడల డాటి యఅరు మాథవునీ! 


ప అంతర్మథనం 


శ యుర్‌ శి స్యనములే - 


సీ మురళి స్వనములే నిర్మలంబగు కక 
నాదమని దలతు నే మదిని శ్రీకృష్ణా! . 


విశ్వమంతా |మోగు విమలమగు నీ ధ్వనియె 
ఓంకార నాదముగ వర్ణిల్దుచున్నదీ! 


p చీ మురళి స్వరములే నిర్మలంబగు [ప్రణవ 
నాదమని దలతు నే మదిని శ్రీకృష్ణా! 


ఊర్జస్వలంబైన యున్నతంబగు జ్యోతి 

కనబడకయున్నదీ కాయి నీకటులందు! 

బహుదూర య్యాతికులు బరగ బోవలెనటకు! 

బహు యాతనల జింది బాధజెందగ వలయు! 4న] 


ఆతి సులభమైన నీ యందాలమురళిలో 
మనసు జిందగజేతు మధుర కాంతిని నొందు! 
దారిలో నడిదెదను దాసిగా వరించి 
అందుకొనుమా నన్ను అల గోపకాంతగా! TAY 


మౌనమును దాల్పవలె మౌనిగా నుండుటకు 
తపసిగా నుండుటకు తపనలో మునుగవలె! 
ఆట్టి మౌనము తపము నిసై జేయగలేను 
గాన సంకీర్తనల కడ ముళ్టైెదను నిన్ను! 


నీ ముర స్వనములే నిర్మలంబగు |పణవ 
నాదమని దలతు నే మదిని శ్రీకృష్ణా! 


ఆత్మ చింతన _ 117 


ఊకిర్టస్యలం'బై న 


ఊర్దస్వలంజై న యున్నతంబగు జ్యోతి 

కనలేను మాధవా! కాంతులను గలిపీ! 
వినుచుందు నీ మురళి విశ్వాంతరాళమున 
కనుచుందు నీరూపు: కనుల పండువుగా! 

ఊర్జస్వలంబై న యున్నకతంబగు జ్యోతి 

కనలేను మాధవా! కాంతులను గలిసీ! 


గోపకాంతగ నిన్ను కోరి పూజించెదను 

మధురగీతము బాడి మానసము నందునా! ' 

వెన్నెలా పువ్వులను వేడుకను నే దెచ్చి 

మాలగా (గుచ్చి సీ మదియందు వేయుదును! 1ఊం॥ 


వీధివీధుల యందు వాడవాడలయందు 
కిన్నెరను బట్టికొని కీర్తనల బాడుటే! 
_ముక్రిసాధనమనీ ముదముతో నే దలతు . 
దాసిగా యుండుపే దగ యోగ్యమని దలతు! nat 


అణువణువు నిండినా యందాల గోపాల 

నిను విడిచి నేబోను నిఖిల య్మాతలకునూ! 
నా కుటిని నే నుందు నాముందు నీవుండు! 
నిను బాడుచుందునూ నిరతమున గీతికల! 


ఊర్ణస్వలంబై న యున్నతంబగు జ్యోతి ప 
కనలేను మాధవా! కాంతులను గలిసీ! 


క అంతర్మ భనం 


నా చిన్ని కుటియందు 


నా చిన్న కుటియందు నా చిన్ని గీతికను! 
నా కిన్నెరను మీటి నాట్యుమాడుదునూ! 
.. వినుచుందువని దలతు విమలమగు దయతోని 
న _ మదియందు పూచీనా మధుళ గీతికలనూ! 
నౌ చిన్ని కుటియందు నా చిన్ని గీతికను 
నా కిన్నెరను మీటి నాట్యమాడుచునూ! 


అలనాటి గోపికను నలరినా విన్నపము 

నాలకింప్ప మటంచు యజవి పలుకుచునుంటి! 
మురళిలో స్వనముగా మోదమున నను గలిపి 
మన్ననను జేయుమని మనవి జేయుచు నుంటి! జనాః 


_ వేదవేదాంగాల వివరమది తెలియదూ! 
ఘన ధర్మశాస్తాాల కనలేదు వినలేదు! 
గోపకాంతకువోలె కోరి పూజించితిని! 

ష్‌ చిన్నికిన్నెర దాల్చి చిజుగీతికల బాడి +నా॥ 


సీమీద నాకున్న నిరవధిక [ కేమచే 

మోము జూపించినను జూపకను. బోయినను! 
నిను గాంచ యత్నింతు నీ దిమ్యడర్శవము 
ఊర్జస్వలంబై న యున్నతంబగు జ్యోతి 
ఆత్మగా నున్నటుల యలరిగోరెచెద కృష్ణ! 


అత్మ చింతన... యు. 


శ్రిదివ్యదర నము 


శ్రీ దివ్యడర్శనిము దర్శింపవలెనన్న 
చిత్తపద్దిని గలిగి దీ ప్రీ జెందగనూ! . 


— 


మధురాతి మధురమౌ మాధుర్యమును గలిగి 
పయనింపగా వలెను పక్షిగా -గగనమున 

డీ దివ్యదర్శనము దర్శింపవలెనన్న 

చిత్తశుద్దిని గలిగి దీ ప్తి జెందగనూ! 


- కానుకలు, కట్నాలు, కనకాంబరములునూ 
పూలమారిక లతని పూజకై వలదూ! 
మనసులో పూజింప మాధవుడు పులకించు 
ఆంతరంగమునందు అతని విలుపుచునూ! 


సకల జీవులయందు సమత మమతయు గలిగి 
వ ర్తించువానికే వరముల నొసంగునూ! 

ఆత్మ యందున జ్యోతి అఖిల జీవులయందు 
కనుగొనినవారికే కలిసి దర్శన మిచ్చు! 


ఆత్మ సాఇుత్కారమును నందవలత ముందుగా 
ఆండజీలోగూడ ఆ జ్యోతి గాంచవలె! 
విశ్వమంతా జ్యోతి విరిసియున్న దటంచు 
కనుగొన్నవాడె సూ! కడుధన్యమగు జీవి! 


శ్రీదివదర్శనము దర్శింపవలెనన్న 
చిత్తశుద్ధిని గలిగి దీప్తి జెందగనూ! 


120 ఆంతర్మథనం 


విశ్వమంతయు గూడ 


విశ్వమంతయు గూడ విమలమగు జ్యోతిలో 
కలిసిపోవుటకునై కదులుచున్న దిగా! 
అణు కణువు వికసించి యతని కై తపియించి 
విరహ వేదనతోని వ్యధ జెందుచున్నదీ! 
విశ్వమంతయుగూడ విమలమగు జ్యోతిలో 
కలిసిపోవుటకునై కదులుచున్నదిగా! 


ఆకాశ మందునను నలరు తారలు గూడ 

సూర్యుడును చం[దుడును సృజనమంతయుగూడ 
పయనించుచున్నదీ బరగ జ్యోతిని గలియ 
సం[దమున గలిసేటి సకల నదులకు వోలె! 1 విశ్వ॥ 


బుతువులును, కాలములు, పయనించి జ్యోతికై 

కదిలిపోవుచు నుండె కాలగర్భమునందు! 

చివురుటాకులు, పూలు చిత్రముగ మాయమై 

అలజ్యోతి సన్నిధికి యలరిపోవుచు నుండె! విశ్వ॥ 


మనసున్న మానవుడు మహనీయ జ్యోతినీ 
కలిసిపోవలను మజి కనుగొనుచు ఆత్మలో! 
జనన మరణములేని జాగృతిని నందగా 
యత్నింపవలె సాధు వర్తనము జిందగా! 


విశ్వమంతయుగూడ విమలమగు జ్యోతిలో 
కలిసిపోవుటకునై కదులుచున్నదిగా! 


అత్మ చింతన | nl 


బాటనారిగ నేను 


బాటసారిగ నేను పయనించు యాత్రలో 
దాడిలో దొరికావు! దర్శనం బిచ్చీ! 
మది భ[దబబచుకుని వ మహనీయ ఫలమనుచు 
శాంతి నందుచు నేను సంతసం బందుచును! 
బాటసారిగ నేను బయనీంచు యాత్రలో 
దారిలో దొరికితివి! దర్శనం బిబ్నీ! 


ఆలమందలయందు నలరు ప పచ్చికలందు 
సెలయేటి తీరమున విహరించుచుంటివీ! 
పిల్లనాగోవి యా పిలుపులను విని నేను 
ఆల్లనల్ణ్లన జేరి యడిగితిని యెవరివని? బాట! 


మురశిపాటను నాపి ముద్దుగా మురళిని. 

నాచేతి కిచ్చితివి! నశినాక్ష! దయతోని! 
ఆ మురళి గైకొనుచు నటు జూచుచుండగా 
మాయమె సోయావు మజి గానరాకుండ! బాట. 


వూ 


"సెలయేటి తీరమున నుంచితిని నీ మురళి 
పాడుకో! ప పరమాత్మ! పగగ. జగముల నేల! . 
సీరూప మాధురివి నేను గాంచితిగడా! 

హృది నిలిపితిని స్వామి మది మజువ నెన్న టికి! . 


నాటసారిగ నేను పయనించు యాత్రలో 
దారిలో డొకికితివి! దర్శనం బిబ్బీ! 


}22 





పిలిచి పిలిచీ విభుని 


పిలిచి పిలిచీ విభుసీ పిదిలిపోయే వేల? 

దాపునను యుండి నీను దయదలబచు' చుండే! 

మహనీయ గీతమున మారుమూలల వెదకి 
అలసిపోయెచవేల? అంతటా” గలడతడు! 

పిలిచి పిలిచీ విభుని (పిదిలిపోయేవేల? 

దాపునను యుండి నిను దయగనుచు నుండే! వ. 


గిరులు నర్వతములును విరియు పోపొదలునూ 
సెలయేటి జాలులును చిలుకలును కోకిలలు! 
ఉదయించు భానుడును వినిపించు రాగమును 
ఆతడే యని మదిని యాత్మయండున దలప్ప! పిలిచి! 


[ప్రకృతిని ప్రతికణము పరివర్తనము నంది 
పరుగెత్తుచున్నవీ [పబలతర శక్తితో! 
వినిపించనీ ధ్వనుల వినిపించు రాగమున 
_ .. పాడుచున్నవి విభుని పరవశము తోడుతను! 1 పిలిచి! 


.మౌనముగ పాడుకో! మహనీయ గీతమును 
వలదన్న కాదన్న యొడ్డుజేరును పడవ! 
చేయూత నిచ్చి నిను జేకొనును దనయందు . 
మనసు లగ్నముజ్షేసి మాథవుని మది దలప్క! 


పిలిచి. పిలిచీ విభుని. [పిదిలిపోయే చేల? ~ 
దాప్తనను యుండి నిను దయ' దలచుచుంజే! 


ఆత్మ చింతన . ౨. 


అందరూ నీవా౮! 


ఆందరూ సీ వారె! యరసీ జూడుము జగతి 
పరులెవ్వరును లేరు బరగ వెదికిననూ! 


ఆంతరాత్మజ్యోతి ఆలరి నీవును గాంచి 
' సీతోటి జీవులకు నిశితముగ జూప్పమా! 


ఆంధరూ సీవారె! యరసి జూడము జగతి 
పరులెవ్వరును లేరు బరగ వెదికిననూ! 


మదమత్సరములనూ మనసు దూరముబేసి 

ఆందజిలోనున్న యాత్మ యొక్కటియనీ! 

ఆత్మయే పరమాత్మ! ఆంద ణిని' రక్షించు 

దేవుడని భావించు దేదీస్యమానముగ! : ॥అందరూ॥ 


కవ్యముమ మథియించి గల వెన్న బొందినటు 
అత్మమథనమునందు నలజ్యోతి గనినటుల! = 
ఆత్మపరిశోధనే యన్నిటికి మాలమగు 
వ్యధజెందినప్పుడే పథము కనులను నిలుచు (అందరూ॥. 


కందినా మనసుతో నిండినా శ్రమజలము 
మబ్బులకు వెనుకున్న మాధుర్య కాంతులను! - 
మనను పొరలను నున్న మహనీయ జ్యోతినీ 
కాన వచ్మును జీవి కమనీయ యత్న మున! 


ఆందజూ నీవారె! ఆరసి జూడగ జగతి! 
పరులెవ్వగునులేరు ఇరగ వెదికినమా! 


124 ఆంతర్మథ నం 


ఆనంద యాత యిది 


ఆనంద య్యాత యిది! యతనిలో గలియగా 
క్షణము నిలువగలేను సభియరో! నీతో! 


మధురమగు స్వప్నాల మనసు నిలిపీ నేను 

పరమ పావనుని నే భజియించు చుంటినీ! 
ఆనంద యాత యిడి! యతనితో గలియగా 
క్షణము నిలువగలేను సఖియరో నీతో! 


ఆకాశమున హంస యలరి బోయినయటుల 

ఉదయ సంథ్యల కాంతు లుదయించినటుల నే 

బరగ కిన్నెరతోని బయనించు చుంటినీ 
_నావిభుని కలియగా నయనాలు మీలించి! [అఆనంద॥: 


తోటలో సీ పూలు దోసిలిని [గ్రహియించి 

అత్మార్నణం బనుచు అతనిలో గలియగా! 

మంచు పొగలను దాటి అంచులను సందాన 

ముత్యాల హారమును ముదముతో గూర్చగా! 1అనంద॥ 


హరివిల్లు రంగులను అందాల గీతితో 

జతబజచి హృదియందు మతి నిలిపివేయగా! 
__పోవుచుంటిని సఖీ! పొలుపుగా పక్షివలె 

నిలిపీ మాటాడే! నిలువజాలను క్షణము! 


ఆనంద యాత యిది! అతనితో గలియగా 
కణము నిలువగ లేను సభియరో! నీతో! 


ఆత్మ చింతన . 123 


ముత్యాల జల్లులా 


ముత్యాల జల్లులా ముదితరో! గగనాన 
తార లుదయించినవి తన్మయముతో నీ! 
హరి రాక మది గోరి ఆత్మగీతిక తోని 
పాడుచున్నవి సఖీ! బరగ విన రావమ్మ! 
ముత్యాలజల్లులా ముదితరో! గగనాన 
తార లు దయించినవి తన్మయముతోనీ! 


తూర్పు పడమరలకును బాట యేర్చరచినవి! 
తోరముగ మల్లెలను తొలకరీ జల్లువలె! 

ముత్యాల ముగ్గులను ముదముతో వేసినవి 
మల్రైమాలలతోని మధురమగు స్వాగతము! _[ముత్యాల॥ 


చందమామను బిలిచి సఖియ లందబుగూడ 
బంగారు పువ్వులను బటుతరముగా రాల్చి! 
పృధివి యాకాశములు బొలుపొంద స్వరముగ 


గిరులు పర్యతములను కిక్కిరిసి నిలబడిరి! ॥ముత్యాల॥ 


నా చిన్ని కుటి నొదిలి నయముగా గిరినెక్కి. 
గోపాలబాలునీ కూర్మి జూచుచునుంటి! 
తారలతో బాటు తన్మయమై నన్ను 
సన్ననీ చూపులను బల్టు నేమో యనుచు! 


ముత్యాల జల్లులా ముదితరో! గగనాన... 
తారలు దయించినది తన్మయము తోనీ! 


26 ~ 
గ అంతర్మ కనం 


వొసంత కౌొలపున., 


వాసంత కాలమున వన్నెలా వూలన్ని 
విక సించినవి (పకృతి విమల భాస్వరములా! 


రంగురంగుల పూలు రమణీయమగు తావి 
' హరివిల్లునకు వోలె అలరె జగ మంతమును! 


వాసంత కాలమువ వన్నెలా పూలన్ని 
వికసించినని పకృతి విమల. భాస్వరములా! __ శాసంత॥. 


చిగురు పూవులతోని చితమగు. వేషాల 

గొల్లభామల వోలె కూర్మి నుండెను జగతి! 

శ్రైలూషినుల వోలె చ్మితముగ నర్తింప. 
 తమ్య్మముగ కనిపించె రాస, క్రీడకు వోలె! 1వాసంత॥ 


అడిగేటి వారలకు అలరి సంతసముతో = 

ధోసిలులు నిండగా తోరంపు నొడులతో 

నింపేటి పూలతలు ఎంతటీ ధన్యములా! 

తావి పుప్పొడులతో దగ తేని యల తోని! ' గవాసంత॥ 


'పూచినా పూవులూ పొలుప్పుగా గోవిందు 

పూజకై నంటివీ! పొరపాటుగా నిటుల! 

మనుజులకు నందించి వుహనీయ ధర్మమును 

తప్పుదారిని జనుట తగునటే యంటినీ! ..... కవాసంత॥ 


వంగినా పూలతల వలనొప్ప పూదోట 
మధుర పుప్పొడి రాల మాధుర్యముగ బలికె! 
' జీవులందజిలోని జీవాత్ముడే గదా! 
పరమాత్మ భావమున బన్నుగా నే దలచి! 
_ ఆర్చించుచుంటినీ యా పరమాత్మ కే 
'దోసిళ్ళయందునూ! దోరంపు నొడులతో! 





ఆత్మ చింతన 


గోదావరీ నదీ 


గోదావరీ నదీ కూర్మి బుట్టితి వెచటొ 

కొండలను కోనంను కూర్మి చితముగా! 
రామ పాదములనూ రమ్యముగ దర్శింప 
భ్యదాచలా యాత బరగ జేయుచునూ! 


గోదావరీ నదీ కూర్మి బుట్టిలి వెచటొ! 
_ కొండలను కోనలను కూర్మి చ్మితముగా! 


_ దారిలో కనబడిన ధనికులకు బీదలకు 

ఆర్డింప నీవార అందజకు నిత్యమును! 

చలివేందముల రీతి జనుల కందజకునూ! 

సీరదానము జేసి నిరతాన్నదాన నమును 

జేయుచుంటివి నీవు చిరకాల జ్రీవివై! 1గోదావరీ॥ 


మైదానముల నన్ని మార్చివేసితివి గద! 

చిత్రకూటము వోలె సిరులు నింపితి విచట! 

పసిడి పంటలతోని బంగారు సీమగా 
తెలుగువారీ యింట యిలవేల్చు వెతివీ! ॥గోడావరీ॥ | 


అసి నేను బలుకగా అలరి గోదావరియు 

అంజలిసి ముకుళించి యలదేవు స్మరియించి! | 
అలలు తెరలును జింద అలరి పడవలుగదల! | 
వలికె నిటు ముత్యాల భావాలు నొలుకగా! . ॥గోదాపరీ॥ 


నింగి యరుంధతీ నిలిచి యుండేదాక! 

త|డాది షేతముమ బరగియుండే దాక! 

జీవాత్ముఆకు సేవ జేయుమనె యీశుండు! 

పరమాళ్మ యానతిని జాలించుచుంటిసీ! ॥గోదావరీ॥ 


గం అంతర్మథనం 


పశ్చిమా సం|దాస 


పశ్చిమా సం[దాన భానుడును ని|దించె 
సంధ్యకాంతులు గూడ వింధ్యలను గలిసే! 


చీకటీ తెరలవే! చిందె జగమంతయును 
మాధవుని కొజకు నే మది జూనుచుంటినీ! 
పక్సిమా సంద్రాన భానుడును నిదించె 
సంధ్యకాంతులు గూ వింధ్యలను గలి సే! 


తూరుపున ఉదయించు దోరంప్ప చుక్కలను 

గోపాలు డేడి యని కూర్మి యడిగితిసీ 

మా వెనుక గను మదే మాధవుడు అల్లదే! 
గోపకాంతలతోని కూర్మి వచ్చుచు నుండె! ॥పళ్చి॥ 


ఆ తూర్పు చుక్కలను అంతరిక్షమున పము 
జేరగా నడిగితిని శ్రీకాంతు డెచట యని! 
వచ్చుచున్నా డదిగొ! వన్నెలా కృష్ణుడూ! 
మురళి నూదుచును మది ముద్దుగా నాట్యమున! పి 


అంతరిక్షప్ప తార అటు బోవ పళ్చిమము! 

[పార్టి చి యడిగితిని! పరమెశు డెచట యని! 

ఎండజో భక్తులును వ్యధజెందు వారలును 

కన్నీరు తుడుచుచును స సః న్ని దయబజపి! 

వచ్చుచున్నా డదే వరసగా దయ బఅిపి! 

నవి యత సభీ! వీక్షింప్ప అతనిశై ! శ 1పశ్చి॥ 


సశ్చిమా సంద్రాన భానుడును నిదించె . 
సంథ్యకాంతులు గూడ ప గలి సే! 


ఆత్మ చింతన 9 129 


వన్ననీ ఒకటుల 


సన్ననీ నీకటుల వన్నెలును మాసివవి 
తారలును ముసుగులను దగ తరలిపోయే మే! 


తూరుపున ఉదయించే తోరంవు సంధ్యలును 
సుప కుంకుమలతో బంగారు వన్నెలను! 


సన్నని చీకటుల వన్నెలును మానినవి 
తారలును ముసుగులను దగ తరలిపోయే! 


శ్రీకాంతు డెచటయవి జెలగి నే ప్రక్నింప 
కుంకుమల నొలుకుతూ కూర్మి సంధ్యలు బలికె! 
మధుర భావము లొలుక మంజీర ధ్యనులతో 
విశ్వ మోహనమైన విమణమగు పదములను ॥సన్ననీ॥ 


కర్మబంధములన్ని గడతేరు వజకునూ 

ఎదురు చూడగవలయు వ్యధ జెందగా వలయు! 

ఆంత వజకును నిఖిల యభిల జగమంతయును 

ఆతని యాజ్ఞల దలచి ఆనుసరింపగ వలయు! (సన్న సీ॥ 


తానుగా కన్నీరు తా నొలుకుటయు ల 
పరుల కన్నీటినీ బరగ తుడువగ వలయు 

వ్యధ జెందుటయుగాదు వేదనల శంకు 
వ్యధ మాపగా వలయు సుథ నింపగా వలయు! 
ఆదియె ఆతని యాజ్ఞ అనుసరింపగ వలయు 
ఆతని యాజ్ఞల రీతి ఆలరి కలహాలు 


సన్ననీ పీకటుల వన్నెలును మానినవి 
తారలును ముసుగులను డగ తరలిపోయే! 


ge అంతర్మథనం 


పలుమారు నిను బిలిచి 


పలుమారు నిను బిలిచి బాధింపనో స్వామి! 
కనులార కనిపించి కరుణింప మనుచూ! 
మనసులో కోరికల 'మన్నింప మనుచునూ ' 
మది కాంక్ష లన్నిటిని మమత బేర్కొనుచునూ! 
పలుమారు నిను బిలిచి బాధింపనో స్వామి 
కనులార కవిపించి కరుణింప మనుచూ! 


కానుకల నిచ్చుచును కమ్మనీ [మొక్కులను 

ఆశ జూప్పచు నిచ్చు ఆర్థింపబోవనూ! 

గొంతెమ్మ కోరికల కొసరి యడుగుచు నిన్ను 

మదిలోని యాశలను మనవి జేయను స్వామి! 1పలు॥ 


పురుషోత్తమా! యనుచు పూజలను నే జేసి 
వరములను నిను గోరి కరము నర్థింపనూ! 
స్తోతపాఠములతో స్త సుతియించి నిన్ను మటి 
_ ఆల్బమగు కోరికల యలరి యర్థింపనూ! (పలు॥ - 


సకల లజీవుల[బో చు. స్వామివని భావించి 
మనసు నిను జేరగా మమతతో యత్నింతు! 
కర్మబంధములన్ని కడతేరు వణకు నే 
వెచియుందును స్వామి! విడువకను నిను మదివి! 


పలుమారు నిను బిలిచి బాధింపనో స్వామి. 
_ కనులార కనిపించి కరుణింప మనుచూ! 


కిన్నెరను చేబూవి కీర్తనలు బాడుచును 
వీధి వీధిని దిరిగి వెత జెందుటయునూ! 
తీయనీ కోరికల దీరుగా బొందుటకు 
కాదు కాదో [పభూ! గడతేజ యీ జన్మ! 


కిన్నెరను చేబూని కీ ధనలు బాడుచును 
పీద్ర పీధిని దిరిగి వెత జెందుటయునూ! 


తారగా గగనాన చరియించుటకు గాదు 
కోకిలగ వనవీధి కూర్మి బాడగ కాదు! 
ఆకాశ హర్మ్యాల యలరుటకు కాదు సుమ? 
స్వర్గ సుఖ సౌఖ్యాల సంతరింపగ కాదు! కిన్నెరను॥ . 


కోటి కిరణాలతో నే నొక్క కిరణమును 
జనన మరణ జ్వాల తపనలో నుంటినీ! 
కర్మబంధముల నే కటిక చీకటి నుండి 
దయ దలచి మాథవా! దరిజేర్చు వెలుగునకు! ॥కిన్నెరను॥ 


కోరికలు యేమనుచు కూర్మి యడిగెద వేమొ 
ఒక్కటె నా కోర్కి యోర్మితో వినుమయ్య! 
కర్మ బంథము నుండి గటతేర్చి వేగమున 

సీ మురశి మధురిమను నిస్వనంబుగ జేయి! 


' కిన్నెరను చేబూని కీర్తనలు బాడుచును 
వీథి వీధిని దిరిగి వెతజెందుటయునూ! 


132 - అంతర్మథనం 


కనుచూపు మేరలో 


కనుచూపు మేరలో గనిపించు చున్నదీ 

కాజు చీకటి: యందు కాంతి దీపముసూ! 
వినబడుచు నున్నది విమల మధుర స్వనము 
మాథప్పని దనుచు నే మది యందు దలచెదను! 

కనుచూపు మేరలో గనిపించుచున్నదీ 

కాయబీకటి యందు కాంతి దీపమునూ! 


ఊర్జస్వలంబై న యున్నతంబదు జ్యోతి 

. ఆలమందల యందు అగుపించుచున్నదీ! 

మురళీ స్వనము గూడ ముద్దుగా దూరమున 

పడవలో వినబడుచు బయనించుచున్నదీ! గకనుచూప్ప॥ 


చా కోసమే యనుచు నయముగా భావింతు 

విభుడిటకు వచ్చునని విదిత మగు చున్నది! 

పధికు లెవ్వరు లేరు; బయనించు వారునూ 

ఓక్క డే జనుచుండె చుక్కవలె యెచటికో! ॥కనుచూప్ప॥ 


ఆర్తు లెవ్వరొ యతని యాదుకొమ్మనుచునూ 
పిలిచినారో యేమొ! పిలుపు విని వెంటనే! 


పయనించు చుండెనో! బరగ దీనుల గావ 
తానుగా స్వయముగా దరలు చుండెనొ యేమొ! 


కనుచూపు మేరలో గనిపించు చున్నదీ 
కాజు చీకటి యందు కాంతి దీపమునూ! 


ఆత్మ చింతన PE 133 


అరించు పందులకు? 
థి 


అర్థించు ఆఇందులకు? ఆశించు చెందులకు? 
[ప్రార్ధనాపూర్వముగ ప్రణతు లెందులకూ?' 


కంటిలో కనుపాపగా కలిసియుండినా 
నీవు నే నను వేజు భావ మెందులకూ? 


ఆర్థించు పెందులకు? ఆశించు చెందులకు? 
(పార్థనాపూర్వముగ (పణతు లెందులకూ? 


సీ మహాజ్యోతిలో నే నొక్క కిరణమును 

సిళోని యంశమును నిజముగద! గోపాల! 

నీలోని భాగమును నిఖిల పరమాత్ముడపు! 
ఆర్థించు పందులకు? ఆరసి (పార్ధనలతో! ie 


సీ మహావృక్షమున నేనొక. పువ్వునూ 

నీ మహా గగనమున నేనొక్క_తారనూ! 

నీ మహా హరివిల్లు నిండయిన రంగులను 

నే నొక్క రంగునూ నింగి సీలము నందు! he 


సీ విధేయుడను నె నీయాజ్ఞ వ క్రింప 
నిశ్చయించిన నన్ను నిర్భంధ పూర్యముగ! 
వేజుజేయకుమయ్య విరులు రాల్బకు మయ్య! 
సీ శాశ్యతానంద నిర్మలంబగు జ్యోతి 
కిరణముగ నుండనీ! కీర్తనను వాడనీ! 


ఆర్థించు దెందులకు? ఆశించు చెందులకు? 


ప్రార్థనా పూర్వముగ [పతతు లెంులకు? 


134 _ అంతర్మథనం. 


వి పుణ్యరాశియును 


ఏపుణ్యరాశియను ఏ మహాగుణములను 
లేకపోయినగూడ లేశమంతయునూ! 
అన్ని యున్నట్లుగా వన్నెలను జిందుచును 
పువ్వుగా వికసించి పుప్పాడుల నొలుకుదును! 
ఏపుణ్య రాశియును ఏమహా గుణములును 
లేకపోయిన గూడ లేశమంతయినా! 


కోటికిరణాలతో గూర్మి నే జేరుకుని 

ధరణి వ్యోమములందు దగ కాంతి జిందచును! 

చిరకాల దీపినై దేజరిల్హుచు నేను 

సీవాడ ననుచు నే నెమ్మదిని దలపోతు! ఏపుణ్య, 


అట్టి భాగ్యము లేదు అఖభిలాత్మ! పరమాత్మ! 
కాజుజీకటి వలను గదులుచుంటిని జిక్కి! 
కర్మబంధము దొలగి కడకు జేరేవజకు 
ఇటుల నే జీకటిని నటియింప వలెనేమొ! ॥ఏప్తుణ్య॥ 


చీకటులు వైదొలగి చిరకాల వైభవము 
అందుకొనగా నాకు అవకాశమును నిమ్ము! 
 నీమహా జ్యోతిలో నేనొక్క_ కిరణమై: 
అలరారగా నాకు ఆప్పరూపమును నిమ్ము! 


ఏపుణ్య రాశియును ఏమహాగుణములును 
లేకపోయినగూడ లేశ మంతయునూ! 


ఆత్మ చింతన CB 


లేఖలను (వాయుటకు 


లేఖలను [వాయటకు లేరెవరు బంధువులు! 
ఆకత్మీయు అందణును ఆలరి దర్శింతురూ! 


స్నేహ సౌహార్దములు జిత్తమున రంజిలగ 
మాటాడి పోవుదురు మజచిపోకుండగను! . 


లేఖలను [వాయుటకు లేరెవరు బంధువులు 
ఆకత్మీయు అందణజును ఆలి దర్శింతురూ! 


కొండలను కోనలను గూర్మి సెలయేటి దరి 

చిన్ని నా కుటి వె పెని చిత ముగ కోకిలలు! 

పన్నుగా షైాటఐను బాడుకొనుచుండునూ 

మాటాడు నాతోని మధురముగ చిలుకలూ! ॥లేఖలను॥ 


ఆంబరములో నున్న అల తారలన్నియును 

(పీతితో ననుగాంచి [పేతీ నాలుకుచునుండు. 

సన్ననీ గాలులును సఖ్యముగ నను గాంచు! 

ఉభయ సంధ్యలుగూడ నోఏమిని బరికించు! 1లేఖలను॥ 


సెలయేటి ఆఅలలో జిితముగ రంజిలుచు 
సీటిపకులు వచ్చి నిర్మలంబగు కుటినీ 

వీక్షించి జనుచుండు విమలమగు చూప్తలను 
కలువ తామరలునూ గనుచుండు స్నేహమున! 


(పకృతిహితమై నన్ను బరగ యాత్మీయతను 

అన్ని సమకూర్చునూ అసమానమగు (పేమ! 

మృగ పక్షి సంతతులు మురిపెమున వీక్షించు! 
వీరలే ఆక్మీయ విమల [పియ బంధువులు! 


136 అంతర్మథనం _ 


హంసనలారా! వినుడు! 


హంసలారా! వినుడు! అలరి నా విన్నపము! 
మాధవుకు దెలిపి నా మన్న లను గొనుడూ! 


లేఖలో |వానితిని లీలగా నా వ్యధను. 
ఖండగతి శైలిలో కమనీయ పదములను! ' 


హంసలారా! వినుడు! అలరి నా విన్నపము 
మాథవుకు దెలిపి నా మన్నలను గొనుడూ! 


దినములును వారములు దీరతను మాసములు 
బుతువులెన్నో గడిచె మదిలోని నా వ్యధను 
పార్థనాపూర్వముగ [ప్రకటించు చుంటినీ 
వినలేదు నామొరను విన్నపం బొకటియును! 1హంస॥ 


కోనలో మౌనముగ కూర్మి వసియించుచును 

ఆలపించుట దెలియు నలరు నావ్యథయునూ! 

దోసిలిని పూలన్ని తోరముగ వాడినవి! 

కను రెప్పలల్లదే కదలకను నిలిచినవి! ॥హంస॥ 


వినిపింపదో నాదు విన్నపము విభునికిని 
పీక్షింప డెందుకో విమలమగు దయతోని! 
కర్మబంధము లింక గడతేర వల నేమొ! 
మర్మమంఠా దెలిసి మదిశాంతి బజప్పమా! 


ఆంతరిక్షమునందు నలరు చుక్కలు దాటి. 
(ధువమండలము దాటి తూర్పు దిక్కునయందు 
నావిభుడు నుండునట నయముగా వెదుకుమా! 
మురళి నూదేవాని మోహనాంగుని కమ! 


ఆత్మ చింతన 137 


చిలు కపోతములార! 


చిజు కపోతములార! చిన్నారి కృష్ణుసీ 
ఆరసి కనుగొనుడమ్మ! అందాల విభుని! 


అంతరిక్షమునందు నటువెలయు తారలను 
భువియందు గల మహా పుణ్య పదేశ.ము¢! 


చిలు కపోతములార! చిన్నారి కృష్ణుసీ 
ఆరసి కనుగొనుడమ్మ అందాల విభునీ! 


అఖిల జీపలయందు . నలరియుండేవాడు! 
అభిల వస్తువులందు నతికి యుండేవాడు! 
ఆతడు లేనీచోటు లేదుగద! విశ్వమున 

ఆంతటను లీలగా నలరి యుండేవాడు! చిక. 


ఒకమాట వినుడమ్మ వయ్యారిభామలూ! 
అఖిల విశ్వమునందు నావరించినవాడు 
నే దెలుప్ప చోటులను నిలిచి వెదుకండమ్మ! . 
మారువేషము తోని మసలుతూ వుంటాడు! 1చిజు!. 


- ఆకలిని దప్పికను అల్లాడు మానవుల 

_ ఆ ర్హనాదముతోని దురపిల్లు జీవులను! 
కర్మబంధమునుండి గడతేరు వారినీ! 
స్వయముగా దా వచ్చి దయను [బోచుచునుండు! 


కన్నీరు దుడుచుచును బన్నుగా కౌగిలిని 
జేర్చి [బోచుచు నుండు (శ్రీ కాంతు డతడేను!. 
నావిభుం డతడేను! ననుబోచు కృష్ణుడే! 
చిజు కపోతములార! జేరి గు ర్తింవుడూ!, 


కతి. మ = : అంతక థనం 


కొమ్మపై పె బాడేటి. 


కొమ్మ పె బాడేటి వక వినవమ్మ! 
నావార్త విభునకును నయముగా దెలుపూ! 


నిను గాంచ గోరుచును నిలిచి స. బవలు 
నీరసించినదనీ నిఖిలేపనకు దెలుపు! 

కొమ్మ పై బాడేటి కోకిలా వినవమ్మ! 

నావార్త విభునకును నయముగా దెలువూ! 


గగనాన తారలును కనురెప్ప వాల్చకను 
చందురుని కిరణాలు దగ లెక్క బెట్టుచును! 
కొలనిలో గలువలను కూర్మి ర్మాతంతయును 
స్‌రాక కొఅకునై నిలిచెనని దెలుప్పవమూ! . ఇకొమ్మషపైః, 


కిన్నెరను చేదాల్చి సన్నగా బాడుచును 

అరవిరియు కలువలుగ యలరు నే, తములతో! 

జలజలా భాష్బ్పములు తొలకరిగ వర్షించి 

కుటియంత నిం పెనని కుదురుగా దెలుపుమా! శలికొమ్మ _పై॥ 
వార్త దెలుపుటగాదు వరుసగా నా వ్యధను 

పాటగా దెలుపుమా పద్మనాభునకునూ! 

మెప్పింపు పాటతో రప్పింపు వేగముగ 

మావిచివురుల విందు మానుగా నే జేతు. 


1 కొమ్మ వై -పెబాడేటి కోకిలా వినవమ్మ 
నావార్త విభునకును నయముగా డెలుపూ! 


.ఇత్మ చింతన త we 139 


చిలుక గోరింశలను 


"చిలుక చోరింకలను చిన్నారి తుమ్మెదల 
బంప్ప చున్నాననుచు బరగ మది దలచీ! 


కసిరి బొమ్మనకయ్య కమనీయ న్మేతముల 
అరుణ రేఖను జూపి యలరి భయబెట్టుకుము! 


చిలుక గోరింకలను చిన్నారి తుమ్మెదల 
బంప్ప చున్నా ననుచు బరగ మది దలచీ! 


చిలుక గోరింకలే చిన్నారి తుమ్మెదలు 
అందాల హంసలే యలరేటి కోకిలలు! 
అత్యంత |పియమైన యలరు సఖియలు కృష్ణ! 
నేబంప వచ్చి రటు నిండు _పేమను జూపి! 


ళీ 


నా విరహ గీతముల నయముగా వినలేక 
నాకంటి ధారలను నాథ! గనలేకనూ! 
చెదిరినా నామనసు కదిలినా భావముల 
గనలేక వచ్చిరీ కమ్మనీ దయజూపి! 


హృదయ వేదననంత పదయ? నీకును దెలుప 
మనసులో తాపమును మధురముగ దెలుపుగను! 
వచ్చినా వారలను మచ్చికను దయజూడు 
పలికినా పలుకులను బరగ దయతోని విను! 


చిలుక గోరింకలను చిన్నారి తుమ్మెదల 
బంప్పుచున్నా ననుచు ఐరగ మది దలవీ! 
140 _ అంతర్మథశం 


గ . 


దిప్య సు గు ణా స్మృతిని 


దివ్యమగు నా స్మృతిని దీపమై యుండుటకు = 
నాకేమి యిచ్చెనని నాధు విభుడడుగా! 
చెలులార'! తత! శ్రీకాంతునకు వేగ 
తనకున్న దంతయును దగ యిచ్చె ననుచుసూ! 
దివ్యమగు నా స్మృతిని దీపమై యుండుటకు 
నాకేమి యిచ్చెనని నాదు విభు డడుగా! 


తనకున్న దంతయును తనువు ధనమును గూడ 

తన యూపిరిని గూడ దగ నీకు నిచ్చె మణి 

ఏకాంతభక్తితో నీ విజనమందునను 

నినుబాడుతూ బోయె నిఖిల విశ్వమున కని! ॥ది॥ 


తొంగిచూడుము కుటిని తోరంప్ప కిన్నెరను 
పాడుచున్నది నిన్ను [పణవనాదము తోని! 
. దీపమది వెలుగుచును దివ్యమగు కిరణముల 
భాసెల్టుచున్నదని భవునితో బలుకుడూ! udu 


తరులు పూలతలునూ విరులు లేజిప్పరులును 

కోకిలలు హంసలును కూర్మి సనెలయేజునూ 
కోనలో అణువణువు కూర్మి ధ్వనియించుచును 

పాడుచున్నది యామె పావనం బగు గీతి! 


ఆత్మ చింతన mu 


పాడుచుండుటగాదు ! 


పాడుచుండుట గాదు భవ్యగీతము [పకృతి 
పాడుకొనుచున్నదీ (ప్రతిదినము వేదనను! 

దీనులను (బోచేటి దీన బాంధవుడవూ! 

ఏల యిటు జీవుళ౪ను యిడుమలను ముంచుటో! 


పాడుచుండుట గాదు భవ్యగితము [పకృతి 
పాడుకొనుచున్నదీ [పఠిదినము వేదసను'! 


దేవదానవులపుడు దివ్యమగు పాల్క_డలి 

మధియింపగా సుథయు మానుగా నుదయించె! 

ఆటులనే తన మదిని అల దాసి మథియించి . 

అమృత గీతిక నీకు అర్పించె ననుడూ!  (పా॥ 


తాటియాకుల కమ్మ తగ విభుని కివ్వండి 
అతని స్మృతిపథమందు అలరియుండుదు నేను 
నెమిలి పింఛముతోని నెమ్మదిని కన్నీట 
_ వా సెనని బలుకుడీ పలనొప్ప విభునకును! 1పా॥ 


మందజము గూడ మిగుల శ్రద్ధా భక్తి 
పాడెదము |పతిరోజు |పణవ గీతికనూ! 
చినిచిన్ని కూనలును చిన్నారి పిట్టలను 
పాడుకొనుచున్న వీ పలుమాటు వల్లించి 
పిల్లవాయువులును అల్లనా వీచచును 
వినిపించుచున్నపీ విమల గీతమునూ! 
తరులు పూలతలునూ తన్మయంబుగ నూగి. 
_ పూవులను రాల్బుచును పులకించు చున్నవీ! 


ఆని పలుకుడో చెలులు అందా కృష్ణునకు 
మధురమగు నాకమ్మ మాథవున కివ్వండి! 


142 అంతర్మథనం 


నీథక్సి గీతమును 


సీభక్తి గితమును నిలుపుటయె గాదు (పభు! ఇ. 
సీ క్రీష్టచుగు పనులు నిలిపెదను మదిలో! 
కఠుణార్ద” భావమున గనుచుందు కషప 
[పకృతిమాతను సూడ గనుచుందు _పేమతో! 
సీభ క్తి గీతమును నిలుపుటయెగాదు |ప్రభు! 
నీ కిష్టమగు పనులు నిలిపెదను మదిలో! 


చిగురు పూవులతోని చ్మిరమగు ఫలములను 

మధుర రసములతోని మానవుల కిచ్చునటు! 

నేగూడ వికసించి విర్మాణ పథనుందు . 

మానవుల కుపకృతిని మమత గూచ్చుచునుందు! tn 


రోదరల వేదనల రోదసీ నిండగా 

కన్నీరు దొలికేటి గల అభాగ్యుల ధరణి! 

వారిలో నొకడనై వారి బాధలదీర్చి 

[పాణముల నర్పించి [పగతి పథమున నడిచి! .. nn 


ఢథనమదాంధులకు నే దారి కడ్డము నిలుతు 
విఅపించు [(ప్రజలకును విధి|వాత దుడిపింతు! 
కన్నీటిలో మునిగి కలతజెందే జనుల 
కలతమా. చొలగించి కాంతి రేఖను జేర్తు! 


నభ" క్తి గితమును ' నిలువుటయెగాదు హు 
సీకిష్టమగు పసులు నిలిపెతను మదిలో! 


ఆత్మ చింతన 13 


మహనీయమగు గీతి 


మహసియమగు గీతి మాథనా! రచియించి 
కి కరణము సేయ నిండినా మదినీ! 


. అడ్డంకు లెన్నియో ఆవతరించెను స్వామి! 
చం[దకిరణంబులకు జనుదెంచు మేఘముగ! 


మహనీయమగు గీతి! మాధవా రచియించి 
నీకర్పణము సేయ నిండినా మదినీ! 


మనసులో భావములు మానుగా మాయమై 

మాథవా! నీజ్యోతి మాసిపోయెను గనగ! 

శ్రీ మనోహరమైన చిందేటి' వాణియును 

చేతితో ఘంటమును చిత్రముగ యాగెనూ! ॥మహ॥ 


కిన్నెరా తీవెలును బన్నుగా దెగిపోయె 

మజిల గూద్చుటలోనె మది యంత స్థిరమాయె! 
మజదిపోయినగీకి మతి స్మరణ దెచ్చుటకు 

జల్లువానలు గురిసి చల్లగా వెలినినటు! nమహ॥ 


పాటలో నున్నటి పదములను మజచినటు! 
పాటలో గలయట్టి భావమును మజచినటు! . 
ఆనిపించుచున్న దీ యఖిలాత్మ నే నెటుల. 
షాట్మవాయుదు స్వామి! బన్నుగా నిను దలచి! 


సమకూర్చు కొనుటలో సమయమంతయు జరిగె 
విధిబ్రాత నేమందు! విపరీతములు కృష్ణ! 
విఘ్నేశ్వరుని బంపు! విఘ్నములు దొలగింప! 
ఉం|డాక్ళతో భక్తి ఉల్పాసమున జేతు! 


144 ఆంత ర్మథనం 


ఆకాశ చుక్కలా! 


ఆకాశ చుక్కలా యలరి పయనించుచును 
సంద్రాన రాలగా సహజమగు వాంఛా! 


అందాలు చందాలు నలరు ఓ చెలులార! 
కలత నలతల నొంది కన్నీరు నింపకుడు! 


ఆకాశచుక్కలా యలరి పయనించుచును 
సం|దాన రాలగా సహజమగు వాంఛా! 


ఇన్నాళ్ళు మీతోని యిఠప్పుగా మెలగుచును 

"స్నేహ సౌహార్ద్భ్రతలు జిందితిమి మనమంత! 

ఇచ్చి పుచ్చుకొనుచు నిందిరా రమణునీ 

హెడితిమి యాడీతిమి బరగ వనవీధిసీ! ies 


కలువ తామరపూల కొలని లోపల దెచ్చి 
మాథవుసి కర్పించి మనసార భక్తితో! 
పూజలను జేసితిమి పున్నమీ రాతులను 
రాస్మకీడల నాడి రమ్యముగ వనవిది! SR 


మాధవుని గలియగా మధురమగు కాంక్షతో 

బోవుచుంటిని చెలులు! పొందుగా నను గూర్చి! 
మదియందు వ్యధనంది నునసులో గుందుచును 
కన్నీరు నింపకుడు కదులు ముత్యముల వలె! 


ఆకాశ మార్గాన అలరి పయనించుచును! 
చుక్క_వలె రాలుదును సూటిగా సందాన! 
కష నే మోదముగ కృష్ణునికి. 
నాని సాగమందునను నవ మౌక్రికము నగుడు! 


అత్మ చింతన . 10 : 145 ఓ 


బహు చూరమున నున్న 


బహు దూరమున నన్న బాంధవా! నీ కడకు 


అందాల హంసనూ ఆలరి బంపితిసీ! 


విన్నవించును నీకు విమలమగు పదములను 
నా విరహవేదనను నశినాక్ష! వినుమా! 
బహు దూరమున నున్న బాంధవా! నీ కడకు 


ఆందాల హంసనూ అలరి బంపితినీ! 


కొండలను కోనలను కూర్మి మైదానములు. 
దాటి వచ్చినదిసుమ! దర్శింప నిన్నూ! 
నా వేదనలను గని నయముగా దెలుపుటకు 
పయనించి వచ్చినది పద్మనాఖా! వినుము! బహు! 


హంసపద ధ్వనులతో అలరాగములతోని 

ఆభినయించుచు దెలుపు అలరి నా వేదనను! 

మల్లె పూ దండగా మధురముగ ముత్యాలు 

వండ చేర్చిన యటుల యండ నీవే యనుచు! బహు 


(పతి నిముసమును గూడ బడు నాదు వేదనను 
కన్నీరు (ప్రవహించి మున్నీట గలిసినటు! 
విరహవేదన నంత విపులముగ దెలుపునూ! 
మచ్నించి విను కృష్ణ! మధురమగు నా వినతి! 
బహుదూరమున నున్న బాంధవా! నీ కడకు 


అందాల హంసనూ ఆలరి బంపితినీ! 


116 'ఈరపీర లీనం 


చాపునకు వచ్చి నిను 


దాపునకు వచ్చి నిను దర్శింపకున్న నూ 
హృదయారవిందమున సదయ! నినుగాంతూ! 
కనులెదుట నీ రూపు దర్శింపకున్ననూ 
కనులలో నున్న నిను గంతు శ్రీకృష్ణా! 
దాప్పనకు వచ్చి నిను దర్శింపకున్ననూ 
హృదయారవిందమున సదయ! నిను గాంతూ! 


గుడిగోపురము అందు జూడ యోపిక లేదు! 

కొండ శిఖరంబులకు కోరి జీరగ లేను! 

మైవానముల దాటి మర్యుపదేశము లందు 
కనలేను నిను కృష్ణ! కమవీయ రూషమును! .- ॥దాపునకు॥ 


మహనీయు అందించు మధురమగు సత్యముల 

విననోచుకోలేదు గనలేను వారలను! 

అన్ని వదిలీ నిన్ను సన్నుతించుచు నుంటి! 

మనసు మందిరముగా మాధవా! నిను నిలిపి! ।దాప్పునకు॥ 


మనసున్నచో నన్ను మన్నింపగా వచ్చు! 
వినదలచుచో మనవి వినవచ్చు మాథవా! 
దాపరికం బేల దయలు సీకున్నచో 

నీ మురశిలో గలిపి నిఖిల శాంతిని నిమ్ము! 


దాపునకు వచ్చి నిను దర్శింపకున్న నూ! 
హృదయారవిందమున సదయ నిను గాంతూ! 


ఆత్మ చింతన : : " — 147 


కను రప్పలను దాగి 


కను ఠలెప్పంను దాగి కదలకను యుండినా 
నిను జూడవలె ననుచు నెమ్మదిని వెదికీ! 


"గిరి నదులు గగనమును సరసులను పూపొదల 

వెదుకుచుంటిని స్వామి! విమలమగు తావులను! 
కనురెప్పలను దాగి కదలకను యుండినా 
నిను జూడవతె ననుచు నెమ్మదిని వెదికీ! 


నిను వెదుకుచున్నటుల నను వెదుకుచుంటివని 

సీ [పేమ నందీయ నిఖిల! తన్మయముతో 

కలువ తామరలనూ కమనీయ హంసలను 

అడుగుచున్నావనుచు అలరి సఖి తెలిపినది! = కను 


నా|పేమ నందీయ నలుగుచుంటినొ యెటుల 

నీ మురశిలో గలుప నిండు, హృదయమునా 

నా కిన్నెరను పాట నయముగా వినదలచి 

ఆరాట పడుచుంటివని సఖియ పలికినది! = ॥కను॥ 


ఆత్మీయ బాంఢ వుని యలరి జూచెడి కోరి. 
చిరకాల మి|తునీ చేరదలచిన కోరి! 

ఈ గోప కాంత పై యింప్పుగా గలదనుచు 
న్నేహార్ద కావమున చెలి పలికె మధుర ముగ్గ: 


కనురెప్పలను దాగి కదలకను యుండినా 
ఏను జూడ వలెననుచు నెమ్మదిని వెదికి! 


వల అంతర్మథనం 


అంతటా నిండినొ 


అంతటా నిండినా అలరు శ్రీకాంతునీ 
వెదుకగా నేల? మది వ్యధ జెంద నేలా? 


_ వనుధ గగనమునందు పలనొప్ప తారలను 
గాలిలో నీటిలో గలడు అణువణువునను! 


అంతటా నిండినా అలరు శ్రీకాంతునీ 
_ వెదుకగా నేల? మది వ్యధ జెందనేలా? 


అణువణుపు నిండినా అఖిలేశ్వరుని హరిని 

అతని వెదుకగ నేల? అలసిపోవుట యేల? 
కనులలో నున్నటి కమలాక్షు దర్శింపు! 
మనసులో నున్నట్టి మాథవుని దలపూ! 1ఆంతటాy 


గిరుల కానలయందు కిన్నెరను జేపట్టి . 

విలపింప నేమిటికి? వేదనను గనవేల? 

కుటియందు ధ్యానింపు కూర్మి జీవులకునూ 

బాధలను దొలగించి భదమును జేకూర్చు! 1అంతటా॥ 


వేదనల రోదనల వెత జెందు వారలకు 

కన్నీకు బోదుడిచి కష్టముల దొలగించి! 

ఆత్మ విభు జేరుటకు నలరి యత్నింపుమని 
కాంతి కిరణము బలికె కమ్మనీ హితవునూ! 


అంతటా నిండినా అభిలేశ్వరుని హరిని 
వెదుకగా నేల మతి వ్యధ జంట నేలా? 


ఆత్మ చింతన rr 


నా నోటి పొటంటజు! 


నా నోటి పాటంటె నవనీత యెందుకో! 
నీ మనసు కరుగునట నిరవధిక రక్త్‌! 
పాట వినుటకు గాను పరవశముతో వచ్చి 

... కుదిముందు నిలుతువట! కూర్మి యాసక్తితో! 
నా నోటి పాటంచె నవనీత యెందుకో 

సీ మనసు కరుగునట నిరవధిక రక్తీ! 

చిన్నారి పొన్నారి. చిట్టి పదముల తోని 

మాటలే రానట్టి మధుర శిశువును బోలె 


షజకోన సంప పద పొందికయు లేక 
ఆ పాటలే నీకు నాత్మీయ మగునటా! నా 


"సెలయేటి యొడ్డులను కొలని గట్టుల పెని 
చెట్ల నీడలయందు చిరుగాలి తరగలను 
మనను కొచ్చిన పాట మతి రాగధ్యనిలేక 
పాడుకొను పాటలే పరమ ,పీతట నీకు! 


మననులో బాడుకొను మధుర గీతము వినక 
. కుటిముందు నిలుచుండి కూర్మి నై రాశ్యమున 

వెడలిపోవుదు వనుచు వేడుకను జెప్పినవి 

కొమ్మపై గోరింక కోకిలలు తుమ్మెదలూ! ' 


నా నోటి వం నవనీత! యెందుకో! 
సీ మనను కరుగున్నట సరవర్‌క ₹ రీ [| 


10. 


FC 


Ta కర్మ థ్థన్గం 


Ee 


కన్నీటితో గూడి 


కన్నీ టితోగూటి క కలవరము దొలి కేటి 
దుః ఖా[కు గీతములు దోరముగ యేలా? 


మనసు పొంగించేటి మదికింప్ప గూర్చేటి 
[ప్రణయగీతము మాకు (పీతి కావలెనూ! 


కన్నీటితో గూడి కలవరము దొలికేటి. 
దుఃఖ్యాకు గీతములు దోరముగ యేలా? 


అనుచు కోకిల చెలియ యటు కానలకు బోయె 
మావి చిగురులు మేయ మధురగీతము బాడ! 
చిజునగవు నవ్వుచును జిందించుచును జిలుక 
మాటలే కావలెను మతి పాట లెందుకని? ॥కన్నీ టితో॥ 


మాట మంతీలేని మౌన గీతము లేల? 
సంగీతమును లేని సవ్వడులు లేనట్టి. 
పాట మేమును గూడ బాడలే మనుచునూ 
"సెలయేటి తరగలును గలగలా బరుగెత్తె! కన్నీటితో 


హంసమాతము వచ్చి యభినయముతో గూడి 

శ్రీకాంతు గీతమును జిత్తమున బాదుకొని! 

మధుఠాశు బిందువుల మానుగా రాల్చినది! .. 
_తొలివర్ష బిందువులు దోరముగ నొలికినటు! . ఇకన్నీటితో॥ 


షీ కోసమని నేను మెప్పుగొన పాటలను 
జాడుకొనుటయు లేదు! బరగ నా నుడి యందు! 
చిత్తమును అర్చిక్తిచి శ్రీమనోహరు కొలుకు 
పాడుచుంటిని చెల్లుల్లు [ప్రణవ వాద్దమృతోని!  _ _ 1క్షన్నీటితోజ 


ఇర చింతన 


క కే 
సాన 


మనసులో నున్నట్టి 


మనసులో నున్నట్టి మాథవా! ని న్నెటుల 
వూజింతునో స్వామి! పులకరించుచునూ! 
అంతటను నిండినా అఖీలేశ్వరుడ వీవు! 
మాలికను నర్చించి మమత యెటు పూజింతు? 


మననులో నున్నట్టి మాథవా! నిన్నెటుల. 
పూజింతు నో స్వామి! పృలకరించుచునూ! 


మాటలను యెటుల నే మనవి జేయుదు కృష్ణ? 

అభిలాళ్ముడవు సీవు అలరి యుంటివి గదా! 

కిన్నెరను మీటుచును కీర్తనను బాడుదును? 

ఏ రూప నామముల నింపుగా బేర్కొనుచు? (మనసులో !! 


ఆత్మలో నున్నట్టి ఆనంద జ్యోతివీ! 

మనసు మాలిన్యమును మమతతో బోగొట్టి 

నీవు జూవీన దారిలో నేను నడుచుటయు 

సరియైన బాట యని చక్క_గా గుర్తింతు! [మనసుతో॥ 


నీ జోత్యియే గదా! నిఖిల జీవులయందు 
వెలుగుచున్నది గదా! వెన్నెలా రాతి వలె! 
నే నొక్క కిరణమును నీ మహాయ్యాతలో 
సీతోని పయనించు నే నొక్క పథికుడను! 


మనసులో నున్నట్టి మాథవా! నిన్నెటుల 
పూజింతునో స్వామి! పులకరించుచునూ! 


152 అంతర్మ భనం క 


లోకమంతా నిన్ను 


లోకమంతా నిన్ను లోలతను వేదనను 
పిలుచుచున్నది కృష్ణ! [పీతి మై మ మజరీ! 


ఆపడల నుండి మము ఆదుకొమ్మనుచునూ 
బహు బాధలను బాపి బరగ రక్షింపుమని! 


లోకమంతా నిన్ను లోలతను వేదనను 
పిలుచుచున్నది కృష్ణ! ప్రీతి మై మబనీ! 


నేను గూడను స్వామి! నిండు హృదయముతోని 

పిలుచుచుంటిని. యజచి (పీతి రంజిల్లగను 

సీ మురళిలో నన్ను నింపుగా గలుపమని 
బరువైన కోరికను బరగ యడుగుచు నుంటి! ॥లోక॥ . 


ముందుగా లోకమును మందస్మి తముతోని 

ఆదరింప్పుము స్వామి! ఆపదను దొలగింప్త! 

జనుల కస్నీటినీ జార్చి కరుణను (పేమ 

తొలగింప శ్రీకృష్ణ! తోరముగ వేదనల!  1లోక॥ 


ముందు వారిని గాచి మోదమును బిందుచును 
ఆదుకొను పరమాత్మ! అలరి నా కోరికను! 
బాధలను సహియింప బలము నా కొసగితివి 
'స్వేదాశువుల జింద చిజునవ్వు నొసగితివి! 


లోకమంతా నిన్ను లోలతను వేదనను 
పిలుచుచున్నది కృష్ణ! పీతి మై మజచీ! 


ఆత్మ చింతన. 1573 


తరుళార! విరులార! 


తరులార! విరులార! తన్మయముతో గూడి 
కదులు చున్నారలో కమనీయముగనూ! 


ఒక్కొక్క పూవునూ యొనరరాల్పుచు భువిని 
మచ్చికను బూజింప మది దలచు చుండిరో! 
తరులార! విరులార! తన్మయముతో గూడి 
కదులు చున్నారలో కమసీయముగనూ! 


ఆ దేవ దేవృునీ యా వాను దేవునీ ' 

నే గూడ పూజింప నిరతమును భక్తితో! 
అంజలిని పూలతో నలరాదు చుంటినీ 
నే గూడ బూఖింతు నిఖిలేశ్వరుని హరిని! ॥తరులారక॥ 


కమనీయ తరులతలు కరుణతో నిటు బలుక 
తలలొంచి ధరణి పె తగ పూవులను రాల్ని! 
ఆర్బ్చించు చుంటిమీ! యలరి మాససమందు 
శ్రీహరిని గాంచుచును చిత్తమును హర్షింప! ॥తరులారజ 


ఎచ్చటో లేడు మతి యేకేశ్వరుడు నతడు 
నీలోను నాలోను నిఖిలమందున గలడు! 
అంతటా గలవాని యలరి యెటు జూపెదము 
మానసము నందునా మౌనముగ పూజింప! a 


తరులార! విరులార! తన్మయముతో గూడి 
కదులుచున్నారలో క్షవనీయమ్నుగనూ! 


నశ _ అంతర్మథనం: 


నీలి గగనము కృష్ట! 


నీలి గగనము కృష్ణ! ని రూఫమని పు 
నీలిమేఘము నాదు నిండు మనససుచూ! 


వర్ష జలధారలను హర్ష పులకితమునౌ 

నీ కరుణ ధారలని నెమ్మడిని దలచెదను! 
నీలి గగనము కృష్ణ ష! సీ రూప మని దలతు 
నీలిమేఘము నీదు నిండు మనసనుచూ! 


పెనుమేఘ గర్జనల [పీతి యభయ మటంచు 
. మెజుపు దీవెలను నీ మేని భూషణములని! 
మెల్లగా పీచేటి చల్చనీ గాలులను 
న్‌ యాగమన మనుచు నిండు మది దలచెదను! 11 సీలి1 


నవధాన్యములు బండు నవబుతువు గల్చించి 
వర్షధారలచేత వరిల్హ జేయుదువు! 
కానరాకుండగనె కానుకలనిచ్చి మజి 
హర్షింపజేయుదువు ఆఖిల జీవులకునూ! 


నాకేమి కావలెనొ నళినాక్ష! కోరనూ! 
దీపమును వెలిగించి దీక్ష నిను వెదుకనూ! 
నాకేమి కావలెనా! నా పను లవేమిటో! 
నిర్ణయింవగ నీవె! నిండు హృదయము తోని 
భావింతు నీ వెలుగు బాట జూప్పను నాక్సు! 


నీలి గగనము కృష్ణ! నీ రూపమని దలతు 
సీలిమేఘము నీదు. నిండు es! 


ఆక్ము చింతన. ae $55 


కనులలో నుండి నను 


కనులలో నుండి నను గాంచు చుందువు కృష్ణ! 

కాపాడుమని నిన్ను కరుణ వేడగ నేల? 
మనసులో నున్నట్టి మహనీయ రూపమును 
గానకను కానలను కలత దిరుగుచునుంటి! 


కనులలో నుండి నను గాంచుచుందువు కృష్ణ! 
కాపాడుమని నిన్ను కరుణ వేడగనేల? 


మధుఠమగు నీ మురళి మాధుర్యమును వినక 

కిన్నెరను మీటుచును కీర్తన లవేలనో! 

శ్రీ మనోహరమైన చిద్విలాసము గనక . 

ఆందందు [పకృతిని యజచి పిలుచుట యేల? 1కనులలో॥ 


కనులలో దొలికేటి కరుణాశు బిందువును 
ఆనంద భావృముగ యలరింపు మోదమున! 
పెదవులలో జిందు |పీతితో జిబునగవు, 
మనసునందున గనుము! మహనీయ జ్యోతిని! కనులలో ॥ 


కాఆడవులందునను గదిలిపో! భయపడక 
చిమ్మ చీకటులందు జీకు చింతను వదులు! 
పరమేశు డంతటను (పబలియున్నాడనుచు 
_ గమ్మమును చేరుకో! కామితార్థము నంద! 


కనులలో నుండి నను గాంచుచుందువు కృష్ణ! 
 కాపాడుమని నిన్ను కరుణ దేడగ నేల? 


4156 భం. ఆంతర్మథనం . 


ఏ చేవ దేవుని 


ఏ దేవ దేవునీ యింపుగా భజియించి 

పూజించు చుంటివో పౌలుప్పగా దెలువూ! 
తోడిదెచ్చెద మనుచు దోరముగ హంసయును 
మధురముగ బలికినది మాధుర్యమును చింద! 


ఏ దేవదేవునీ యింపుగా భజయించి 
పూబించుచుంటివో పొలుపుగా దెలుపూ! 


ఆడుచును బాడుచును ఆలమందల యందు 

మురళి వాయించేటి ముద్దు గోపాలునా? 

శబరి కోక్కె_ను దీర్చ చింది దర్శనమిచ్చి. 

శ్రీరామచందునీ చిత్తమున దలచితివ 1ఏదేవ॥॥: 


' గంగనూ జటదాల్చి సంగతిగ ధరణికిని 
పంపినా పరమేశు బరగ దలచితివా? 
షాడుచుంటివి సతీయ! ప్రణవగీతము దెలుపు! 
తో డిదెచ్చెద మిప్పడు తొలిరేఖలకు ముందు! oo 4ఏదేవజు 


ఆని బలుక హంసతో అలరి బలికితి నేను! 
మనసులోనీ చింత మాప్పచును చెలియరో! 

నా హృదయ జ్యోతిలో నయముగా వారంత = 
గూడియుండిరి చెలియ! కోరి పిలువగ నేల? 


వారందజును గూడ నా దివ్యజ్యోతిలో 
నున్నారు చెలియరో! యొనఠ వూజించెదను! 


ఆత్మ చింతన ' 157 


ఆత్మీయ భావమున 


ఆత్మీయబావమున యంతటను గనుగొనెడి 
చిత్తమును ధరియింప్ప జివురు పూవులతో! 
1... వేజు భావములేక వ్యధ జెందువారిని 
కన్నీటి చే దుడిచి గాంచుమా దయతోని! 
ఆత్మీయ భావమున యంతటను గనుగొనెడి 
చిత్తమును ధరియింప్ప జివురు పూపులతో! 


పయనించుబారినీ పరగ గమ్యము చేర్చు! 

ఆలసిపోయినవారి యలసటను దీర్పుమా! 

మబ్బులను చం|ద్రుండు మజల కనబడినటుల 

వెన్నెలను జల్టుమా వినువీధి యంతటను!. ॥ఆత్మీయ॥ 


(బదుకు భారముగాగ భారమున [గుంగేటి 

"పేద సాదల నెపుడు [బీతిగా గనుగొనుము! 

మునిగిపోయే పడవ మణగేటి జీవులను 

చేయూత నిడి వారి జేర దరి జేర్పుచూ! 1 అత్మీయ॥ 


కలిసి పయనింప్పమా! కలిమి లేముల యందు. 
కాణుమబ్బులయందు విమల పథమును జూపి 
వెన్నెలను గురిపింప్పు విమల పథమును జూపి 
మాథవుని దర్శింప మది కలత తొలగింపు! 


ఆత్మీయ భావమున యంతటను గనుగొనెడి 
చిత్తమును ధరియింప్ప జివురు పువ్వులతో! 


158 అంతర్మథనం 


తొలికాయు' మబ్బు లను 


" తొలికాజణు మ ౧ స్పెలను దోరంపు | నిగులను 
అతడుండునే చెలియ అతడుండునే! 
వాసంత బుతువులో వన్నెలా పూవులను 
అతడుండునే చెలియ ఆతడుండునే! 
తొలికాణు మబ్బులను దోరంప్ప నిగ్గులను 
అతడుండునే చెలియ! ఆతడుండునే! 


వర్షబుతువూనందు వన్నెలను జిందేటి 

హరివిల్లులో రంగు లాతడేనే చెలీ! 

ఏడురంగులలోన విలసిల్లి జగమంత 
కానబడు నాతడె కమసీయ రూపమున! 1తొలికాణు॥ 


కలువ తామరలతో కాంతులను విలసిల్లు 

శరదాగమంబునూ చారు సుందర శోభ! 

అందములు రాజిల్లు నల సూర్యచందులును 
అతడేనే చెలియ! ౪ ఆ కృష్ణుడేనే! . +41(తొలికాలయు॥ 


ఉభయ సంధ్యలుగూడ నుదయించు తారలును 
అన్ని బుతువులలోని అందాలు ఆతడే! 

అఖిల జీవులయందు అంతర్గత జ్యోతి! 
అతడేనే చెలీ! ఆ చిన్ని కృష్ణుడే! 


ఆ న కృష్ణుడే అఖిల జీవులయందు  ' 
జ్యోతిగా వెలుగుచును (బీతి జేయునుగదే! 

సృష్టిలో సౌందర్య శోభలను .వర్ణిల్లు 

జీవులను ఆతడే హ్‌ న | నుండు! 


"తత చింతన 159 


అందజును మన వారె! 


ఆందజును మనవారె ఆత్మీయ బంధులం 
పరులెవ్వరును లేరు బరగ వీక్షింపా! 


ఒక జ్యోతిలోనుఠిడి యొనర కిరణాలమై 
. విశ్వమంతా నిండి యన్నవారందజును! 


అందబజును మనవారి ఆత్మీయ బంధులం! 
పరులెవ్వరును లేరు బరగ వీక్షింపా! 


మబ్బులలో నుండు మధురమగు జలములను 

సంవమున నుండేటి చారుముళ్యములునూ! 

ఉదయించు నూర్యునీ సదయ కిరణంబులును 

చందునీ వెన్నెలలు చారు పర్వతములును! ॥1ఆంద క్షును॥ 


సృష్టిలో గలయట్టి చోద్యములు అన్నియును 

రంగురంగుల యందు రమణీయ మంతయును! 

ఒక్కటే ఒక్కటె ఒక్కటే మనమంత 

ఒక్కటే పరమాత్మ! యొనర జీవాత్ములము! ' 1[ఆందయును॥ 


ఒక కుదురుగా నుండి వన్నెలను జిందెతిమి! 
సృష్టి యంతయు చూడ సురచిరంబుగ మనం! 
ఒక్క కుటుంబము మనది యొకరగా మనమంత 
ఆన్నదమ్ములము మటి యాత్మీయ బంధులం! 


_ ఆందజుసు మనవారె! ఆత్మీయ బంధులం! 
పరులెవ్వరును లేరు! బరగ వీక్షింపా! 


160 ఆంతర్మథను 3 


గుడి మెట్ల క్రిందనే 


గుడిమెట్ట[కింద -నే గూర్చుంటి దూరమున 
కొంగుజాపీ నీదు గోరుచును భిక్ష! 
మాసినా వలువతో మలినమగు రూపా న 
నిను వేడుచుంటినీ నీపాట పాడుతూ! 
గుడిమెట్ల [కిండ నే గూర్చుంటి దూరమున 
కొంగుజాపీ నీదు గోరుచును భిక్ష! 


జనమంత గుడిజేరి జాజులను మల్లెలను 
నీ పూజలను జేని! నిండు నై వేద్యముల! 
అర్చించి గృహములకు అలరి పశ్లెములతో 
నను జూచి దూరముగ నడిచిబోవుచు నుండె! ॥1గుడి॥. 


గుడిదీపములు వెలిగె కూర్మి జన మంతయును 
గృహములకు జనిరి వే సహనమును గోల్బోయి! 
ఆటులనే నేనుండి ఆలయము జూచుదును 
. కన్నులను భాష్పాలు గదులుచుండగ.- వేగ! 1గుడి4 


సంధ్య నీకటులాయె చక్కని చుక్కలును 
వికసించె గగనమున విరుల ,తోటకు మల్లె! 
కుటి జేరి జూతుగద! కూర్మితో నా.వొడిని . 
మందార పుష్పమున్ను నుండరంబుగ నుండె! 


గనలేక పోతి నిను కన్నులతో పరమాత్మ! 
స్మీపేమ భిక్ష యని నిళ్శడ్గుగా ధలశ్లితిని! 


తక్క షతన క్ష న ig: 


ఎచటీికని 'ప్రశ్నించి 


వెచటికని (పశ్నించి వేధింప బోకుడూ 
ఏ దేశమని బలికి యిమ్ముగా నడిగీ! 
గాయబరుపకుడమ్మ కమిలినా నా.మదిని 
వేయి సూదులు [గుచ్చి వికలతను గూర్చకుడు! 
ఎచటికని [పశ్నించి వేధింప బోకుతూ! 
ఏ దేశమని బలికి యిమ్ముగా నడిగీ! 


హరికి నా మనసిచ్చి యారాటమును జెంది 

పుడమీ నంతయు వెదికి పొలుపుగా గగనమును 

వెదుకుటకు సిద్దపడి విమలతను తారలను 

వీక్షించు చుంటినీ విమలమగు గగనమును! ॥వెచ టికని॥ 


కనులు మూసినగూడ కనుదెజచి చూచినా 

ఆతడే కనిపించు ఆందాల మురళితో! 

తారలును చందుడును దగ సూర్యకాంతులును 
సంధ్యలగుపింపవే చారు సుందరముతో! _ ౪వెచటికను॥ 


ఆకాశ మల్రియగ యటు నేను రాలినా 

నన్ను స్పృశియింపుడూ నా పూర్వ చెలులార! 
కుటిలోని కిన్నెరను కూర్మి తోడను దెచ్చి 
పాడు డవరయిననూ పద్మనాభుని గీతి! 


ఎచటికని (ప్రశ్నించి వేధింప బొకుడూ! 
ఏ దేశమని బలికి యిమ్ముగా నడిగి! 


462 ! అంతర్మథనం 


వుభుని కొక నేను 


విభుని కొణకై నేను వినువీథి యందునా 
పయనించుచుంటినీ బఠళగ వినళమ్మా! 
' చుక్కలను రిక్కలను చోద్యముగ [గహములను 
ఆధిగమించుచు నుంటి అండాల జ్యోతివలె! 


విభుని కొజకై నేను వినువీధియందునా . 
పయనించు చుంటినీ బరగ వినరమ్మా! 


మనసు అగ్నముజేసి మాధుర్యమును జింద 
విభుని రూపమును నా మదియందు నిలుప్పకొని! 
పయనించు కాంతివలె బరగ బోవుచునుంటి 
అడ్జెవరు రాకండి! అలరి నన్నాపకుడు! విభుని॥ 


నా విభుడు గూడనూ నా కొజకు జూచుచును 

మురళితో గలుపుకొన మోదమున నిలిచెనట! 

ఆంతరంగమునందు నార్జరితను గలుప్పకొన 
వేచియున్నాడనుచు విమల జ్యోత్స్నలు దెలిపె! ॥విభుని॥ 


ఎన్ని జన్మలు గడిచే యెన్నెన్ని పుట్టువులు. 
తిన్నగా హఠి గలియ దీరుగా యత్నించి! 
ఈ (బతుకులో నతని నింపుగా గలిసికొని 
ధన్య నగుదును చెలులు తలవని తలంపుగా! 


విభుని కొజకై నేను వినువీధి యందునా 
పయనించుచుంటినీ బరగ వినరమ్మా! 


ఆత్మ చింతన క 163 


అంతర్గతంబయిన 


ఆంతర్లతంబయిన ఆ జ్యోతి యుండగా 
దీపాల నెందుకూ? డివిటీ అవెలా? 
కాజడవి లోపంను కటిక చీకటి యందు 
నా హృదయ జ్యోతియే నయముగా దరిజేర్చు! 
ఆంతర్గతంబయిన ఆ జ్యోతి యుండగా 
దీపాల వెందుకూ? -దివిటీ అవేలా ? 


నూర్యు డొచ్చేదాక చం్యదుచ్చేదాక 

కను అప్పగించి నే గాంచుచుండగ లేను! 

మిణుగురులే నాకు మిన్నుగా స్నేహితులు! 
తారలే నాకు మణి దారి జూ పేవారు!  uwsol 


తగు యత్నమును జేసి దారి నే దెలిసికొని 

పయనింతు పరమాత్మ పరగ నీ దగ్గణకు 

పరులయాచన జేసి పరుల సాయముతోని 
కనలేను నిను స్వామి! కమనీయ రూపమును! "neon 


వెదుకగా లేను నే వేల దీపాలతో 
నూర్యకాంతులతోని సురుచిరంబుగు కాంతి! 

నా హృదయ కిరణమున నయముగా నిను జూతు! 
ఏ లోకమున నున్న యెంత దూరంబునను 
అత్మసాధన తోడి యలరి నిను గాంచెదను! 


అంతర్గతంబయిన యాజ్యోతి యుండగా 
శ్రీషా 'లవెందుకూ? దివిటీ లవేలా? 


ప్త =. అంతర్మథనం 


గొప్పవారల "స్నేహ 


గొప్పవారల స్నేహ మొప్పుగా గోరనూ! 
దుక్కలందున నిలిచి నిక్కి యుండెదరూ! 


డాంబికము జూప్పచును దగ్గజకు రాకుండ 

దూరదూరము నుండి దోసముల గనుచుం[దు!. 
గొప్పవారల స్నేహ మొప్పుగా గోరనూ 
చుక్క._లందున నిలిచి నిక్కియుండెదరూ! 


మమతతో [పేమించి మాటాడ. బోరుగద! 
తిన్ననీ దయజూపి సన్ననీ చూపులను! , ' 
అధికార గర్యమున యలరుచుందురు వారు 
గొప్పవారల మనుచు నొప్పుగా మది దలచి! 


గొల్ల పిల్ణలతోని కూర్మి స్నేహము జేసి 
హం యాడుకున్నట్టుగా! 
కోతులను గూడికొని కూర్మి చరియించినటు 
అటువంటివారితో నలరి చరియించెదను! 


పయనించు సమయమున బరగ సములగు వారి 
సాహచర్యమునందు దగ కృతార్దుడ నౌదు! 
అన్యోన్య స్నేహమున అలరి య్మాత్రను జేతు 
ఆదుకొను స్నేహితులు ఆత్మబంధులు వారు 


గొప్పవారల స్నేహ మొప్పుగా కోరనూ! 
చ నిలిచి నిక్కి యుండెదరూ! 


ఆత్మ చింతన... ibs 


నిండాకు ఆర్హతయు 


నిండారు ఆర్హ తయు దండిగా నాయందు. 
ఉన్నదియు లేనిదియు నూహింపలేనూ! 


కడలందు నిలిచెదను గడగి ఆలయమందు 
సీదు రాకడలనూ నిలిచి గనుచుండెదను! 


నిండాతు ఆర్ష తయు దండిగా నాయందు 
ఉన్నదియు లేనిదియ నూహింపలేనూ! 


సంధ్యకాంతులయందు దగ నేను గలియుటకు 

అర్హ మగు స్థానమును నందుకో లేనేమొ! 

నీ పాదపద్మముల నీఠాజనం బగుచు 

వెలుగుచుండగ క్‌ వేల దీపాలలో! ॥నిండారు॥ 


ఖాస్వరంబగు సదు భవ్య దివ్యజ్యోతి 

కలియుటకు నర్హతయు గలదొ లేదో మజి! 

గుడి శిఖరమందునా గూడి యొక కిరణమై 

వర్తింప షేయుమా వనర చిజు కాంతిగా! 1నిండారు! 


వీ పూర్ణ బింబమున నిలిచి యుండగ నేను 
పదునాజు కళలతో ఐరగ వర్థిపగా 
అట్టి భాగ్యము తేదు ఆందుకే గోపాల! 
నెలవంక బాలునిగ 'సెలవింక నిప్పింపు! 


నింజాళు ఆర్హ తయ దండిగా నాయందు 
ఉన్నదియ తేనిదియ నూహి౭పలేనూ! 


“a _ అంతర్మథనం 


హరి యేపుడు వచ్చునని 


హరి యెపుడు వచ్చునని యాళతో నడిగితిని 
కొమ్మపై కోకిలను గూర్మి (ప్రశ్నించి! 
సంగిత ధ్వనులతో చక్క_నీ గీతమున 
పాడుచును నడిగితిని పరమేశు వార్తా! 


హరియెపుడు వచ్చునని యాళతో నడిగితిని 
కొమ్మపై కోకిలను గూర్మి పశ్నించీ! 


నాట్య మయూరమును నయముగా నడిగితిని! 

రమ్యనర్తనలతో నావిభుని గూర్చి! 

ఎదురుజూచుచు వాని విమలమగు పద ధ్వనుల 

వినగోరుచుంటినని విమలమగు వచనముల! హరి! 


సెలయేటి సవ్వడుల చారుసుందర ధ్వనుల 
తపియించుచును మదికి తత్తరం బగుచునూ! 
ఎంతదూరమున నా విభుడున్న వాడనుచు 
నిలిపి [పశ్నించితిని సీరవంబగు ధ్వనుల! హరి 


అడిగినా వారంత యంతరంగము నందు 
అలత కలతయు జెంది అలరి పలికిరి చెలులు! 
సీయంతరంగమున నిభిలేకు డట గలడు! 
విశ్వమంతా వెదికి వెతజెందగా నేల? 


హరి యెప్పుడు వచ్చునని యాశతో నడిగితిని 
కొమ్మపై కోకిలను గూర్మి [పశ్నించీ! 


అత్మ చింతన | 167 


గుడీ మెట్ల (కింద నే 


గుడిమెట్ల (కింద న కూర్చొనీ యుంటినీ 
న, పేమలిషకై నిండారు భ = 
రాలేను నీదరికి రమ్యమగు గుడిలోకి ' 
నీవె దిగి రావలెను నిండారు దయతోని! 
గుడిమెట్ల [కింద నే కూర్చొనీ యుంటినీ 
న్మీపేమ భివకై నిండారు భక్తీ! 


కనుల నొలికే నీరు కనులలో దాచెదను 
వెలికి గనబడనీక, విమలమగు నాహృదిని! 
వెలువడే వేదనను వెలువడక యణచెదను 
పాలపొంగార్చినటు బన్నుగా నీటితో! గుడి 


పథికు లెవరై ననూ పన్నుగా దరికొచ్చి 

ఎవరివని [పశ్నింప వివరింపకను మదిని 

వెలువడే వేదనను వెలుపలకు రానీక 

మౌనమూనెద స్వామి! మాటాడ కుండగను! గుడి! 


నీవె గుడిమెట్లన్ని నిండినా [పేమతో 

డిగి నడిచి రావలెను దీనురాలిని గావ! 
ఆనాటివజకు నే నటులనే కస్నీరు 
హృదయవేదన నంత సదయ దాచెద మదిని! 


గుడి మెట్ల [కింద 'నేకూర్ఫాన్‌ యుంతిసీ! 
నీ -పేమ భిష రై నిందారో'భ క! 


1 అరతేళ్మి శ్రీపీక 


ఆరు[ద కార్తె యిచె! 


ఆరు[దకా రై యిదె! యరుదెంచె [పకృతిసి! 
వర్ష మేఘముతోని వన్నెలను' జిందే! 
ఆకాశమంతయును నలరె ss, 
ఉటుములను మెజుప్పలను నుల్హాసభరిత మై! 
ఆరు[దశార్తె యిది! యరుదెంచె [పకృతిని 
వర్షమేఘముతోని వన్నెలను జిందే! . 


పచ్చనీ పచ్చికల పరిమళము వ్యాపిందె 

విచ్చినా మొగిలిరేకులుగూడ తలలూపె! 

చల్చనీ గాలులను తరులతలు అన్నియును 

చితముగ తలలూపి శిరులు నింపుచునుండె! ॥ఆరు[ద॥ 


ఆరుద పురుగులును అంతటను ధరణి పై 

చితకంబళులనూ చెన్నుగా బిత్రించె!' 

వెండి మతాబులను వేడుకను వెలిగించి 

గగనమంతయుగూడ కడు సంతసము సందె! 1(అర్ముద॥ 


ఏ దిక్కునుండియో! యేదిశల నుండీయో 
వినబడుచునున్నదీ వేణుగానపు రవళి! 
నావిభుడు వచ్చునని నామదికి దోచెడిన్‌ 
భువియు దివియను ' గూడ' పులకరించెను నేడు! 


ఆరు[ద కారె యిది! యరుదెంచె (ప్రకృతిని! 
పర్షులమురల: వన్నెలను జ్రిరదే!' 


బో క. శభ. 


మావికొమ్మల నిలివి 


మావికొమ్మల నిలిచి మధురముగ బాడేటి 
కోకిలమ్మలుగూడ కూర్మి వచ్చెడినీ! 
నా విరహమును దెలుప నా వ్యధను వివరింప 
వచ్చుచున్నవి [పభూ! మచ్చికను నీ కడకు! 
మావికొమ్మల నిలిచి మధురముగ బాడేటి 
కోకిలమ్మలు గూడ కూర్మి వచ్చెడినీ! 


మధురముగ బాడేటి మధురగీతము గాదు 

కష్టగాధను దెలుపు కరుణగీతము స్వామి! 

పాడేటిపాటలో భావమును [గహియించి 

నిర్ణయింషపుము స్వామి! ని హృదయ ఫలకమున! ౪మావి॥ 


నల్లనీ రూపముల నళినాక్ష! గనుగొనుచు 

వల్సగాదని దెలిపి వెళ్ళమన బోకుమా! 

నామీద [ పేమతో సీమీద భక్తితో. 
విన్నవించుచునున్న వినుపీధి పక్షులవి! మావి! 


పక్షులకు గూడ మది బరగ వ్యాకుతమాయె 
నాన్నేత భావముల నయముగా గనలేక! 
ఐహుదూర పయనమును బరగ జేసినవి [పభు! 
మన్నింపు వాని మొజ మది పిచారింప్పమా! . 


మావి కొమ్మలపెని మధురముగ బాడేటి = 
కోకిలమ్మ లుగూడ కూర్మి వచ్చెడినీ! య. 


వు అంతర్మధనం 


ఒడి జాపుచుంటినీ 


ఒడి జూపుచుంటినీ! యొనరగా సీయెదుట 
ఇష్టమైనడి యిమ్ము! యింపుగా దయనూ! 
సిచేతి భికయని నిండుగా మది దలచి 
[గహియింతు ఘనముగా కమ్మనీ కానుకగ! 
ఒడి జాపు చుంటినీ! యొనరుగా నీ యెదుట 
ఇష్టమైనది యిమ్ము! యింస్తగా దయనూ! 


_ కటికచీకటియందు కాజడవి యందునను 
పయనింపుమని నన్ను బరిగ యానతి నిచ్చి! 
పంపినను గూడ నే పయనింతు క్రీ ఘముగ 
కమనీయ మార్గమని గాంతు నే హృదయమున! En 


వేదనలనిచ్చి నను వెతలనిచ్చినగూడ 

కస్నీటి వరదలను గల్చించిననుగూడ 

చిబునవ్వు నవ్వుతూ చిత్తమున హర్షమున 

నీవు నడిపిన బాట నిలిచి పయనించెదను! (ఓడి; 


కోర్కె లేవియ లేవు గోవిందు నాదు మది 
అంతరిక్షము నందు అల తారలకు వోల! 
పయనింతు మౌనమున బరగ కాంతులతోని 
సెలయేటి తరగలుగ చిజునవ్వు నవ్వుతూ! 


ఒడి జూప్ప చుంటినీ! ఒనరగా నీ యెదుట 
ఇష్టమైనది యిమ్ము! యింపుగా దయనూ! 


ఆత్మ చింతన “171 


విశ ఇమంతా నిన్ను 


విశ్వమంతా నిన్ను వెదికి. వేసారితిని 
కనిపింపలేదు గద! కమనీయ మూర్తి! 
ఆత్మలో గల. డంచు!నల (పకృతియు దెలి"పె 
ఆంతర్మధనముచే నగుపించునని దెలిపె! 
విశ్వమంతా నిన్ను వెదకి వేసారితిని 
కనిపింపలేదు గద! కమనీయ మూ ర్చి: 


భువియంత వెదికితిసి భూరి గిరి కిఖరములు - 

కొండ కోనల యందు కూర్మి సరనులనన్ని 

వెదికితిని గాని నీ విమల స్వరూపమును = | 
కన్నులకు ఐండువుగ కనిపింపడాయె గద! ॥విశ్య॥ 


వాడ వాడల నన్ని వీధి వీధుల యందు 

కిన్నెరను బాడుచును కీ ర్రించు చుంటినీ! 

నిండు గొంతుకతోని నిను విలిచితిని స్వామి 
“'టియనుచు బలుకవూ యోర్మి గోల్పోయితిని విశ్వ॥ 


మననులో నా ఆత్మ మర్మముగ బలికినది 
హరి యెచటనో లేడు ఆరి సీయాత్మలో 
సకల జీవుల యందు సహజముగ గల డతడు 
అంతర్మధనముచే ఆగుపించు నా జ్యోతి 
జ్యోతిలో ఆగువించు (పీతి సీ వల్దభుడు! 


విశ్వమంతా నిన్ను వెదిక్‌ వేసారతని 


గోర ముంతా వ్యధను 


- _ లోకమంతా వ్యధిను లోలతను నిండినది 
చిగురులును, పువ్వులును, చిన్నారి తరువులును! 


ఆలకింపు మటంచు అలరి నిను బిలుచుచును 
మనసులో వేదనను. మననిసేయుచు నుండె! 


లోకమంతా వ్యధను. లోలతను నిండినది 
చిగురులును పువ్వులును చిన్నారి తరువులుసు! 


గిరి శిఖరముల నుండి ధరణి బడుచును వేగ 
గల గలా |పవహించు ' సెలయేజులును గూడ 
- హరి హరీ యని బిలిచి యాత్మ మభనముతోని 
నిను దిలుచు చున్నవి నిరజాకా! గనుము!  ॥లోకN 


చివురు సన హన చితముగ పుష్పించి 

ఒకొ_క్యు పువ్వునూ యొనర.ధర రాల్బుచును!. 

తలలొంచి నను దలచి తగమనసు మధనమున 

విలపించుచున్న ఏ విమలనుగు మౌనమున! ॥లోక॥ 


నీలాంబరములోని నీలి మబ్బులు గూడ 

ఉరుములను మెణుపులను యూహ కందని రీతి 
మనసునను మధియించి మర్మముగ నీ జాడ 
గనజూచు చున్నవీ కల్యాణ గుణధామ! .॥లోక॥. 


మననున మధియించి మర్మముగ నీ రూపు 
ఆత్మయందున గనగ.అరయ నీ. 'దత్శనము. 
నిష్కామ కర్మమున నిర్లతితో. ఇగనమందు 
వర్తింతు పరమాత్మ! .వనర .. ముక్తిని జెండ . లొక 


ఆత్మ చింతన 173 


అంతరంగము నున్న 


ఆంతరంగముకున్న యలరు దివ్యజ్యోతి 
వెదుకబోవుచు నుంటి వేణువూథవ్పనీ 
బహుదూర యా[త యిది బళగబోవుచు నుంటి! 
ఆశీస్సు అందించి యలరి బంపుడు చెలులు! 


ఆంతరంగము నున్న యలరు దివ్యజ్యోతి 
వెదుక బోవుచునుంటి వేణుమాథవుసీ! 


గాలికెరటాలలో కదిలేటి పూలతలు ' 

కదిలేటి యలలవలె కదలనీయను మనను! 

శిలవోలె నుంచుదును చిత్తమును పరమాత్మ! 
ఆరచేత నుంచుదును అబ్బురముగా చెలులు! ఆంత॥ 


గోపాల బాలు డిదె కూర్మి నడుచుచునుండ 

వి కష్టములు రావు! యే నష్టములు రావు! 

పద్మవ్యూహము నందు బరగ అభిమన్యువతె! 

చెరచెరా బోవుదును దిరిగి రాకుండగను! 1అంత॥ 


జ్యోతి దర్శించి నే పీతిహర్షము తోని 

ఆ జ్యోతిలో నుంతు అలరి నా మాధవుని 
కలత నలతలు లేక కలిసిపోవుదు నందు 
ఆత్మ జ్యోతిని నిలుచు ఆరవింద లోచనుని! 
ఇంతకాలము మీరు నింపుగా నను గూడి 


ఆడినది పాడినది హరిని స్మరియింవు టది! 
సార్థకం బైనదియ సంతోవ భరితమై 
గోపాల బాలు డిదె కూర్మి నా ముందుండి. 
నడిపించు చున్నాడు! నా గమ్య పథమునకు! 


న. అంతర్మథనం: 


వడవన_పె యొంటరిగ 


పడవపై యొంటరిగ పయనించు చుంటినీ 
పడవ నడిపేవాడు బరగ లేకుండా! 


తెరచాపయును లేదు దిరుగా చుక్కాని, 
బట్టి దీరముజేర్చు పథికుడును లేడూ! 


పడవపై యొంటరిగ పయనించు చుంటినీ 
పడవ నడిపేవాడు పధికుడును లేడూ! 


దరిజేరి యల్లడిగొ! దాపుగల కోవెలను 

స్‌ దఠ్శనముజేయ నిండు మానసముతో! 
పయనించుచుంటిసీ పన్నుగా దరిజేర్చి 
es దర్శనం బంద నిండు దయ వర్షింవు! | పడవ 'పై॥ 


కోరికలతో నిన్ను కొసరి యాచింపనూ! . 

మానసములో నున్న మతి పీకు దెలియదా? 

కోవెలలో నున్న కూర్మి స్‌ మూర్తినీ 

దర్శింప తలప్పతో దగ మనసు మక్కు_వమ! స్‌ పడవ పై॥ 


పడవ నీవే నడిపి బరగ దరి జేర్చునూ! 

నీ దర్శనం బంద నిండు కోరిక దిర్చు! 

జనులతో బాటుగా జనుదెంచి సీ గుడికి 
మౌన ప్రార్థన "సేతు మాటాడకుండగను! 


నా హృదయ జ్యోతిలో నయముగా నిను నిలిపి 
హృదయారవిందమున సదయ మిము దిలకింతు 
సప్తవర్ణములతో సరిజూచి హృదయమున 
ఆనంద ఆర్జవవు అలలలో మునుగుదును! 


ఆత్మ చింతన 175 


రా!తంత గడిచినది 


ర్మాతంత గడిచినది రమ్యమగు (ప్రభు రాక 
వేచి చూచుచు నుంటి వినయాంజలులతో ! 


తెలిరేక లుదయించి తూర్చునను. కుంకుమలు 
మందారములు పూచె మాథవుని జాడలుగ! 


ర్యాతంత గడిచినది రమ్యమగు [ప్రభురాక 
వేచి జూచుచునుంటి వినయాంజలులతో! 


సప్తాళ్వ రథమునను జనుదెంచె భాస్కరుడు 

ఆరుణారుణములగు అలరు కాంతులు విరిసె! 

లోకమున తమసమను లోలతను బోగొట్టి 
బంగారు కాంతులను బరిఢవిల్హగవే సె! ఎ 4రాతంత॥ 


సీ వెనుకనే గలడు నీ |పభువు ఏ విభుడు 

ఆది ఆంతములేని. ఆత్మజ్యోతిని గూడి! 

ఆ జ్యోతి కిరణాలు ఆఖిల.-జీవులయందు 
చైతన్య రాశిగా జేరియున్నవి గనుము! ॥ర్మాతంత 11 


అఖిల జీవులయందు నలరు చైతన్యమును 
అతసిగా భావించి యలరింప్ప స్నేహమును! 
ఆర్మార్పణము జేసి యబిల విశ్యమునకును 
"సేవించు నాతడే సిద్ది బొందును. జగతి! 

అని బలిక భాస్కరుడు ఆంబరంబున నుండి 
స ప్తవర్ణములతో -దగకాంతు లొలుకుచును! 


ర్మాతంత గడిచినది!,రమ్యమగు |పభ్యు రాక 





176 


TC 
“ig 
a 


ర్మ తవం 


నా రాగముసందు న. చ క. 


ఉధయ రాగ మునందు నువ్వెత్త' కాంతులను 
కలిసిపోవాలసీ కాంక్ష పరమాత్మా! . 


కోట్లాది. కిరణా.ల' కూర్మి భాస్వరజ్యోతీ = 
నా కాంతి 'కిరణమును నయముగా కలువనీ! 


ఉదయ రాగమునందు నువ్వెత్తు కారితులను. 
కలిసిపోవాలసీ కాంక్ష పరమాత్మా! 


ఆకాశమున వెలుగు నలరు చుక్కలయందు 
రోజిత కిరణాలలో రమ్యముగ నే su స 
రమణీయ కిరణమై రమ్యముగ దానిలో 
 కలిసిపోవాలనీ కమనియమగు అపకు మల ॥ఉదయః॥ 


సంద్రాన యుప్పొంగు సాం[ద్రమగు అలలలో' 
_నేనొక్క తరగనై నిండు చైతన్యమున ' 

దరి జేరి నీపదము'లంటినా రీలిగా ' .. స్‌ 
. దగనాదు శీర్ణమును ధన్యతను జేకూర్చ్పు! స వం ఉదయ! 


వర్షధారలుగురిసి వనసీమ పర్షిలగ 
జేసినటు నేగూడ చెదిరినా చినుకునై 
పచ్చనీ చిగురుకై పడి రాలి వసుధపె 
భూమాత వొడియందు పూర్ణమున జేరగా! 


ఉదయరాగమునఠిదు ఉవ్వెత్తు కాంతులను, 
కలిసిపోవాలనీ కాంక్ష పరమాత్మా! 


ఆత్మ చింతన 12 mn 


“సెలయేటి జాలులో 


"సెలయేటి జాలులో చిజు తరగగా .నగుచు 

గలగలా ధ్వనులతో గదులుచును భువికీ! 
చల్లనీ గాలులను మెల్లినీ ధ్వనులతో 
అప్సరస కన్యగా ఆగుపింప జెయుమా! 


సెలయేటి జాలులో చిజుతరగగా నగుచు 
గలగలా ధ్యనులతో గదులుచును భువికీ! 


హంస, కన్నియలంత, యలరి యభినయములను 
నీటి పకులుగూడ నిలిచి నాట్యము సేయ! 
దూరాన కోకిలలు దోరముగ బాడగా 
శిలలన్నియునుగూడ నింగార మొనరింప! ఇసెఅయేటి : 


దరినున్న తరులతలు దగ పూలు రాల్బగా. 

చిజుచేప లన్నియును చ్మితముగ యెగురుచును 
రజిత కాంతులు జిమ్మి రమ్య నర్హన సేయ | 
నేగూడ వానితో నిలిచి నర్తింపగా!  ॥నెలయేటి॥ 


ధరజిపై [ప్రవహించి దగ బోవుచుండగా 
భవదీయ భక్తుడొక పడవమై పయనింప! 
ఆతని పదముల దాకి ఆందాల సెలయేట 
చిని చిన్ని శుంపురులు 'జేయి నను జెదరగా! 


"సెలయేటి జాలులో జిజు తరగగా నగుచు 
గలగలా ధ్యనులమా గదులుచుమ భువికీ! 


as ౧... అశర్మథనం 


అలభాస్కరునిలోని 


అల భాస్కరుని లోన్‌ ఆందాల రంగులే 
హరివిల్లు లోపలను అండాలు విరిసే! 


అటులనే తోకాల అంశాలు చందాలు 
వివిధ రూపాలతో వికసించె జగమంత! ' 


అల భాస్క_రుడిలోని. అందాల రంగులే 
హరివిల్లు లోపలను అందాలు విరిసే! 


భూమిలో కనిపించు భూతకోటియు గూడ 

రంగు రంగులయందు రమణీయ రూపమున! 

చెట్టుచేమలు లతలు చ్మితముగ మానవులు 

పశుపక్షి సంతతియును బరగు మృగ సర్పములు! 1అల॥ 


సంద్రాన కనిపించు తరగసీ నిధులెన్నా 
ముత్యాలు రత్నాలు మురి పెముగ ఖనిజములు 
అప్పరూపమగు జీవ కోటియును సృజియించె 
అలలలో తెరలలో అల భూమి పొరలందు ison 


_ గగనమున కనిపించు ఖద్యోత రాశియును 
నక్ష[తములు తార అంతటను (గహములును 
జ్యోతి [ప్రకాశమగు సూర్యచందులు గూడ 
ఆతడే సృజియించె ఆల విశ్వ చితములు! iv 


కోట్లాది కిరణముల కొలువులో నే నొక్కు 

కిరణముగ భావించి కీర్తించు చుంటినీ! 

ఆ మహాజ్యోతిలో ఆంతర్హితముగాగ 
తపియించు చుంటినీ తపసులో నుంటినీ! . 1 అల॥ 


అత్మ 'చింతన EF 179 


అందయా మన వాం య. 3 అ 


ఆందణజూ మనవారె! అందబూ నివారె! 
వేధింప కెవరిని వెత గూర్చు రాదూ! 


ఆందజీ లోపలను నా దేవదేవుడే 
ఆ జ్యోతి గలదంచు ఆత్మలో గనుమా! 


ఆందజూ మనవారె! అందజూ నీవారె! 
వేధింప కెవరినీ! వెత గూర్చు రాదూ! ' 


కఠినమగు పలుకులను గలత జెందింపకుము 

మధురతను విడనాడి మాటలాడకుమూ! = 

దూరముగ బొమ్మనుచు దూషణము. లాడకుము 
మాధవుడు గలడచట మర్యాద వీడకుము “nso 


పశు పక్షి మృగములును బరగ జీవులు గాద! 
తూలనాడీ వాని దూషింప బోకుమా! 
ఆవిగూడ జీవులే యా విశ్వవిభునికిని 
మధురమగు (ప్రకృతికి మహనీయ సంతతీ! iso 


అంతరాత్మను గనుము అఖిల విశ్యమునంత 
సీయందు గల వెలుగు వానిలో గలవంచు 

మక్కువను దయజూచి మధురానుభూతులను 
[పేమభావము జూపి పీతి గురిపింపుమా!.. - 


ఆంటదేజూ మనవారె! ఆందణు నీవారె! 
వేధింప కెనరిసీ! వెత గూర్చు రాదూ! me 


180 ..... ఆంతడ్మథనం 


చిమ్మచీకటి యందు 


Ds యందు చిట్టడవి లోపలను 
పీంపదూ దారి గమ్యమును 'జేర్చపూ! 
చిజుద్లీప మెలిగించ్చి' దీ ప్రిలో గనుగోనుము 
కాంతిలో" కనిపించు కమనీయమగు. కాలవ! 
చిమ్మ వీకటి తం. చిట్టడవి లోపలను ma స్‌ 
కనిపింపదూ దారి గమ్యమును ము. 


త సూటిగా గనుగొనుము. BO 

స ప్రవర్ణంణాలును దగ యొదిగి భాసించు! | న san 
తపు గూడ- యటులనే. .యొప్పారు. .. జలే . 
ఒక జ్యోతి కిరణాలు యొదిగి యన్నట్టగా!. : ॥చిమ్ము॥ 


విశ్వమంతా సహక వివిధ లహ కర 
వేర్వేరు మతములను. వేర్వేరు తతగులను! 

= సృజియింప మానవుడు" కాన్యమునకును" బోయి - " -- 
వెగటు వై రాలతో వెతల్ల, న్లొరిథగనేల? చిమ్మ 


మనసులో జ్యోతిసీ' మానుగా దర్శిధప్న 
న్‌ _ అంతటా గలదంచు' ఇ విశ్వ జ్యోత్తినే ... ఓ 


2 "ఆ పరమేశ్వరుండని మదినీ జింతిలుచు. 
ఆక్మార్పణము జేసి" "తందటిని" Es మ 


చిమ్మచీకటి యండు చిట్టడవి: నోతవన్ను. రస్తు 
నజ కనిపింపదూ దారాగమ్యు మును: tere హన 2 


_ఆక్య్యరరతన... 181 


[ప్రకృతిని యందాలు బరగ విథ్యంసమును 
జరిగినట్లే జీవి చరియించి నటులా! 


నే గూడ భావింతు నిర్మలాంతరమందు 
కష్ట సుఖములు రెండు గలిసి వ ర్థించునని! 


(పకృతిని యందాలు బరగ విధ్వంసమును 
జరిగిన ట్రై జీవి చరియించినటులా 


మధురిమలు జిందేటి మావి కొమ్మలు పూయు 
వాసంతమును వచ్చు ఒకసారి ప్రకృతిని! 

[ప్రళయ మార్తాండునీ భీకర జ్వాలలును. 
తపీయించు గీష్మమును దగ వచ్చు నొక బుతును! ॥పకృ్ళతి॥ 


శారదా రాతులును చలికాలమును దొరలు 
ఆకురాలేటి యా యల శిశిర బుతువునూ! 
కష్టసుఖములు రెండు గడగి వ _ర్రించుచును. 
మధురాను భూతులను మానుగా ప ప్‌ రించు! 11(ప్రకృతి॥ 


[పకృతిని బుట్టినా బరగ re 

కష్ట సుఖములతోని కలిసి పయనింతురూ! 

ర్యాతింబవకలు, వోలె రమ్యముగ జగమందు 

వెలుగు చీకటులలో విలసిల్లు జీవులును! ॥పకృతి॥ 


బుతు కాలముల వోతె రూడిగా నే గూడ. 
కష్టనుఖములతోని కలిసి పయనించెదను! = 
ఆ కష్ట సుఖములను ఆతి సహజమని డలచి 
తలవంచి సహియింత్తు  కభింయంతు. అంట, న సరై శ్ర ఖపకృతి॥ 


కే R .. కకరక్మధథనం 


మాథవా! ననుగూర్చి 


మాథవా! ననుగూర్చి మదిని 'జింతింపకూ 

సమయ మొచ్చిన యపుడు దగ దయను గనుమా! = 
అల (దౌపదీదేవి కలరు వస్త్రము నిచ్చి 
కాపాడినా రీతి కలత నలతను దీర్చు!.. 

మాథవా! నను గూర్చి మదిని జింతింపకూ 

సమయ మొచ్చిన యపుడు దగ దయను గనుమా! 


నే నెవరొ దెలిసికొని నిర్మలాంతరమందు 

వగజెందకను కూర్మి వర్జిలుచు సహజమున 

చలివేంద్రమున నుండు చల్దనీ కుంశవలె 

తాపమును జల్లార్లు దగ జేరు పథికులకు! ఇమాధవా!. 


సీ మురశినాదాల నేను కలవాలనీ 
అరాటమును లేదు అర్భాటమును లేదు! 
నీ దయాకిరణాలు నింప్పగా నామీద 
[పసరించి నన్పుడే బరగ జ్యోతిని గలుష్ష! Me 


[ప్రారబ్ధ కర్మములు బరిపక్య మైసపుడు 
ఆలరి ని జ్యోతిలో ఆంతర్హితుడ నౌదు! 
ఆందాక నే గూడ అరసి నే నెవరినో 

ఆత్మచింతన జేతు నలరి మౌనముతోని! 


మాథవా! నను గూర్చి మదిని. జిందింప్లకూ 
సమయ మొచ్చినణున్సుతు దగ ధయకత్లు గన్గున్లూ! 


"ఆక్క చింతన | “OR 


మటు జూచినా గూడ 


ఆటుజూతెనా గూడ యిటు గాంచినా గూడ. 

ఆతడే కనిపించు ఆన్ని. తావులనూ! . 
జ్యోతి స్వరూపుడై ట్రేలితో మాథవుడు. 
మురళి నూదుచునుందు ముద్దుగా నవ్వునూ! 


ఆటు జూచినాగూడ యిటు గాంచినాగూడ 
ఆతడే కనిపించు అన్ని తావులనూ! 


సకలజీవులయందు సాక్షిగా తానుండి. 
కనబడక మాథవుడు కనుల. 
నాటకము నాడింఛు రమ్ము న ర్హనకాల - 


- రాజా పేదా యనెడి రమ్య: భూమికలతో! -. / 


రాజు రాజూ గారు పేడ కే వేద గాదు, me 


నటియించు పాత్రవివీ' రమ్య హాటక మందు! న మ 


ఆందబూ నటులేను నా" విశ్యరంగమున 
" నూటిగా కధపిడుప్త న్యూతచారుం డతడు! 


[పలిజీవ కణములో" పభువు 'వర్తించునూ 
ఆతడే Mts సాలే సస్పువటవ! 


వ 





ns 
న్లో ల 
+ af 


iy +ఆటు॥ 


* 4అటు॥ 





ఇంత 1పేమెందుకో? 


ఇంత (పేమెందుకో? యిల నాదు_,తనువు పై 
దయను జూవుటయేల?. చాకిణ్యమేలా? 


ఎప్పుడేమి కావలెనో. వివరింపనుంఢగనె . 
ఆందించుచుండెదవు అపరిమిత (పేమతో! 


ఇంత [పేమెందుకో? యిల నాదు తనువు పె 
దయను జూపుటయేల? దాక్షిణ్య మెలా? 


తలిదం[డి బంధువులు దగ (పేమతో యేమి... 
సంపదలు [దవ్యములు దగ యివ్వగా లేదు! 
నీకు బానిస నైతి నీవెనాసకలమై . =... 
.. అందించు చుంటివీ అవసరము లన్నియును; . “rid 


_ అపరిమితమైనట్టి ఆలరు [దవ్యమువిచ్చి. . 
వీదతనమును బాపి. -భిన్న. (పకృతి, నిచ్చి. 
సీవిచ్చినట్టి యా నిధినంతయును నీకు తు సక 

, మజల నిచ్చిలిని గద మాధవా, తెలియ. నిది! . టం 1ఇం0త॥. 


దేహ సుఖముల కొకు జేయలె డింతయును _. ___ 

ఆత్మ సుఖమునకునై' .ఆర్చనల, .జేసీతిని! .. సప ల 

ఒకటడుగ ఒకటిచ్చు వయ్యారమ్లున్ను మాను. a a 
2, సూటిగా నే న్రడ్గుగ్గు శుభము, 'దయసేయుమా!. | 
"నీ మురళిలో గలియు నిండు కోర్కెను నిమ్ము! 

జ్యోతిలో id (is వా శిరణమును! ౬. He crt 
బంత _పీమెలదుక్లీక్ల్‌ అదో తనవ్రప్తే వం 
అ దయను జూపుటల్యేక్ష్య ప్రాక్సీ మేలా "3౪ ౯ 0అ 


ఉత్క్యరితత | 385 


ఆలమందను గాయు 


ఆలమందను గాయు ఆల గోవబాలునిగ 
అగుపింతువేల మది అందాల కృష్ణా! 


ఘన శంఖ చక్రముల కనకాంబరములతో 
కనులకును గనబడవు గామితార్థము సీయ? 


ఆలమందమ గాయు అల గోపజాలునిగ 
అగుపింతు వేల మది అంచాలకృష్ణా? 


నల్ల ని రూపాన నాథ! తుఅసీమాల 
- ధరియించి యుందువూ! దగ నెమిలి పింఛమును 
పద్మనయనములతో బరగ కనబడుచుండి 

నవ్వు రాజిల్లుచును కవ్వింతు .వెందుకో? ison 


ఆన్నిపనులను నేను నలరి జేయుకు ననుచు 

నా వనుల కడ్డముగ నళ్లినాళ్ల! వద్చెదవు! 

విద్యార్థి రూపమై వీపులమగు సేవలను 

గడగి జేయుదువేల కట్టుబానిసవోలె! Heo 


ఇంతకాలము |బదుక నేల నన్నుంచితివి? 

ఇలయెన్ని యాపడల యేల రక్షించితివి? 

శిధిలమై దేహమును బదిఅముగ మననులో 

మధుర గీతము వాయు మాధుర్య ముంచితీవి! oo neo 


నీ మధుర గీతముళు చిన్ను వర్టింపగా 

గోపికగ ఆలొనాటి కోర్కె జ్ఞ జ ప్తిని సేయ! 

ఆలనాటి స్మృతులు స్టే కఅరీ + జ్ఞప్తికి జగ 

అంద ధరణిలో జిందో హు. న లత 


386 





అంతులేని పయన 


అంతులేని పయన మలరి జేసితిసి్‌ నే 

అలసి పోతిని నేను ఆగిపోయెదనూ! 
కాలుముందుకు వేసి కదలజాలను యింక 
మన్నించి నాకోర్కె_ మది సమీక్షింపుమా! 

అంతులేని పయన మలరి జేసితిని నే 

అలసిపోతిని నేను ఆగిపోయెదనూ! 


కిన్నెరను జేబూని కీర్తనల బాడుచును 
వీధులన్నియు దిరిగి చేసారితివి కృష్ణ! 

మందారమాలనూ మధురముగ చేబూని 
జర్ముద పురుగుగా నైతి గనుమో కృష్ణ! ॥అంతులేనీ॥ 


చివణి దిన మని దలతు దీరుగా యీనాడు ' 

కనుపి ుంప్పుమో కృష్ణ! క కనులపండువు గాగ! 

నా పుణ్య ఫలరాశి నయముగా నర్చించు! 

మనను మూలమునందు మానుగా గలుపుచును! _ ॥అంతులేనీ॥ 


నాలోవి భావముల నయముగా గూర్చితిని! 
అందాల పదములను పొంచికగ జేర్చితిని! 
చివజి పాటగ దలచి శ్మీఘముగ దయజేసి 
[పేమ వాత్సల్యముల |పీతిగా గలుపుకొను! 


_ అంతులేనీ పయన మలరి జేసితిని నె 
ఆఅలసిపోతిని నేను ఆగిపోయిదనూ! 


ఆత్మ. చితన _ 1 


కరిడు గలడనువాడు గలడొ లేడోయనుచు 
మదిశంక జేయనూ మాథవా! యెపుడూ! . 
ఆభిల మంతా నిండి యున్న వాడవు నీవు. 
ఆణువణువు నంతటా యలరి. యుంటివి. నీవు! 


కలడు గలడనువాడు గలడొ లేడో యనుచు. 
మదిశంక చేయనూ మాథవా!. యెప్పుడూ! 


గగన భాగమునందు గల తారలన్నియును... 

నూర్యచందులుగూడ 3 నూటిగా [గహములును! _ 

నక్ష[తములుగూడ నయముగా 'జ్యోతియను న. 

నీవుగా భావింతు నిఖిల మంతయుగూడ! న ఎ కలడు॥ 


పతి జీవియందునను ye mee 
వనియించుచుండెదవు "వనర పభకర్మముల' . 
జేయించుచుండెదవు శ్రీకరంబుగ భువిని .. “= 
ఆలరి పకలయ ల ఆనంద 'మొరదగను!- 


చివురులే యాకులును చితమగు కారుతో. 
పూవులే ఫలములును 'బొలుపుగారోలు భువి! .: "౫ "1": 
మానవుడు నటులినే' మాధవుని గు కించి; = CE 
హ్లూక్రేవుండ వచ్చి. మరి హర్ష మును. జేయు! వ న న న 


కలడు గలడనునాడు గలడా లేద్దో. క 1 FFE 
మదిశంక జేయునూ మాధవో .కొన్సడ్రూ! ౯ 3,-* 


కే; | తఆతతర  క్షనల 


ప్యధ జెంద బోకుమా! 


వ్యధ జెందబోకుమా! వేదనలలో మునిగి 

కవ్నీటి జాలులను కడలి గలుసకుమూ! 
చియనవ్వుతో నీదు చిరకాల వాంఛితము 
మన్నింపుమని కోరు మాధవుని దయతోని! 

వ్యధ జెంద బోకుమా! 'నేదనలలో మునిగి. 

కన్నీటి జాలులను కడలి గలుపకుమా! . 


ఆత డిచ్చిన పనిని అలసతను విడనాడి ' 

కర్తవ్యమని దలచి కానుకగ' భావించీ!' 

(పీతితో సహదరుల | పేమతో బంధువుల ' 

నీవలెను కనుగొనుము నిభిలమగు జీవులను!" * ॥వ్యధ॥ 


నదులు |పవహించెడిని నాదములు జేయుచును' 

కోకిలలు అల్లదిగొ కూర్మి పాొడుచునుండె! = 

గిరి పర్వతములునూ 'కోరి స్థిరముగ నిలిచి. 
మధురముగ మౌనముగ మనసు దలచుచు నుండె! . ॥వ్యధ॥ 
కంటి నీరొలుక కుము కాటు మబ్బుల రీతి 

మనను కాటుకతోని మలచి యురచగ బోకు! .- 
నవ్వుతూ మాథవుని నళినాకు' దలచుచును ”,'.. 
ఆత్మానుభూతినీ అలరించుకొను జగతి! ". 

వ్యధ జెంద బోకుమా! వేడనలతో మునిగి .. 

కన్నీటిజాలులను కడలి గలుపకుమా!. .. 


ఆత్మ చిలత్‌న ig9 


నీ పయన మెచటికో! 


వీ పయన మెచటికో! నీగమ్య మెచటికో! 

ఏ విశ్వ విభు గాంచ ఎలమి జనుచుంటివో! 
ఆ విశ్వ విభుడునూ అలగి (పేమదు జింద 
వచ్చుచున్నాడదే వనరి చేజూచీ!. 

ఓ పయన మెచటికో! నీగమ్య మెచ్చటికో! 

వీ విశ్వ విభుగాంచ వెలమి జనుచుంటివో! 


నిండారు (పేమతో నిర్మలంబగు భక్తి 
(పార్థించుచుంటివో బన్నుగా నాతడును! 
కరుణ [ పేమలతోని కమ్మనీ దయతోని 
వచ్చుచున్నాడదే వనర కౌగిలి జేర్చ! 


చిరకాల బంధువని జేర యాతనితోని 
మమత మాధుర్యమున మాథవుని దఠఅచితో 
అతడును తన [పేమ నండింపగా నీకు 
వ చలా డదే వనర మురళిని గలుప! 


సమత మమతలతోని సాధుజన మైతియను 
సకల జీవులతోని సాంగత్యమును గలుగు! 

ఆట్టి సు సుకృతి పైని ఆఆరి. కృప. జిందగా 
మ గదా! విమలమగు స. 


పయన మెచటికో! నీగమ్య మెచటికో! 
వ్‌ విశ్వవిభు గాంచ నెలమి. జనుచుంటిచో! J 


నిను సదా జూచేటి 


నిను సదా జూళేటి నిర్మలంబగు నులు 
మూయగా లేవుగా మోదమున కృష్ణా! 


అలరి. శ్రీమురళితో ఆడేటి పాడేటి 
అందాల రూపమును నాపగా లేవుగా! 


నిను సదా జూచేటి నిర్మలంబగు కనులు 
మూయగా లేవుగా మోదమున కూ! 


కస్తూరి తిలకమును కమనీయ కౌస్తుభమును 
' బంగారు కంకణము బన్నుగా కనబడవు! 
ఆలమంవను గాచు నలగొల్లనిగ సీవు 
కంటి కగుపించుదువు కమనీయ రూపమున! 1సిను॥ 


ఆర్తయగు [దౌపదికి యలరి వస్త్రములిచ్చి 

మధుర మూర్తియు మదిని మానమును గాచినా 

పేద కుచేలునికి పెన్నిధిని దయచేసి 

దారి్మిదశీమును బాప్ప దాషిణ్య మూ ర్తినే! 1సిను॥ 


అఅ గజేంద్రుని మొరలు ఆలించి |బోచినా 
చ్మకధరుడే నాకు కనిపించు చిత్తమున! 
గోపికలతో గూడి కూర్మి ఇఅకములాడు 
గొల్బబుడుతల తోని కూడి యాడినవాడె 


రాజకీయము నడిపి తణ విశారదునిగా 
దుష్ట శిక్షణ జరిసీ శిష్టులను రడించు! 
అవతార మూర్తిగా. అగుపించి కన్నులకు 
ఆనంద ముసుగూర్చి అలరింప వెందుకో! . 


అత్మ చింతన 191 


ఎక్కడో కృష్ణుడూ వేణువును సూదుచును. 
నను బిలుచుచున్నాడు నాట్యమాడగనూ! 
కోక కోకిలలన్ని కూర్మి బాడిన. 'యటుల 
అనిపించు చున్నదీ యలరి నా చెవులకును 
ఎక్కడో కృష్ణుడూ వేణువును నూదుచును న 
నను న నాట్యమాడగను! 


ఆల నదీ తీరమున యదె కడిమిచెట్టు పె is 
కూర్చొనియు మురళినీ కూర్మి Se నుండె 
సల్లనీ మేఘమున తెల్లనీ మెజుపువలె ౧... 
ఆగుపించుచున్నదదె అందాల పింఛమును య ॥ ఎక్కడో ॥ 


కడిమి పూవులతోని కమ్మనీ నేమ్మోము = 

ఆగుపింప కు న్నదీ అందాల రూపమును! 

ఆలమంచంతయును నలరి కడిమినిజుట్టి 

మొగములను పైకెత్తి మాద మందుచునుండె!.. .. _ ॥వక్క_డో॥ 


కోనలో వనియించు కూర్మి మృగ పత్తులును 
అచటికేతెంచెనే ఆందాల మురళి విన! 

నే జోవుచుంటినీ నిండు చై తన్యమున 
నాట్యమాడెదను నే నవజ్యోత్స్న రేఖగా 


ఎక్క_డో కృష్ణుడూ వేణువును నూచుచును 
నమ బిలుచుచున్నాడు నాట్య మాతగనూ! కన 


192 ఆంతర భనం 


నలుగురూ నవ్వినా 


నలుగురూ నవ్వినా నగుబాటు నొందినా .' 

చింతాకు అంతయిన- చింత'నొండనుగా!! _ . 
. మాట లింకేల' మణి మరియాద లేలా! 

నలుగురూ నవ్వినా. నగుబాటు నొ౭దినా 

చింతాకు .అంతయిన చింత నొందనుగా! 


కోరికలు ఆన్నియును కొస వటకు దుంచితిని 

నీవు నా దిక్కునుచు నిఖిలమును వదిలితిని! . 
కాంతిలో కాంతిగా కలిసిపోవగ. కృష్ణ! 

ఎన్నెన్ని మారులో విన్నవించితి. గదా] . 1నలుగురూ॥ 


చిన్న నా కుటియందు జిజుదీప మృనిబెట్టి. 

పాటబాడుచునుంటి పరగ నీ రాకకై! 

కనురెప్ప లార్చకను. గనుచుంటి నాకసమ్లు 

మురళి నూద్దుచు రమ్ము! మోదమున నను [బోవ. ఇనలుగురూ॥ 


కొండపై కోవెలను కూర్మి యుంటిని స్వామి 
గగనమున తారలను గలిసియు౪టివి- గదా! 
పుడమిలో యణువఖువు పూర్ణముగ 'యుంటిఏీ . 
నన్నేల గనలేవు? నాథ! నీ కిద్గి తగున? 


నలుగురూ నవ్వినా. నగుణాట్టు, నొంద్రిఛా. 
చింతాకు అంత్రయిస చింత: నొంధనుగా! 





13 198: 


చింతింప బోకుమా! 


చింతింపబోకుమా! చిజునగ విబనగవు లొలి కించు . 
మవీచింత కు రసా న నను. గన్న! ల వానల స 


కర్మబంభములన్ని: గడ తెశినా-వెనుక :: 

నను నీలొ గలుపకొమ నాథ! "యుదె:నా. ee) 
చింతింప బోకుమా!-చిజునగవు-తొలికించు... -. ౬. 
మది చింత నాందకుము!. మాధవా! “నను: గూళ్చి! సహ 


సీ యిష్టమైనపుజి సెఖీలేశ $: గలుపుకొను 

సీ మురశి స్వనముణను విర్మఆంబగు: త్తు! 

ఆందాక నిను జూతు ఆత్మేళ్వరుడ: వైన 7౧౧౫ 
అనంద జ్యోతిగా అలరి నామదీయంతు! న్డ్‌ 





జప తపస్సులతోన్‌: చారు: మంత్రములతో క 
పూజిలపగా లేను పురుషోత్తమా నిన్ను! - 
ధ్యానమున భక్తితో ఛ్యానింశు' శ్రీకృష్ణ! 

౧." ముక్తి మార్గము[ళోవ మువముతో బయనింతు!. "+ 


సీ లోన కలుపుకో!  నీరథిని అతపోల! 5 = = 
వివజి వానిగ నన్ను చేర్యుకో: పరమాత్మక = “3:6౮ 
నీ కాంతి పుంజమున' నీముర? “స్వనములను!' టల . 


చింతింప బోకుమా! "చిణునవ్వ్ల చీలీకించు ఏ౧” వల 3 
మదికలత న | “ననురసూర్య చంచ 





él 





పితి పూర్వక మైన | సరత 


(ప్రీతి పూర్వకమైన" పిలుపు. వినబడుకురది! ' " 


వల ల en 
రి. హాఅ వంి 


Sie BAC SD న a Re 
ఆపలొడ్డున నుండి "యార్జ్రతయు' బొంగా!- 3 ౧ 
ఈవలొడ్డున నుండి నే బీలచు చుంకునూ 





ఠమణేయ గీతమున రాన సే అ 


(పీకి పూర్వక మైన" పీలుప్ప 'పినబడుతుందీ 
ఆవలొత్యున నుఠిజీ 'యార్ట్రతయు' బాంగా!* 


_ ఏనాటీడో గదా! "మూ లాగ బంధమూ ను య. 
ఎన్ని జన్మల నాటీ “యాగపేమ' నూతమో Ey మలము మి 
విడిపోదు, తెగిపోదు కడల్‌్యయలఅకు వోలె: - ౧) సప 

" వినబడుచు నుంతునూ! "కనబడక, కన్నులకు. "= = 


కొండ శిఖరము నెకి గా | కూళ్మి “జీవల Sr tt hE 


కొండ |క్రిందను- “నుండి: కూర్మి: "మురళిని బిలిచి: 
రాగాల రాశితో నను ముంచి వేస్తాడు: న క్‌ 
_ శీయనీ మురళితో తేనె" లొలికి స్తాడు! = Se 


ఎన్న జన్మలు నిటుల 'సన్నుతింపను స్వామి? 
సీధి వీధుల యందు: విమలతను వెదుకుచును!- 


మబ్బు చాటున నుండి 'మడుళేమలు నొలుకుచును" ౫ 2-౩ 


ఆటలాడి చేవు నలరు చోగుడు మూత! ౧౩౫౨ ౨. 


శ 


౨ ఆత్మపవిలి జ 


be పూర్వకమైన పేలుపు" వీనప్లడుతో ఆది" క పవమైదలి 
ఆవలొడ్డున నుండి 'యార్షీతయ' బొంగా! ఏన్‌ 2 


An 

సకల 

"7 
1 


¥ 
gn సా 


కొండలను కోనలను 


కొండలను కోనలను కూర్మి గల గల బాణు. 
“సెలయేటి తీరమున చిగురుటాకుల పూల. 


సం నేనుంటి కూర్చ. ! క్‌ ర్యానమన. 


కొండలను కోనలను కూర్మి గలగల బాజు 
“సెలయేటి తీరమున చిగురుటాకుల. పూల 


అఖిల జగమంతయును నలరి, నీ వుంటివని 
సకల జీవుల యందు స్వామి నీ వుంటివని 
మదియండు దలచుచును మాభవ్నా!: ని న్నెపుడ్డు 
భక్తితో మది యందు భవ్యముగ- దలచుచున్లు! 1కొండ॥. 


చింతనలు విడనాడి చిగురాకునకు బోలె 

మధురాత్మ పువ్చమున మానసము జొప్పించి! . 

భవ్యాత్మ జ్యోతిలో జీవ్రాత్మ గలుప్రగా. 
యత్నించు చుంటినీ యతివోతె మౌన్షముగ! కొండ 


అంతటా నిండినా ఆలరు, విశ్యమ్హునంద్దు. 
సీ పావ కమలమున , కేణుపుగ. నిలువస్తీ 


కొండలను కోనలను కూర్మ గలగల. వాల్లు. 








కలసి పయనింపనీ 


కలిసి పయనింపనీ! కమలాక్ష! ఉనముతో 

కష్ట సుఖముల యందు 'కలీసే వ ర్తింపనీ! 
అనంట్‌ రేఖలను 'నలరి ఏర్తింపనీ 

కష్టాల కోపడిని కలిని నిను మోయనీ! 
కలిసి పయనింపసీ! కమలాక్ష! జనముతో 
క్ర ష్ష సుఖముల యందు కలిసే 'వర్తింపనీ! 





అతడు విధియించినా ఆప్తురూపు కార్యముల 

ఘన విజయముల నంది కదిలేటి జనములో! 

ననుగూద కలుపుమా! నాథ! వెనుకాడకను 

నే గూడ కదిలెథను నిండారు దీ ప్తితో! ॥కలిసి॥ 


కష్టముల సుడిగాలి కదిలి వచ్చే వేళ 
సహియించు జనముతో సరిగ నను ముందుంచు! 
ఆత్మా హుతిని నేను ఆలరి మృతినొంద గా 
వసుధ షె శయనించు వనర భాగ్యము నిమ్ము 1కలిసి॥ 


ఇనముతో నను బంహ్క జనములో 'నుండసీ! 
జనము పాడే పాట జాగృతిని 'వాడసీ! 

నీ దూతగా బరప్త నిఖిలమును జేయగా 
కల్యాణ కురకుమలు గగనమున 'చెలుగునటు! 


కలిని పయనింపనీ శకమలాక! జనముతో 
కష్ట నుఖముల యదు 'కలెసీ "వ ర్రింపసీ!. . 





ఎన్ని యాపదలు నసు . న 


ఎన్ని యాపదలు. నను. వెన్నాడీనను గూడ... 
వెన్ని యాటంకములు సన్నిహితమైన! 


నిను మజువకుండగా నీరజాశా!' దయను. 
కనికఠింపగ నాదు కమనీయ. కాంతా! - 


ఎన్ని యాపడలు..నను. వెన్నాడినను గూడ. .... 
ఎన్ని యాటంకములు _నన్నిహితమైనా!. క 


తవ తన నాటి ఎన్ని జన్మరి | నాటి వ. 

యా [పేమ జంథమో యెజుగ. జాలనుగా! (| 

కనిపింపకున్ననూ' 'కనిపీంచినటు దలతు 
మూట్యాడకున్నానూ. మాటాడినటు దలతు! Ee ॥ ఎన్ని11 


సీ ముఠళి వినినటుల నిర్మలాంతరవందు 

నీ జ్యోతి కనినటుల నిఖీలేశ త! 

కోరినా కోశికల. కొమురొప్ప చీర్చినటు-- 
మ 35 శు ఎవం 1వెన్ని॥ 


"కోరికలు ఎందులకు? కొమరొప్ప దీవెనలు? 
మబ్బులో మెజటుపష్పలవి: మాణిక్య కాంతుఅవి!:. : న. 
ఎన్ని జన్మలు యిటులివజన్ను గా జఠగనీ!: చా 172 
నిన్ను నే మబువకనుసన్సు తింపగ జేయ! - ౧౧౨... 
నను మజఖవకుండగా:చూధ వో యొపుడుండు tis కకక ల 


ఎన్ని యాపవలు నను వెన్నాశినను సష్టపట్రు. సును పపకి 
ఎన్ని యాటంకముమువ్రన్నిప్రాతమైనా[:: = = న జట్‌ సడి 


గక  అంకర్మన్రనం 


ఈనాటి గీతములు  క్రవవతయవి టై 


ఈనాటి గీతాలు యోాసోటి 'కోగాము న స న. ష్‌ ల 
య ORE, 
యీనాటి భావాలు యింపుగా మదిలో! స. 
తలపులో సుంచుకో! వగ స్‌ు వినతులను. 
మదియందు' పాడుకో! మధురమగు గితముల! 
ఈనాటే గీతాలు యానాటి రాగాలు. = మ. 


యీనాటి భావాలు యింప్పగా "మదిలో! 


జ న జన 


రస హృదయ డనుచు నేరషణీయ గితముల. వ 
ఆలపించితి స్వామి!. అలరి. మృదు:-జ్రీ ణీ లితో! : య గా 
సూటిగా నిసు బిలిచి! చోద్యముగ, న. ne 
అలనాటి న్మృతులనూ అ అడీ శకి ఫ్‌. 1ఈనాటి॥ 


భ|డముగ దాచుకో! బహుమానముగ. సం. జ 
రాగి రేకుల యందు న we 

Mar లయ పింఛమునందు నేరుగా "దాచుకో! = Sede 
కమనీయ మురళితో కలగా కార! ee ॥ఈనాటి॥ 


RE 


er ar 


కొండ కోనలు మజియు' కూరతో “సెలటులు- వ 1 pn 
జాడుకొనుచున్న వీ! బరగ' సా "మోటలను” పం. 
నను [జోవకున్ననూ నా హు కల” న 
కరుణతో పీక్షీంచు షస సాన 


ws ! wa 4 Cn 
| ప Bee ల జ ww A mm సో ల్‌ పూలా మ్య a 
erly ct ఆ ఇ ఆ | ల లేం న్‌ సుం wi WEA lee 
ఈనాటి గీ | టి. వ. 
నాటి గీతాలు! ఖానా rel, ales wn 


సద్దు జేయకుడ మ్మ 


సద్దు జేయకుడమ్మ! సభియలారా 'చినుడు! 
మాథవునితో నేను మాటాడునపుడూ! 


అత్మలో లీనమై అతని దలచే టప్పుడు 
రణగొణ ధ్వనులతో రవలు జేయకుడమ్మ! 


సద్దు జేయకుడమ్మ సఖియలారా! వినుడు! 
మాధవువితో నేను మాటాడునపుడూ! 


అత్డు రాకండమ్మ! యలరి నా ధ్యానమున 
ఆత్మతో లీనమై యలరిసా మనసునూ! 

వెలుపలికి బిలిచి నను వేదనలలో ముంచి 
ధ్యాన భంగముజేయ దగునమ్మ యిరీతి? ల. 1సద్దు॥ 


మౌనధారణ జేసి మాటాడకను మనసు 

ఆత్మ జ్యోతిని నిలిపి అలలేటి-'సమయాన! 

కలకలా రవమిలను శవ్వింపులను గూడి 
వాదులాడుట తగున? వరుసగా నజచుచును! ॥సద్దు॥ 


ఆక్మానుభూతితో ఆనంద జ్యోతినీ 

దర్శించు సమయాన: తరగనీ ధ్యనుఅతో 
వగలాడి పాటలను వన్నెలా నృత్యముల 
(వతభంగమును జేయ వనర తగునా చెలులు? 


కదలనీ కొలనులా కనులు కలిపీ"నేను 
విరిసినా పద్మ ముగ వికసించు సమయాన 


అలరి లేపకుడమ్మ అండాల 'వ్యాడయాన 
పూవు లాకులు రాత్వీ ఛూ కిచూపకడచ్యు! . 








ర్యాకంత వీకించి si, ల 


ఈ వీక్షించి, రకు 'నిశీక్షణము 
సి దర్శనము కొజను "నిండారు ముదినీ! 
కోలువలవె 'ముకుళించే! కమలములు వికసించె 
'రావుగద! గోపాల! రమణీయ మురళతో! 
ఠాాతంత వీక్షించి రమ్య నిరక్షణము 
నీ దర్శనము కొజకు నిండారు మదినీ! 


గగనభాగమునందు కాంతి ముత్తెములన్ని 

తెలతెల్పబోయినవి విలపించి నావోలె! 

చం[దకాంతులుగూడ్‌ 'యిం|డధనునుకు వోలె 

ఆంతర్హి తంబయ్యె ఆ సంధ్య కాంతులను! ॥రాతంత 


హిమభిందుపుల వోలె ' కమనీయ భాష్పములు. 
కనుల శారుచునురడె 'కాంతిముత్యాల వలే! 
దూరమున వనరేఖ చేరి పొగమబ్బుతను 
ననుజూచి జాలితో నాథ కనిపింపకను! రా తంత॥ 


కనులలో నుంటావు కరిటి కగపడ చేలా 
హృడయమున నుంటొవు నదయ 'బయటీకి రావు! 
మురశళిలో గలియగో “ముద్దు నా ్రో్రక్రను 
చెల్లి ౦ప వేలనో 'చిరదాని. “నేను గద! . 


రా|తంత వీక్షించి 'కిమ్మో'నికకకుము ష్‌. 
నీ దర్శనము గోరి నొతెజాయు 'మటీనీ! ౫ 





వ ట్‌ సి స్వన మునందు Ra a j on మసి | భా 


మురళీ స్వనమున ఆదు. 'మోదమున . hee: oi వ tae 
అవసాన కాలమిది యలరు. కోరికనూ!... ర 


= నెమితి పింశమునందు. నేవ్యనమ్యు! నదునను 
కకియగోరుట లేత కమనీయ..కోకికల! _ 


మురళీ స్వనమునందు మోదమున జేర్చుకో! .. 
అవసాన కాలమిది అలరు కోరికనూ! 


అట్టి సౌశాగ్యమును న నలరి కలదో తేదొ 

ని హృడయ పద్మమునంసేడ్రగా: జేరుటకు!: =: ౪. 
శిశసునను గ అయట్టి సింగార- మొతికించు:. "| న పట్ట 

నెమిలి పింఛమునండు. నేర్చుగా గలియగా! _ టం మురళీ 
ముఠశియందున..గూ ఢ. మోదమువ ._జేకుటకు! మట. 

కలదొ లేదో భాగ్య మధియందులకు. న్‌ు న పీ 

మురళీ ధ్యనుల యంతు, -ముద్దుగా నుండనీ!... me 


= అంతులేనీ యాత్ర యళత “జేసితి నేనే 
సీ కొజభు వెదికితిని ఛిభిలచుంతా. కృష్ణ = 
మడియందు, నుండినను..మాటాడ వెందుక్తో! (ల... 


een 


పలుకు ఇంగారమా!!. ఎతవదీయ దర్శనము... “a mn 


ల ని అట 


అండింప వెందుకో అలరి. నా కన న్యుళక్రు? = SAE Wage 
Wr wl క a స్లో Ey జ్‌ క హా. We Te er 
ట్ర 


ముఠశీ స్వనమునండు వద్భగా జేర్ము కోక... ఓ 60౪ లం 
| 
అవసాన కాలమిడి యకక కోకిక్షన్నూ! ; రోగ అడం రద' ఢీ 


202 - అవితన్నడ్రన 


కొలడ లధిరోహింవ సబబు కతా 
కొండ లఅఢిరోహింష'కోవిలల: జూడకను.. “*.: bag య. 
మనసు మాటను నేను మన్నింపబోమా! .... 


కాంతారముల్న, నన్ని, కడు. మ వెదికి 
విభుని. -దర్శింపమను విన్నపము. క విననూ! 


కొండ అధిరోహింప్ప కోవెలల. జూడమను - 
మనసు మాటను నేను . మన్నింప్థబోమా!.. 


కనులతో నున్న నిను కాంక్ష దర్శింపకన్ను . 

మనసులోనున్న- నిను మానుగా జూడకను! 

చెట్టు పృట్టలియందు జేరగా: సరసులను'' 
మనసు నిర్బంధించు మాన్చుగా దేహమును! ' "కొండ. 


జప తపంబుల జేయ జెన్నుగా స్తోత్రముల 
మనను నిలకడలేక మాధవా! 'వల్లించు! 

ఆత్మతో వఏిలువకన్లు.. ఆడ్డుదారుల: బోయి. we 
ననే ఆత్మ నటందు. నీల్లు -స్థిరమును తేక]... Ce 


నీవు నీడవు గదా సిఖిలాత్మ పరమాత్మ! 
ఆత్మయే ననుచు, మది..యలరు జ్ఞానములేక!. 
తనుగూడ అత్మకును_ డగ్గసేవకుడ. నరచు. 
భావింప దది యేమే! “భవ్యచ్నితము 7 గాగ. 


Bs. లో 3 a on 
సే a Tah ww A 
గ 


కుటేయందు !గ్రలడ్లు సును, Mite 
ఆదుకొనువా డతడు నలరు జగ పంతు! 
నిండినా వాడతడు సీరసంటడు" ముడిని ౪% ౧ re ee 
కఠినముగ శాపించు !క్షలరోవము శే కుండ క: నర 





'దేహాత్మ బుదితో 
కా 


 డేహాత్మబుద్దితో దిశలు జూచుచునుంటి 
ఆంతటా నిండినా యా వరంజ్యోతినీ! 
విశ్వాత్మగా సీవు వెిలసియన్నోవనీ 
ఆంతరంగమునంధు నలరి దెలీనితినీ! 
దేహాత్మ బుద్ధితో దిశలు జూచుచునుంటి 
ఆంతటా నిండినా యా పరంజ్యోతినీ! 


గగనమున చుక్కలను కాంతి రేఖల నెట్టు 

లెక్కింపగలను మది లీలగా నైననూ? 

సంద్రాన ముత్యముల సరి లెక గ-లమ వేసి 

తీరమున నే జేర్చి దేల్చెదను గుణియించి! ॥దేహార్మ॥ 


మావిచిగురుల నన్ని మానునా లెక్కించి 

యిన్నియని దెలుపుదును వెన్నెలా లేఖలసు? 

'వాసంత బుతువులో వన్నెలా పూవులను 
లెక్కింపగలను [ప్రభు టల బట్టే? ॥దేహాత్మ॥ 


జలధిలో అలలెన్నొ చాళు, సురదరములును 
సంధ్యకాంతులలోని చారుకుంకుమలనూ! 
నీవ్వలేవీ తావు నీఖిల విశ్వమునందు 
కంటికగపడతుగద! ప 


దేహాత్మ బుద్దితో దిశలు జూచుచునురెటీ. 
ఆంతటా నిండనో “యా హరశజోక్టతివీ! = 


264 





పాడినా పాటలను = 
పాడినా పాటలను బరగ: షాత్యగ. లేను! 
మాధవా కిన్నెరను మఖల మీటగలేను! . 


హంసభ్లామలు, అవిగో! అలరి (వాసినమి ప్రభ 
పాఢింద్లుకో (ప్రభూ! పరగ కోకిలలతో! 


పాడినా పాటలను బరగ పాడగ లేను 
మాధవా కిన్నెరను మజల బాడగలేను! 


యాచింపగా లేదు అలరి. కోరికలతో 

దేహాత్మ బుద్దితో దిశలు జూడగలేదు! 

విశ్వాత్మ బుద్దితో వేడితిని. పరమాత్మ! 

చైతన్య మార్గమున చిరకాల. కోరికను! ' ॥పా॥. 


విశ్వమంతా శాంతి, వెల్లి వెరిసే టట్లు 

జన సంఘ మంతయును. జాగశిచ. మగునటుల! 

జీవకోటియుగూడ దీ పిల్లో రాజిల్లీ, 

వసుధ సుఖశాంతులను వర్ధిల్లు నట్టుగా! ॥పా॥ 


సీ మురళి స్వనముతో నిండ్యగా. నే. జేరి 

శాంతిదీతము వాడ, క్షాంతి. గా. కొసగువ్లూ! 
విశ్వమంతా జనులు వేదనలు. లేక్షుండ్న 
ఒక్కపభుత్వము నీడ్యవర్ధిల్లు నట్టుగా. 


మాధవా! కి న్నెశ్చన్లు మల్లి do ; లేమ 





ఆత్మలో ,నణువనుచు 


ఆత్మతో ఛణువనుచు నళరి ఖోవింపకను : 
పొంగుచున్నజి మనను రింగుమని: తిళుగుతూ! 


తానె యజమానిసని తలపోయు' చున్నదీ - 

గాలిమబ్బుకు వోతె గగనమున దిరుగుతూ! 
ఆత్మతో నణు వనుచు 'నలరి భావింపకను 
గాతిమబ్బుకు వోలె గగనమున. దిరుగునూ!. -' : ...-- 


సీప్తవర్ణిముఅతో దగ నున్న జ్యోతినీ: ' 

ఆత్మజం౭ధుషువోలె అలరి 1పీతిని గనక! wnt ee 

మద మత్సతములతో మానుగా. దెళలతో =. 
చరియించుచున్న జీ చాతకప్పపక్షివల!  .  . , 1ఆత్మలో!। 


దీపశిఖ చుట్టునూ డిరుగుచు.'పతంగమును కనడ 
వెలుగునే కాసింప. వికఅముగ యత్నించి 
తాను దగ్గంబగుట తన గర్వ ముడుగుటయు 
కనడుగా తన గతిని కాఅవాహిసి యందు! ' ౧. - 4ఆత్మచో। 


ఆత్మ సన్నిధియందు' ఆలరి సేవకునిగా." ౫. 
పరిచర్య చేయవలె పన్నుగా వినయమున! ” “౮ 
నుడ మత్సరంబులనుమానుగా- తోలగించి - '' Arise క 
- జ్యోతిలో జేరుటకు (పీతి యల్నీంపవలె! Marshes 


ఆత్మలో నణువనుచు నరిశీ 'భోవంపకను ౫ చాన 


సహ మనన రింశుకు ర ళు. దధ 








క లం వలి 
అఖఫఅ వులయందు ఎ కంల అప పట కంత ఆ! 
న 


అఖిల ఏంట 'నోత్మగా' జ్యోతిగా చ 1 . వానల అనగ 
ఆలరి యుంటివి వ “ఆనంపమూ- రోగా: eg 


అఖిల త. నాత్యగా. ae au 
ఆలతీ యుంటివి స్వామి... ఆనందమూ. రగా. 


కనుఅతోనున్న నిను. కనజాలకను నేను.. 

ఆండందు వెదికితివి అర్భకుని , వలెనూ! 
మదియందు నున్న. నిను మానుగా గనలేక . 
తీర్థయాత్రల సేవించితిని స్వామి! re 


_పేీమామృత పు పక ప్రీతిగా నిచ్చితివి! 

ఆండణికి యండిలిచి 'యలరి ' తృప్తులజేయ! స్త 
మబ్బులో మెజుపులును మణిగియుండిన యటుల =. 
న సహజముగ గల వీవు! 


ఆపాలి సంద్రాన అల pee రాక్షనులు 
మధియింప యమృతమును 'మానుగా పొందినటు! = 

జ్యోతిగా నున్న యాజ్యోతి స్వరూపు నీ See 
కస క కూల్మీ "గన వచ్చునని RE వం Ss 
మనసునకు దోచినవ్‌ మహాసీయ భావమును! 


అఖిల జీవులయందు' నాత్మగా- జ్యోతిగా - 


అలరి యుంటివిశసె మ "ఆనందమూ ర్తీగా! Wed 





ఆత్మ: చింతన 207 


వూర్జిమా నిశియందు 
పూర్ణిమా నిశ్రియందు పులకించు. వెన్నెలలి. 
సీ నిరీక్షణ కొజకు నిఖీల మంత్యయునూ!- . 
కన్నీర్షు దొలుకృచును కలతతో నే గూఢ. 
వేచియుంటిని స్వామి! విమల దర్శనమునకు! 
పూర్ణిమా నిశియందు పులకించు వెన్నెలఆ 
సీ నిరీక్షణ కొజకు నిఖిల మంతయునూ! 


కమనీయ గీతమును కలతతో ' బాడుచును 

సీనామ రూపముఖ.నిండు మదిలో' దలచి 

తెలవారె తూర్పు దెస తెలికాంతులను. విరిసె 

రాష గద! శ్రీరమణ రమణీయ (ప్రేమతో ల హూ 


తరులన్ని భాష్పములు. దగ ప 

పష్మతాంతముని. నుండి బరగ దుఃఖ్యాకుప్పుల్లు!. 

నేలపై పచ్చికలు నిండు ముత్యాల. వలె. , 

శోక ఖావృములనూ తొలకించుచుండెనూ! టన 1పూ॥ 


తరుల భాష్పములప్ని దగ వఘధ అందుకొనే 
| పచ్చికల కన్నీరు మచ్చిక రవిరళ్మి. 
తుడుచు చుండెనుగాని తోరముగ నా హృద్ధిని. 


తొలి కేటి కావ్పముల. శుడ్డువ రెవ్యరు సామి? 
వూర్ణిమా విశియందు .పుకికిఇ్లచు.. వెన్మెలల 


వేచియ రండు నాం 
a 








నా గొంతు బాడేది 


నాగొంతు బాడేది నవనీత! ఒకనాడు 

మధుర సుస్వనములను మానుగా నొలికీ! 
కోకిలలుగూడ మది కూర్మి సిగ్గులతోని 
పాట బాడుట మానె బరగ మౌనము దాల్నె! 


నాగొంతు బాడేది నవనీత! ఒకనాడు 
మధుర సుస్వరములను మానుగా నొలికీ! 


గర్వించితిని నాదు కంఠమును జూచుకొని 
మధురాక్షర ధ్వనుల మాటిమాటికి బాడి! 
విధి విలాసమువలన వికలమై నాగొంతు 
కరుణా విలాపముల కలగుండు బడె నేడు! 


(వాసినా గీతముల రమణీయ నాదాల 
పాడలేను గదయ్య! పరుగెత్తు జాలులా! 
హృదయమే బాడుకొను మదిని ఆనందమున 
వెవరు విననీ పాట! నీవె విందువు గదా! 


నాపాట ఎవ్వరును పరులు వినకుండగా 
నీవె వినునట్టుగా నిఖిల! కాసించితివి! 
అందుకే యీ విధిని చందముగ బాడకను 
మది బాడుచుంటినీ మభుర గీతాలనూ! 


నా గొంతు బాడేది నవనీత ఒకనాడు 
మధుఠ సుస్వరములను మానుగా నొతికీ! 


అత్మ చింతన 14 


గొంతుతో జవాడరను 


గొంతుతో బాడకను కూర్మి హృదయముతోని 
వాజేటి గీతమును బరగ మెచ్చుకొనీ! 
ముత్యాల హారమును ముదముతో కంఠాన ' 
బహుమతిగ వేసితివి బన్నుగా హర్షమున 
గొంతుతో బాడకను గూర్మి హృదయముతోని 
బాడేటి గీతమును బరగ మెచ్చుకొనీ! 


పొందుగా చ్యారమున ఆందముగ కోకిలయు 
పాడింది పాటను బన్నుగా హర్షమున! 
హంసచేడియగూడి అభినయంబులతోని 
ఆంబాలు చిందినది చందాలు నొలుకగా! nfo 


. నెమ్మి నకి గూడ నిమ్ముగా నాట్యాలు 
శాస్త్ర సమ్మతముగా సరినొప్ప జేసినది! 
చింక గోరింకలును జేరి తుమ్మెదతోని 
తమ విద్యలను జాటు తరుణమున నే గూడ! = ౪్‌ం॥ 


కిన్నెరను మీటుచును వన్నెలా గితమును .. 
మడియందు బాడితిని మానుగా శ్రీకృష్ణ! 
పుష్పోప హాతమును బొందుగా ననుమెచ్చి 
కంఠమున వేసితివి! కరుణతో కలయందు 


గొంతుతో బాడకను కూర్మి హృదయముతోనె 
బాడేటి గీతమును బరగ మెచ్చితవీ! 


ల . అంతర్మథనం 


ఏచవేవొ చింతనలు 


ఏవేవొ చింతనలు ఏవేవొ యూహలను 
చెయు చుందునుగాని చిత్తమున దేలీ! 


సులో దలచినది మానుగా కాదుగద! 
అతతు దలచిన రీతి యా నిర్ణయం తగన 


వీవేవో చింతనలు ఏవేవో యూహలను 
చేయుచుందునుగాని చిత్తమున దేలీ! 


చింతనలు జేయకను శ్రీరమా విభునిపై 
భారమును వేసితిని బన్నుగా తీర్పగను! 
ఆత్మ సమర్పణము అత్మ విభునకు జేసి 
ఎటు దారి జూపినను అటు బోదునే చెలీ! 


మంచి చెడుగులు ఆన్ని మాథవుడు నెజుగునే 
మంచి మార్గమునందు మాథవృడు నను నడుపు! 
ఏది కావలయునో వేడుకను దయజేసి 

అట్టి సమయములందు ఆందించునే చెలీ! 


1పారబ్ద వశమునను బరగ జరుగుచునుండు , 
మంచి చెడుగులు కర్మ మార్గమున వర్తిల్లు! 
పురుష ప్రయత్నమున పూనికను చేయుదును 
ఆడంబరములేక ఆతి మౌన శైలిలో! . 


- ఏవేవొ చింతనలు యేవేవా యూహలను 
 చేయుచుందును గాని చిత్తమున దేలీ! 


ఆత్మ చింతన. — 211 


ఆతి విశాలంబి న 


ఆతి విశాలందై న యలరు విశ్వమునందు 
నాట్యవేదిక యందు నటులుగా జేసీ 


ఆడించుచుంటివీ ఆఅటబొమ్మలు గాగ 
నన్నాక్క ప్యాతగా నాథ! పోషించితివి! 


ఆతి విశాలంబైన యలరు విశ్వమున నందు. 
నాట్యవేదిక యంచు నటులుగా జేసీ! 


కోట్టాది [పజలుగల కూర్మి నాటకమందు 
ఒక్క్కాకగ. ప్మాతనూ యొనర రచియించితివి! 
పతిప్మాత రంగమున బరగ నటియించుచును 
పాతలే నిజమనుచు [భమ జెందుచున్నవీ! 


నవ్వుతూ తూలుతూ నాట్యాలు సలుప్పచును 
కవ్వింపు కలతయును కమనీయ హర్షమును! 
ముదమునను, రోదనల మూర్చనలు బోవుచును 
కనులు మూయుచునుండె గలపాత్ర ముగియగా! 


న్మూతధారిని మజచి సూటిగా రంగమున 
కథ కడ్డముగ దిరుగు కదిలేటి పాత్రలను! 
మెడబట్టి వేదికను మెసలకను బడ(దోయు 
గర్వాంచులను [దోయు గానబడకను మజఅి! 


నాట్య వేటికయందు నటునిగా నేనుండి 

నీవు నడిపినరీతి నిలిచి నడుచుచు నుంటి 
ఒకనాడు దఅపనూ యొనర నిజమనుచు యిడి 
నాట్యాఖినయ మనుచు నయముగా శావింతు! 


212 న్‌ అంతర్మథనం 


మనసుతో మాథవుని 


మనసులో మాధవుని మర్మముగ వీక్షింపు 
జ్యోతిలో జ్యోతిగా దీప్తిజెంుచు నుండు! “|! 
ఆంతర్విలోకనం బవసరంబని గాద 
మునులు జెప్పిన మాట మోదమున బరికింపు! 
మనసులో మాథవుని మర్మముగ వీక్షింవు . 
జ్యోతిలో జ్యోతిగా దీ ప్పి జెందుచునుండు! 


వెట్బోట వెదకినను అచ్చోటనే యుండు 
ఏ రూపమున గాంచ ఆ రూప్పకనిపించు! 
అన్నిరూపులు వాడె ఆత్మయందున నిలుపు ' 
జ్యోతి స్వరూపమున (పీతి జిందుచు నుండు! 


ఆందాల [ప్రకృతిని యలరారుచుం౦ం డెప్పడు 

వివిధ రూపాలతో విలసిల్లు జగమంత! 

మబ్బులో మెజుపుళో మధుర వెన్నెలలందు 

సంధ్య కాంతులయందు సాధు హృదయుల యండు! 


ఆంతర్వితోకనంబున గానబడు ననుచు 
మౌన (ప్రార్థనలతో మాటాడుచుండునట! 
డేహమే. దేవాలయం బనుచు భావించినే 
జీవునే దేవునిగ శావమున తలచెదను! 


మననుతో మాథవుని మర్మముగ వీక్షింపు! 
జ్యోనిలో జ్యోతిగా దీప్తి జందుచునుఠిడు! 


ఆత్మ చింతన " 23 


చెదనను జెందునూ! 


వేదనను జెందనూ! విధి; వాత బాదనను! 

వీ దారి నడిచినను నీదారి నడుతూ! 
సుఖచుఃఖములు రెండు సూటిగా నొక టనుచు 
నాటకప్త ప్యాతవలె నటియింతు సహజముగ:! 


వేదనను జెందనూ విద్మివాత కాదనను 
ఏదారి నడిచినను నీదారి నడుతూ! 


చిందించి నా మనను తొందరను బడబోను! 
మబ్బులో మెబుప్పగా మాసిపోవగలెను! 
చిజు దీపమునువోలె చిన్నారి కాంతులను 
బాటలో నడచెదను భయ మింతయును లేక! 


కష్టములు దుఃఖములు కఠినమగు వేదనలు 
కావడిగ నేమోసి కడకు జేరెద స్వామి! 
మదిని శమజెందనూ మానుగా కష్టములు 
సం[దాన యలలవలె శమియించు నని దలతు! 


స్మత్పవర్తనయందు సాధు మార్గమునందు 

ఒరుల కన్యాయమును వర్తకంబుగ జేసి! 

పజల పీడనవేయు [బతుకు నే [ప్రతుకనూ! 
వూలమొక్కకు వోతె బొలుపు జిందుచు' నెప్పుడు! 


వేదనను జెందనూ! విధి [వాత కాదనను! 
ఏచారి నడిచినను నీదారి నడుతూ! 


214 అంతర్మథనం 


ఈ విశ్వ మంతటను 


ఈ విశ్వ మంతటను నింపొందు జీవులును 

సీ రూపమే గదా! నిఖితేశ! జూడగా' 
జీవాత్ములకు జేయు శ్రీకరంబగు సేవ 
బరమాత్మునకు జెందు బరగ నీకే గదా! 

ఈ విశ్వమంతటను నిఖిల జీవులు గూడ. 

సీ రూపమే గదా నిఖిలేశ! జూడా! 


ఆకలిని దప్పికను నల్హాడు జీవులకు 
పకైడన్నము బెట్టి బరగ (శమ దీర్చుటయు! 
ఆ మూల పృరుషనకు యర్పించినటు నేను 
భావించెడను మదిని బన్నుగా సేవయని! 


చీకటిని యల్లాడు చింతలను మునుగుచును ' 
నిరుపేద జీపులకు నిండారు దయతోని 
ఆదుకొను వాడు సుమ! యలరి పరమేశ్వరుని 
భావించెదను మదిని బరగ సేవకుడనుచు! 


వెలుగు బాటలు జూపి విమలమగు పథములను 
నడిపించు మానవుల నాథ! నీ రూపషముగ 
_ ఖావించెదను మదిని బరగ యంజలితోని 
పూజించి నట్టుగా పూజింతు నెలిపుడు! 


ఈ నిశ్వ మంతటను నింపొందు జీవులును 
నీ రూపమే గదా! నిఖిలెళ! జూజా! 


అత్మచితన 215 


నీ మహా వ్యోతిలో 


నీ మహాజ్యోతిలో నిండారు కిరణమును 

కలుపుకో పరమాత్మ! కమనీయ రూపమున! 
ఎన్నాళ్ళు సీ విధిని సన్నుతింతును కృష్ణ! 
కిన్నెరను మీటుచును కీ ర్హనలు బాడుచును! 

సీ మహా జ్యోతిలో నిండారు కిరణమును 

కలుప్పకే పరమాత్మ! కమనీయ రూపమున! 


సీ మహా పద్మమున విరిసినా పృత్రమును 
వీడిపోయితిని స్వామి! కడదారులను నడిచి! 
దూరమున నుంటినీ దురితములతో గూడి 
అంట ముట్టక నన్ను నావలుంచితివ య్య! 


మజల నిను జేరగా మహనీయ చింతనను 
సహజ స్సమాధిలో చరియించుచుంటినీ! 
మనను చేష్టల నాపి మహనీయమగు నాత్మ 
కమలమున జేర్చితిని కానుకగ నిచ్చితిని! 


నీవు గూడను నన్ను నిండారు దయతోని 
కరుణజూచుము కృష్ణ! కాంక్షతో నెల్లపుడు! 
కర్మ బంధము అన్ని కడదేరినాక 
నను జేర్చు సీ జ్యోతి నాధ! శ్రీ కరుణతో! 


నీ మహాజ్యోలిలో నిండారు కిరణమును 
కలుపుకో పరమాత్మ! కమనీయ రూపమున! 


216 ఆంతర్మథనం 


"పెరుగు తజచిన రీతి 


పెరుగు తజచిన రీతి (పేమతో హృదయమును. 
_మధియింప్ప! మధియింపు మానసము దొలుకా! 
' సర్వేపడను వెన్న చక్కగా చేజిక్కి 
ఆత్మ సాషమిత్కార మండెదవు [పియముగా! 
పెరుగు తజచిన రీతి (పేమతో హృదయమును. 
మధీయింప్ప! మధియింప్ప! మానసము దొలుకా! 


పయపించు ముందుగా [ప్రగతి పథముల యందు 

ఆనండ జ్యోతినీ యలరి కనుగొనుటకై ! 

సన్మార్గవ ర్రనులు సహచరులు నెందతో 

దారిలో కలిసెదరు! దర్శనం బిచ్చెదరు! 


తోటలో కాలిడుము! దోరముగ శోదింప 
వూపు లెన్నో దొరుకు పూజకై సీ కచట! 
మాతృ పూజకు వెడలు మధురమగు యా[తలో 
గమ్యమును జేరుదువు గలత నలతలు లేక! 


ఆంతరిక్షమునందు నటు గనుము దీక్షతో. 
చుక్క_లన్నీ నీకు నుందరంబగు సఖులు! 
ఆత్మదర్శనమునకు నటు సాయబడగలరు 
పయనించు పయనించు భయపడక ముందునకు! 


పెఠుగు తజచిన రీతి (పేమతో హదృయమును | 
మకఠియింప్ప! మధియింవు! మానసము దొలుకా! 


ఆత్మ చింతన 7 


ఆత్మలో నున్నట్టి 


ఆత్మలో నున్నట్టి ఆల యీశ్వరుని గనక 

అలత కలతలవేల? ఆరాట మేలా? 
హృదయ మందిర మందు సదయుడదె జ్యోతిగా 
వేచియున్నాడు గద! వేల కిరణాలతో! 

ఆత్మలో నున్నట్టి అల యీళ్వరుని గనక 

ఆలత కలత లవేల ఆరాట మేలా? 


నిను (పేమ రాశిలో నిండార నింపగా 
దన కరుణ వారాశి దగ నిన్ను జిలుకగా! 
కనులెత్తి కనవు గద! కమ్మనీ దలప్పతో 
పితృ వాత్సల్యమున (బీతి జూడవు గబా! 


వాత్సల్య కరుణలను వనర దోనిలిబట్టి 
నీ శీర్షమున నొలుక నిండారు (పతితో! 
నిలిచినా జ్యోతినీ నిండార దర్శించి 
కౌగలింపవదేల కారుణ్య మూర్తిని! 


ఆరాధనయు మజియు ఆర్చించుటయు లేక 
'పేవబింధువు వోలె పెరటిలో నున్నాడు! 
తన [పేమ కరుణలను దగ నీకు నందింప 
వేచియన్నాడు గద! వేదనలతో గూడి 


ఆత్మతో మన్నట్టి అఆ యీశ్వరుని గనక 
ఆలత కలత వేల? యారట మేలా? 


218 అంతళ్మథనం 


పాత్ర బుగ్గల నాటి 


పాల బుగ్గఅనాటి పసితనము నుండియును 
నిన్ను దలచుచునుంటి నిఖిలాత్మ మదిసీ! 


కష్ట సుఖముల యందు కలిసియుండెద వనుచు 

మాథవా! నిన్నెపుడు మది యందు నుంచితిని! 
పాల బుగ్గల నాటి పసితనము నుండియును 
నిన్ను దలచుచునుంటి నిఖిలాత్మ మదినీ! 


ఆకాశ పథమందు అలరు దుక్క_లకు వలె 

ఎన్నెన్నో ఆపదలు చిన్నతనమున నుండి! 
అన్ని తొలగించి నను ఆదుకుంటివి స్వామి 
తిన్ననీ మార్గాన దిశను జూపించితివి! 


రచనా విధానమును రమ్యముగ దయచేసి. 
లోకోప కృతిసేయ లోల బోధించితివి! 
ఖ్యాతి దెప్పించితివి కమనీయ కవితనూ 
నిను దెలిసికొంటినీ నిఖిలాత్మ వానివని! 


పనులన్ని ముగిసినవి బరగ నే జేయగా 
కార్య మేమియు లేదు కమలాక్ష! శ్రీకృష్ణ! 
పాత ముగి సేవేళ బరగ నన్నే విధిని 
కనులు ఏ మూయింతువొ కమనీయ. [పకృతిని! 


పాల బుగ్గల నాటి పనితీఖీము నుండియును 
నిన్నుదలచుచు నుంటి జ్‌ గ్లోలీబాత్మ మదినీ! 


అత్మ చింతన ౧ 219 


విశ్వ వేదిక యందు 


విశ్వ వేదిక యంచు విమల నాటక మందు 

బహు చిన్ని పాత్రనూ బరగ నిచ్చితివీ! 
ఆటుపోటు లవెన్ని ఆలరి వచ్చిన గూడ 
భ్యదముగ జేర్చితిని బరగ జీవిత నౌక! 


విశ్వవేదిక యందు విమల నాటక మందు 
బహు చిన్న పాత్రనూ బరగ నిచ్చితివీ! 


పుట్టు దార్మిద కమున బులకరింపగ జేసి 

ఆష్ట కష్టములతో నలరింప జేసితిని! 

ఆవమానములతోని యలమటింపగ జేసి 

(బతుకు “ఫీ!' యనిపించె [ప్రబల విధి [వాతలకు 1విశ్వ॥ 


అయిన నిన్నెల్టపుడు ఆరాధనలతోని 

మననులో నుంచితిని మానకను అత్మేశ! 

హర్ష విషాదముల అలరేటి భావముల 

రెండు కన్నులతోని నొలికితిని పరమేశ! ॥ విశ్వ॥ 


విధి వివ్మితము గదా! విపులముగ ధనరాశి 
చాకెందు కిచ్చితివి నను బరీక్షింపనా? 

నా సంపదంతయును నీకె యర్చించితిని 
వార్మిద జీవితము దగ జరుష్పచుంటినీ! = 


విశ్వ వేదిక యందు విమల నాటకమందు 
బహు చిన్ని ప్మాతనూ ఐరగ నిచ్చితివీ! 


220 | అంతర్మథనం 


ఆంతు లేనీ యాత 


అందులేసీ యాత! యలరి వేయుచునుంటి 
ఎచటాగునో యేమొ! యేగిరుల దాప్పనో! 
గమ్మ్య్మమన్నదిలేదు కథ ముగింపును లేను! 
అతి దీర్చ య్యాతయిది! యలరి యెపుడాగునో! 
ఆంతులేని యాత్ర! యలరి జేయుచు నుంటి 
ఎచటాగునో యేమొ! యే గిరుల దాప్పనో! 


ఛదువు సంధ్యలులేని చాకి మూటను నేను 
విఢినాత వలన నే విపదలకు లోనై తి! 
అపరంజ్యోతినీ ఆత్మలో దలచుచును 
విధ్మివాత దుడిచితిని విమలమగు పథమందు! 


ఆకాశ మార్గమున హంస చరియించినటు 
భగవంతు కవితలో భక్తితో మునిగితిని! 
ఆంతరంగమునందు నలరు జ్యోతిని గాంచ 
తపియించుచుంటినీ తప్తకాంచనము వలె! 


కనగలనొ! లేనొ! యా కమనీయజ్యోతినీ 
వినగలనొ! లేనొ! యా విమల మురశీస్వనము! 
[పశ్నింవజోను నే [ప్రబల కారణములను 
ఆచలముగ మౌనముగ యలరుదును గిరివోత! 


ఆంతులేనీ 'యా[త! ఆలరి జేయుచు నుంటి! 
వెచటాగునో యేమొ! యేగిరుల దాపునో! 


ఆత్మ చింతన 


1కెన్నెలను గాంచి నే 


[కొన్నెలను గాంచి నే కుదురుగా అలనాటి: 

బాల్య జీవితమునూ బరగ మది కొచ్చే! 
ఆట పాటలతోని ఆలరేటి దినము లవి 
కనులలో కనిపించె కలవోలె మధురముగ! 


కొన్నెలను గాంచి నే కుదురుగా అలనాటి. 
బాల్యజీవితమునూ బరగ మది కొచ్చే! 


ఆట పాటలతోని ఆఅయంబుల యందు 
సఖులతో |ప్రియముగా చక్క_దనముగ నాడి! 
తీర్చ [ప్రసాదముల దీరుగా బుచ్చుకొని 
ఇంటికొచ్చెడి వాడ నింపుగా సఖులతో! 


సంకాంతి మాసమున చక్కనీ పాటలను 
జియ్యరులు బాడగా దిశలన్ని (మోగగా! 
వారితోగూడ నే వొద్దికను నడుచుచును 
పాటలను విని నేను బరగ వచ్చెడివాడ! 


కృష్ణయొడ్డున' జెడి కుడురుగా నొంటరిగ 
అలల సుస్వరములను నలరుచును నే గూడ! 
పాడుకొనువాడనూ బరగ కంఠము నెత్తి. 
ఆ రోజు లిక రావు అ మధుర జీవితము! 


కొన్నెలను గాంచి నే కుధురుగా అలనాటి 
బాల్య జీవితమును బరగ మది ఖ్‌. 


. i అంత ర్మథనం 


అత్మ సావషొత్కార 


ఆత్మ న సాక్షాత్కార మందుకొన దయతోని 
నను కృతార్థుని జేయి! నందగోపాలా! 


నీ మురళి స్వనములను నే లీనమగునటుల 
ఆశీర్వదింప్తమా! ఆందాల. గోపాల! 


'_ఆత్మసాగాత్కార మందుకొన దయతోని 
నను కృతార్దుని జేయి! నందగోపాలా! 


[బతుకంత నిను బాడి భవ్య గీతములతో 
రాసక్రీడల నాడి రమ్యమగు గోపికగ! 
ఆలనాడు గోపికలు ఆడిపాడిన రీతి 

నే గూడ బాడితీని నిండారు మదితోని! 


వ పాట పాడినా నీపాట మది యందు 
ఏరూప్ప గాంచెనా నీ రూపు మది దోచు! 
సీ నెమిలి పింఛమే నిండారు హృదియందు 
నీయడుగు మువ్వలే నినదించు కర్ణముల! 
ఆత్మస్వరూపుడవు అభీల జీవుల యందు 
జ్యోతిగా నుండేటి జ్యోతి స్వరూపుడవు! 
నాలోనె నిను జూతు నా యంతరంగమున 
ఆఖిల బీవులయందు నలరి యున్నట్టుగా! 


ఆత్మసాఇాత్కార మందుకొన దయతోని 
నను కృతార్థుని జేయి నందగోపాలా! 


ఆత్మ చింతన FE " 223 


నాకున్న సొగసులను. 


నాకున్న సొగసులను నాకున్న మధురిమలు = 
చెలుల కిచ్చితి స్వామి | చేరగా మురళీ! 
నామౌన గీతమును నాథ నే బొడుచును 
వెంట వచ్చుచునుంటి చంటిపాపకు వోల! 
నాకున్న సొగసులను నాకున్న మధురిమల 
చెలుల కిచ్చితిస్వామి! జరగా మురళీ! 


మడఢుర కంఠమును మజి మధురసుస్వనములన. 
కోకిలకు నిచ్చితిని కూడినా (ప్రేమతో! 
ఆధీనయంబంత యును నల హంస కిచ్చితిని 
రిక్తహస్తముంతో భక్తి వచ్చుచు నుంటి! 


నాట్యసారము నంత రమణి నెమిలికినిచ్చి 

తూలి పాడెడి పాట తుమ్మెదల కిచ్చితిని! 

రి సీకివ్వగా నవరత్నములు లేవు 
_మౌనధ్యానము తోని మదియందు నిలుపుకొని! 


సీవెచట నిలుతువో! నే నచట నిలిచెదను! 
నీవెటకు బోదువో! నే నటకు వచ్చెదను! 

వెకటికిని ప్రశ్నింప యెందుకని యడుగనూ 
కన్నీటి బిందువుల గల భక్తి నొలుకుచుమ! 


నాకున్న పొగనులఅను నాకున్న మధురిమల 
_ చెలుల కిచ్చితి స్వామి! జేరగా మురళీ! 


224 . అంతర్మథనం 


మనసులో భావాలు a 


మనసులో భావాలు మధురమగు నాదాల 
పాడగాలేను గద! భవ్య కంఠమునా! 


వెలుపరింపగలేను విశదమగు రాగాల 

చెవులకింప్తను గలుగ తేటతెల్లముగా! 
మనసులో భావాలు మధురమగు నాదాల 
_పాడగాలేను గద! భవ్య కంఠమునా! - 


- పిలిచి పిలిచీ నిన్ను (పేమతో రాగాల 
_అలసిపోతిని స్వామి! సొలసి పోతిని మిగుల! 
మధురకంఠము గాంచి మధుపములు నీర్ష్యతో 
గూడుకట్టినవేమొ! కుదురుగా గోపాల! 


నా కంఠమును జూచి నల్దనీ కోకిలలు 
వల్లమాలిన సిగ్గు పల్లవింపగ అజ! 

(ap) ౧ ౧ జ 
నలసీ కలువలను తెల్లనీ మల్లెలను 

se. య ౧ ౯ 
మం(తించినవి యేమొ మధురిమలు రాకుండ! 


నా హృదయ రాగమును నా కంఠ గానమును 
ఎవరికిని వినబడదు యే పాపమోగాని! 

నీకె వినిపించునూ నీడవలె వెన్నాడి 
హంసపద ధ్యనికివలె అలరారు నాగీతి! 


మనసులో భావాలు మధురమగు నాదాల 
పాడగాలేనుగద! భవ్య కంఠముతోని! 


ఆత్మ చింతన. 15 225 


జండుటాకును బో తె 


పండుటాకును బోలె పండి తెలతెలనై తీ 
రాలుటకు సిద్దమై రవ జేయుచుంతీ! 


సందమున ఆలవోతె సరసతను దరికొచ్చి 
మాయమైపోవుటకు మనసు నిశ్చయ మాయె! 


మళళ బోలె పండి తెల తెలనైతీ 
రాలుటకు సిద్ధమై రవ జేయుచుంటే! 


ఆంతరిక్షమునందు నలరు చుక్క_ల్లార! 
కనబడను నే నికను! కదిలీపోవుచు నుంటి! 

విభుని సన్నిధీ కేగ్‌ విషులమౌ పాదముల 

స్పృశియింప గోరుచును _ుశ్ళిపడుచుంటిసీ! 


చిగుళుటాకుగ వెలసి చిన్నారి పాటలను 
మీనుండి నేర్చితిని! మేలిమిగ వనమందు! 
పాడితిని కోకిలా! పద్మనాళుని గూర్చి 
రాలుటకు సిద్దమై రవలు జేయుచునుంటీ! 


కర్మ పరిపూర్వియై కార్యమును సిద్ధించి 
[వత సమా ప్రంబునై వన్నెలన్నియు దరిగి! 
చివజిదళశ (పా ఫించె చెన్నుగా దీపమును. 
కొడిగట్టినది కృష్ణ! కూర్మి యవసానదశ! 
_పండుటాకును బోలె పండి తెలతెలనైతి 
రాలుటకు సిద్ధమై రవ జేయుచుంటి! 


226 . | అంతర్మథనం 


నెను వెదుకు వారినీ 
నిను వెదకు వారినీ నిలిచి కనిపీంపకను 
తప్పించుకొని తిరిగి వగ మోసగీంలెదవు! 
తప్పించుకో నలేవు! తగ నన్ను మురిపించి 
పదములను బంధించి భదముగ దాచెదను! 
నిను వెదుకు వారినీ నిలిచి కనీపిలపకను 
తప్పించుకొని తిరిగి దగ మోసగించెదవు! 


తారముగ కోకిలలు దోరముగ బాడుచును 
వనవీధి దాగినో వన్నెఅవీ సాగవూ! 

చిగురాకు పువ్వుకను చిత్రముగ బంధించి 
మావికొమ్మను సీన్ను మధురముగ నుంచెదను! 


మబ్బులో మెజుప్పుగా నూయగాో నుండగను 
నీలి గగనము నందు నిలిపెదను గదలకను! 
మనసు దారాలతో మర్మముగ ముడివేసి 
దాచుకుందును కృష్ణ! దరిలేసీ (పీతితో! 


నీకు నాకున్నదీ నిరవధిక మగు (పేమ 
ఆంతులేని యాత యలరి. జేనీతీమి కద! 
నీ మర్మమంతయును నిండుగా జెలిసితిని! 
నను దాటి పోలేవు! నాథ! యేనాటికిని! 


నిను వెదుకు నారినీ విలీచి కనిపింపకను 
తప్పించుకొని తిరిగి రోగ మోసగించెదవు! 


ఆత్మ చింతన . లై? 


రః విశ్వ జీవులను 


ఈ విశ్వజీవులను ఈ కాంతి కిరణాల 

వేజుగా భావించి వెతను గలిగిస్తాను! 
అన్నదమ్ములవోలె! యలరి జూడక నేను 
ఆత్మీయతను వీడి యందజును వేజనుచు 

శ విశ్వ జీవులను యీ కాంతి కికణాల 

వేలుగా భావించి వెతను గలిగిస్తాను! 


ఒక చెట్టు పూవులని ఒక పూవు లేఖలని 

కమనీయ కాంతిలో కాంతి మొలకల చునుచు. 

మనసునను దలపకను మహనీయ త త్య్వమున 

వేరుగా దఇచుచును విమలతను గోల్పోయి! ఈ 


ఒక్కక్క వించుచే యొనర యలయగు గాద! 

ఒక్కక్క యలతోని యొనర సళథంబగును! 

ఒక్కొక్క. వూరేఖ యొనర పుష్పంబగును _ 
ఒకొక్క వర్ణమే యొసర హరివిల్లగును! 1ఈ॥ 


జీవులన్నియుగూడ స్థిరముగా కిరణములు 
విశ్వజ్యోతిని గూడి విలసిల్లుచున్నవీ! 
జ్యోతినీ విడివడిన జ్యోతి స్వరూప్తలము 
జ్యోతిలో గలియగా [పీకి వర్రింపవలె! 


ఈ విశ్వ జీవులను ఈ కాంతి కీరణాఅ 
చేజుగా భావించి వెతను గలిగిసాను! 


228 అంతర్మథనం, 


ఏ నిరీక్షణ మందు 


సీ నిరీక్షణ మందు నిలిచితిని ర్యాతంత 
వెన్నెలా తీవెలను వెత నొందుచును కృష్ణ! 
కొండ కిఖరముసందు కోవెలను గాంచుచును 
కన్నులను నిండినా కలత భాషములతో! 
నీ నిరీక్షణ యందు నిలిచితిని రా|తరిత 
వెన్నెలా తీవెలను వెతనందుచును కృష్ణ! 


అప్పడప్పుడు కిన్నెరను నలఠి |మోగించుచును 

గొంతెత్తి బాడుచును గోరి నిను బిలుచుచును! 

సన్నగాలులు జేయు సవ్వడిని వినుచునూ 

ఆశా నిఠాశలూ నల్లుకొన హృదయమున! నీక 


చీమ చిటుకన్నను చెట్టుపె గోరింక 

రెక్కు_ కదిపిన గూడ చిక్కునీ వెన్నెలను! 

చం[దకిరణము సోకి సాం|దమగు కొలనులో 

అలల కదలిక గూడ అలరుదును నీ వనుచు! udu 


వికలమై నా మనసు వేయివిథములు గాగ 

నీ దర్శనము కొటకు నిరతమును గాంచుచును! 
తొలి రేఖ లుదయించె దోరముగ తూర్చుబెస 
రావుగద! శ్రీకాంత! రమ్యముగ నను దేల్చ! 


నీ నిరీకజమందు నిలిచితిని రాత్రంత! 
వెన్నెలా తీవెలను వెత నొందుచును కృష్ణ! 


ఆత్మ చింతన 229 


ఆంతులేకీ పయన 


ఆంతులేనీ పయన మాగునో శ్రీకృష్ణ! 
తుదిలేని నాపాట తోరముగ యాగునో! 
కమనీయ ముధశితో కనుధోయి కనిపించి 
నన్ను మన్నింతువో విన్నపము నాలించీ! 
ఆంతులేనీ పయన మాగునా శ్రుకృష్ణ! 
తుదిలేని నాపాట తోరముగ నాగునో! 


ముందు నడిచెద వెప్తడు కందిపోవగ నేను 

చిండినా వేదనను జేర వత్తును నిన్ను! 

మబ్బులో చందుడును మాయమగు రీతిసీ 
' కనిపిఠప వెందుకో! కనులార నినుగాంచ! 1అంతు॥ 


ఆలరి హృదయముతోని ఆరాధనను జేసి 

పూజింపనీయవూ పృలకరింప్రగ నేను! 

చుక్కవలె కనిపించి చూడరాకుండగను 

మటుమాయ మయ్యెదవు మాయగా గోపాల! _1అంతు॥ 


దూరముగ కనిపించి దోబూచు లాడెదవు! 
మన్నింప వెందుకో మధుర గోపిక నేను! 
పయనమును ఆపినను పలుకరీంపగరాద! 
(ప్రేమతో మువళిలో (పీతి మ. రాధ? 


ఆంతులేనీ పయన మాగునో శ్రీకృష్ణ! డ 
తడిలేని నాపాట తోరముగ యాగునో! 


అంతర్మథనం 


నిదురలో నను ముంచు 


నిదురతో నను ముంచు నింపార కలలలో 

నను దేల్పు మో స్వామి! నవనీత భావాల! 
జాగృతిని వ్యధలతో కిధిలతను నుది [కుంగి 
కన్నీటి ధారలను కడలి నొంఫగలేను! 

నిదురతో నను ముంచు నింపార కలలలో 

ననుదేల్చు మో స్వామి! నవనీత భావాల! 


అలమటింపగ లేను ఆరాట పడలేను 

ఆడుగడుగు నిను బిలిచి కడలి యజచిన య అ! 
దిలువగా లేను మణి పెను భూతమును వోలె 
మందహాసముతోని మడి యందు నిను గాంతు! 


కీయనీ నిదురలో దీరుగా కలయందు 

మధుర రూపముతోని మాటాడు చుండెదను! 
గగనమందున నిన్ను గాంచుచును సఖునివలె 
చిరకాల పరిచితుగ జేరుదును సీతోని! 


నిదురలో నను ముంచు నిస్టేజమును నఠిద 
“కలలలో ననుదేల్చు కాంచనా ద్వ్యారాఅ! 
సీతోని చరియింతు నఖిల లోకములఅందు! 
బంగారు దీవులను కంగారు దృశ్యము! 


నిదురతో నను ముంచు నింఫాధ కలలలో 
నను డెల్పుమో స్వామి నవనీత ఖావాళి! 


ఆత్మ చింతన 295 


మనసుతో భావాలు 


మనసులో భావాలు మధురమగు నాదాలు 

పాడగా లేను గద! భవ్య కంఠమునా! 
వెలువరింపగలేను! విశచిమగు రాగాల 
చెవులకింపును గలుగ తేటతెల్ల ముగా! 


మననులో భావాలు మధురమగు నాదాలు 
పాడగాలేను గద! భవ్యకంఠమునా! 


పిలిచి పేలిచీ నిన్ను | పేమతో గీతాల 
అలనిపోతిని స్వామి! సొలసిపోతిని మిగుల! 
మధుర కంఠముగాంచి మధుపములు నీర్ష్యతో 
గూడు కట్టిన వేమొ కుదురుగా గోపాల! 


నా కంఠమును గాంచి నళ్లినీ కోకిలలు 
వలమాలిన సిగు పలవింపగ లజ! 

ఛా a a) టై 

వల్లనీ కలువలను మల్లెలను కలబోసి 
మంతించినవి యేమొ మధురిములు రాకుండ! 


నా హృదయ రాగమును నామది నుగానమును 
'ఏపాపమోగాని యెవరికిని వినబడదు! 

నీకె వినిపించునూ నీడవలె వెన్నాడి = 

హంస పడ ధ్యనికివలె అలరారు నాగీతి! 


మనమలో థావాలు మధురమగు నాడాలు 
పాడగా లేను గద! భవ్య కంఠమునా! 


232 అంతర శ్రథనం 


.. కిన్నెరను మీటుచును కీర్తనలు బాడుచును 
_ ఊరుదాడలు వెదికి పేరుతో బిలువనూ! 
ఆంతరంగమునున్న అభీలేశ్వరుడ పవ 
_ఆభఖిల జగమంతయును నావరించిన నిన్ను! 
కిన్నెరను మీటుచును కీర్తనలు బాదుచును 
ఊరువాడలు వెదికి పేరుతో బిలువనూ! 


ఉదయ సంథ్యలయందు సదయ కుంకుమలనూ 
వెదజల్టుదువు గదా! వేడుకను జగమంత! 
నిను జూడకున్ననూ మము గాంతు వందణను 
సన్నసీ గాలులను సయ్యాట లాడుచును! 


చెందకాంతులతోని సాంద కిరణములతో 

వెదజిల్లుదువు గదా! వేడుకను వెన్నెలల! 
వూజింపకున్ననూ పాలుప్పగా నాశీస్సు 

అలరి ల' చ్చెదవు గద! హర్ష భాషృము9తో! 


అధివసించెద వెపుడు అంతరంగమునందు 
ఏది కావలయునో వేడుకను గనుగొనుచు! 
ఆండించు చుందువూ అభీల కోరికల వే = 
స్పండించు చుందునూ సరసముగ పరమాత్మ! 


కిన్నెరను మీటుచును కీర్తనలు జాడుచును 
ఊరు వాడలు వెదికి పేరుతో విలువనూ! . 


ఆత్మ" చింతన 233 


ఎపకులేనట్టే యా. 


_ వెవరులేనట్టి యా యేకాంత దేశమున 
హపెడుకోసీ నన్ను పరవశము జెందా! 
అండాల బొమ్మతో చందాల చినిపాప 
ఆడుకున్నట్లు నన్నాదుకోనిమ్మా! 


ఎవరు లేనట్టి యా రపే కాంత దేశమున 
పాడుకోనీ నన్ను పరవళము జెందా! 


ప్రాణ స్నేహితునికి వలె బరగ నిను నమ్ముకొని 
తెలియనీ దేశాల జేరగా నిమ్మా! 

నదుల పర్వతములను నడయాడనిమ్ము నను 
కాజడవులను నన్ను కదిలిపోనిమ్మా! 


వృషమూలము అందు నొరిగి నిద్దురబోయి 
మైదావములయిందు మజఅ పయనము జేసి! 
గిరి గుహల యందునా కిన్నెరలు బాడేటి 
వన దుర్గములయందు నొరిగి పోనిమ్మా! 


ఎవరసీ దారిలో నెఛటికని |పశ్నింప 
మబ్బులావల యున్న మాధవుని కడకునని! 
దన. లేఖ అందునా వెన్నెలా రంగులను 
కలిసిపోవుట కనుచు కామితము దెలి పెదను! 


ఎవరులేనట్టి యా మ్మేకాంత శెశమున 
హైడుకోనీ నన్ను పథవశము తయా! 


234 వ. ఆంతర్మథనం 


సంగీత ధ్వనులతో 


సంగీత ధ్వనులతో సయ్యాట లాడేటి 
గొంతు గలిపితివి గద కూర్మి గోపాలా! 


గొంతు. కడ్డము నిలిచి కూర్మి హృదయముతోని 
పాడమని sn నను బరగ కాసించితివి! 
సంగీత ధ్వనులతో సయ్యాట లాడేటె 
గొంతు నాపితివి గద! కూర్మి గోపాలా! 


హృదయ రాగమునందు వెలసినో పద్మమును 
మధుర సుస్వనములను మాధుర్యమును వెలయ! 

. తూనీగ తులను దోరముగ బెంచి నను 
అడవులకు దోలుటను ఆన్యాయమును గాద! 


వంజరములో జిలుక ఖరగ బయటకు బంపి 
సరసిలో హంసనూ దగ కానలకు నెట్టి! 
కొమ్మపై నున్న యా కోకిలను బడ(దోని 
పడవపై తెరచాప బరగ దించితి వేల? 


కరుణా ా సము|ద్రుడని కమనీయ జ్యోతివని 
వింటినీ శాస్త్రముల వేద పాఠము అందు! 
ఇంత కఠినుండవసీ సుంత దెలియను గదా! 
అంతు తెలియదు నీదు అల్దరీ పనులకును! 


సంగీత ధ్వనులతో సహ లాడేటి 
శ నాపీతిపి గడ! కూర్మి. గోపాలా! 


చాలు! చాలును స్వామి! 


చాలు చాలును స్వామి! సయ్యాట లిక చాలు! 
తోలు బొమ్మగ నన్ను దూలగా వేసీ! 
చివజి యంకము దాక చి|త్రముగ నను నడిపి 
వదితివేసితి వేల? యూహ కందని రీతి! 
చాలు చాలును స్వామి! సయ్యాట లిక చాలు 
తోలు బొమ్మగ నన్ను తూలగా చేసీ! 


. కాజు జీకటి యందు కజకు బాటల యందు 
పయనింప జేసితివి బరగ కన్నీ రొలుక! 
అవమానముల తోని యటు నీటూ నొజిగితిని 
నీవు సడిపిన రీతి నిలిచితిని రంగమున! 


కంటిసీ రొలకితిని కరుణారసము దొలుక 
ఆకలీ వేదనల యలసటను (గుంగితిని! 
లకాధికారిగా లావుగా నను జేసి 
గిరిదాటగా నన్ను గిలిగింత బెట్టితివి! 


హర్ష విషాదముల ఆనంద సమయముల 

నిను మజువ లేదుగా! నీతి దప్పగలేదు! 
. పాత్ర నిమగ్నమై పరవశము గాలేదు 

ఏమి జేయుదువొ తుది విమలమగు నా పాత? 


త చాలును స్వామి! స సయ్యాట లీక చాలు! 
తోలు జొమ్మగ నన్ను దూలగా జేసీ! 


236 | అంత ర్మ థనం 


కలగుం*డు బడలేదు! 


 కలగుండు బదలేదు! కష్టాలు బడలేదు! 
కన్నీటి బాష్పములు కడలి నొలుకగ లేదు! 
విధివాత జవదాటి విరులలో దేనియల 
(దావగా జనలేదు! జవదాటి సీయాన! 


కఠగుండు బడలేదు! కష్టాలు బడలేదు 
కన్నీటి. భాష్పములు కడలి నాలుకగ లేదు! 


పద్మవ్యూహము వోలె బరగు కష్టాలనూ 
“నవ్వుతూ దాల్చితిని నాథ! శిర మందునా! 
ఆడుగడుగు నాపదల యలరు పూ మాలలుగ 
ఎదయందు ధరియించి మది సంతసించితిని! 


దారిద్య రేఖలో దగ నేను పయనించి 
ఆపదల గీతలో నలరితిని కొన్నాళ్ళు! 
అవమానముల (బతుకు నటులనే గడిపితిని 
హేమంతయును బోలె విరిసితిని కన్నీళ్ళు! 


మలువలేదు గదయ్య మాటలందున గూడ 

నీ మధుర నామమును నీ మురళి ధ్వనులసూ! 
తుది కెటుల జేతువో! తోతముగ నా పాత 
నీకె తెలియును స్వామి! నీ రచన శిల్బములు!. 


కలగుండు బోలేదు! కష్టాలు బడలేదు 
కస్నీటి భాష్యములు కడలి నొలుకగ లేదు! 


ఆత్మ చింతన. . :33 


| హృదయ మందిరమందు! 


హృదయ మందిఠమందు సవయ ఒక కిరణముగ 

ఆలరి యున్నావు గద! అమృతాంతు రేఖగా! 

పీలుచుచున్నాను నిను ప్రీతిగా రమ్మనుచు 
ఉన్న నిను గానకను నూరెల్స వెదికినట! 


హృదయ మందిరమందు సదయ ఒక కీరణముగ 
ఆలది యున్నావు గద! అమృతాంశు లేఖగా! 


[వాయు గీతికల నే వాయు కవితలను 
వినుచుంటివే గానీ వేడుకను | పేమతో! 
మంచి చెడుగులను మజి మదినై'న దెలుపవూ 
ఆదరం బింతైన యరసి జూపింపవూ! 


నా మంత్ర జపములను నా ధ్యాన ముదలను 
గమనింతునే గాని కౌగలింపవు నన్ను! 
శారీర కూపమున పడియుండు బెన్నాళ్ళు? 
నాకాంతి కిరణమును నాథ! జ్యోతిని గలుషప్ప! 


భవబంధముల నుండి బయటకును రప్పించి 
“స నుహో జ్యోతిలో నిర్మలముగా గలుపు! 

కంటనీరును లేదు కన్నీళ్ళు లొలుకగా 

వేదనల ee వేరైతి పార 


హృదయ కమలమునందు సదయ ఒక కిరణముగ 
ఆలరియున్నావు గద! . అమతాంప లేఖగా! 


DE a gs ఆంతర్మథనర 


ఆరాధనను జీయు 


_ఆలాధనను జేయు నలరి తుది దినమనుచు 
పన్నుగా దలచెదను ఖొవమున నేడూ! 
చుక్కలందున నొక్క. చుక్కనై గగనమున 
పయనిందు చున్నటుల బరవళించుచు నుంటి! 
ఆరాధనను జేయు నలరీ తుది విసమనుచు 
పన్నుగా దలచెదను భావమున నేడూ! 


భువన మోహనమైన ముఠళిలో రవమునై 
కలిసిపోదు నటంచు కల దోచుచున్నదీ! 
చివజి పూజకు నేను చిత్తమున ఖక్తితో 

సింధూర కుంకుమలు చెన్నుగా దెచ్చినటు! 


వెలిగింపకుండగనె. వెలిగినది దీపమును 

చిలు డీప కాంతులును చితముగ దోచినవి! 

మీటకను కిన్నెరయు మేలిమిని స్వనములును 
- అయ తాళ ధ్వనులతో. రాగాలు విరియగా! 


ఆలరినా హృది కిరణ మద్వైతభావమున 
పాడుచున్నది పాట పరమేశ్వరుని గూర్చి! 
ఓంకార నాద మెదొ యొనరగా వచ్చి నను 
కౌగలించిన యటుల గానబడుచున్నదీ! 

ఆరాధనను జేయ నలరి తుది దినమనుచు 
పన్నుగా దలచెదను భావమున నేడూ! 


ఆత్మ చింతన 


దేహాత్మ బుదితో 
[హో 


దేహాత్మ బుద్దితో దిశలు దిరుగుచునుంటి 

అంతరాత్మను నిన్ను అరసి గనరేకా! 
హృదయ మందిరమందు సదయ నిలిచిన నిన్ను 
కానలను కోనలను కదిలి వెదుకుతునుంటి! 


దేహాత్మబుద్ధితో దిశలు దిరుగుచు నుంటి 
అంతరాత్మను నిన్ను నరసి గనలేకా! 


చిజు దీప కిరణముగ చిన్నారి హృదయమున 
అలరియుండుట నిన్ను ఆనంద మూర్తిగా! 
గనలేకపోయితిని కదలికొండల నెక్కి 

నిను బిలిచితిని స్వామి!నీరధిని యలలవలె! 


ఆర్ముద పురుగువలె యఖిల జీవుఅయందు 
ఆలరియుంటిని స్వామి అది నేను గనలేక! 
క్రిన్నెరసు మీటుచును కీర్తనల బాడుచును 
ఊరూరు దిరిగితిని వరుసగా బిలుచుచును! 


ఆత్మశాశ్యత ము మణీ అల దేహ మస్థిర ము 
ఆందుకే కనబడవు అలరు నా కన్నులకు! 
ఆత్మలో కనబడుచు ఆనంద రూపమున 
కరుణ కటాక్షించి కాపాడు చుందువూ! 


దేహాత్మ బుద్దితో దిశలు దిరుగుచు నుంటి 
ఆంతరాత్మను నిన్ను. నిరసి గనలేకా! 


240 అంతర్మథనం 


పిన్వపెదిక = విభుని విలాసం' 
(లలిత గీతా లు) 
మత్త|భమరమువోలె 
మత్త [భమరమువోలె మాధుర్య మొలుకుచూ 
విభుని సందేశమును వినువీధు అంతటను! 
చాటుచుంటిని సకల సరులందు గిరుఅందు 
పూవుపూవున నిలిచి పులకరించుచునూ! 
మత్త భమళమువోలె మాధుర్య మొలుకుచూ 
విభుని సందేశమును వినువీధుఅంతటను! 


జుమ్మనుచు నాదమున [శుతిలయల బాడుచును 

వనవీధి యంతటను వరుసగా దిరుగుచును! 

తీవెలను గదిలించి తీరుగా పూవులకు 

విభుని సందేశమును వినిపించుచును నుంటి! జమత్త ఇ 


అందాలు కొన్నాళ్ళి ఆలరియుండుట భువిని 

బరిమళము కొన్నాళ్ళ బరగ నశియించునూ! 

తీవెలను కొన్నా ళ్ళి తీరుగా నుండుటయు 

రాలిపోవుట' నిజము రహి నిశ్చయమ్ము సుమి! _] ఇమత్తకి 
బ్రతికినన్నాళ్ళు నా పరము పావను దలచి 

పళుల సుఖమునకు నై పాటుబడుటయు మేలు! 

ఆత్మలో శ్రీహరిని ఆలరి దర్శించుటకు 

యత్నించు చుంటినీ పత్నివలె భర్తకును! 

మత్త భ్రమరమువొలె మాధుర్య మొలుకుచును 

విభుని సందేశమును వినువీభు అంతటా! 
అత్మ చింతన 16 241 


అల యళోదాదేవి 


ఆల యశోదాదేవి అలరి తోలునకు నిను 
కట్టివేసినదిగద కనలి చిలిపీపనుల! 
అట్టి తోలును సీవు నలమద్ధి తరువులకు 
మధ్యగా లాగితిఏి మద్ది వృష్షములుబడే! 


అల యశోదాదేవి అలరి జోలునకునిను 
కట్టివేసిన ది గద! కనలి చిలిపీ పనుల! 


_ పృదయారవిందమున సదయ నిను బంధించి 
మధుర గీతములతో మానుగా గీ ర్హింప! 

_ మధుకరమువలె నీవు మానుగా దూరమున 
పాడుచున్నావుగద! ప పరవశింవగ మురళి! 


అలనాటి గోపికను ఆ ర్రిబాపు మటంచు 

తీయనీ వినతులను దీరుగా జేయగను! 

కొండ కోనలయందు కోనేరులందునను 

దిప్పుచుంటివి స్వామి! కీయసీ పలుకులను! tol 
నీ మురళి రవములను నీజ్యోతి కాంతులను 

అ నేను కరము (్రార్టింపగా 


కరములందింపవూ కనికరింపవు స్పూర్తి రి. 
నిండార హృదయాన నిలిఏ కరుణింపవూ! 


అల యశోదాదేవి. యలరి తోలునకు నిను 
కనలి చిలిపీపనుల కట్టివేసినదిగద! 


242° | Et అంతర్మథనం 


ఇ%ర బుతువుృనువోతె. 


శిశిర బుతువునువోలె చిరకాల ధుఃఖమున 
విరహతాపమున నే వేదనను మునిగి! 
పరితపించుచునుండ భవ్యమగు వాసంత 
బుతువుతో నోదార్చి [బతుకు మార్చదవూ! 
“శిశిర బుతువును వోలె చిరకాల దుఃఖమున 
విరహ తాపమున నే వేదనను మునిగి! 


కన్నీటిముత్యాలు కడలి గలుపుచు నుండ 

శోకవారాశిలో దూలిపోవుచు నుండ! 

పత్రపువ్పములతో బరగ |ప్రకృతియంత 

మధుర డృక్యములతో మానుగా నిలి పెదవు! ఇశిశిర క 


చిలుక గోరింకలను చిన్నారి తుమ్మెదల 
మధుర గీతముబాడు మాధుర్యమును జిందు 
కోకిలను బంపేవు కుహు కుహూ నాదముల 
సన్నని యేటిలో చరియించు పక్షులను! ౪రికెర॥ 


నా దుఃఖకోకముల నాథ! జూడగ లేవు! 

నా హృదయ వేదనను నవనీత హరియింప! 
_ వింత పరిచర్యలను విమల మాధుర్యముల 
న జేయుదువు సంగిత సులల క్‌ ఇ 


శిశిర ముతువును వోలె చిరకాల దుఃఖమున 
విరహతాపమున వే వేదనను మునిగీ! 


ఆత్మ చింతన... ల 243 


సుఖ దుఃఖములతోని 


సుఖ దుఃఖముల లోని సుందరంబగు య్యాత 
మనసుకింపును గూర్చి మాధుర్య మొలుకూ! 
కొండ శిలువకు వోలె బండవలె ఒకచోట 
పండి నిద్దురబోవ బరగ యది సుఖమా? 
సుఖదు:ఖముల తోని సుందరంబగు యాత 
మనసు కింపును గూర్చి మాధుర్య మొలుకూ! 


లేడివలె బరుగెత్తి లీలగా వనమంత 

సంచరించుట వింత కాంతులను గాంచుటను! 

(పకృతి యుందాలతో బడి లేచు టయు కూడ 

ఆనందమౌ గాద! లది జీవితము గదా! ॥సుఖ॥ 


హెచ్చు తగ్గులతో ని. వెన్నెలల గురిపించి 
అమవససు మాయమై యారిపోపుట మజియు 
. పున్నమీ వెన్నెలను స్పూర్తితో జరియించు 
చందమామయె సాక్షి! అందమౌ బగతికిని! సుఖ 


సుఖదుఃఖముఅ గాంచి నురిగిపోవుట యేల? ' 
రెండు ఒకకేగాద! దండిగా బరికింప! 
అన్నిటిని నూథవుడు నలరీ నడిపేవాడు! 
పయనించు బొమ్మలము బంగారు (వాళ్ళతో! 


సుఖ మఃఖలతోని మందరంబగు యా[త 
మనను కింప్పను నింపి మాధుర్య మొలుకూ! 


నల్లని. కోకిలకు 


నల్లనీ కోకిలకు నాథ! కంఠమునిచ్చి 
తీయగా పాడగా దీరుగా నేర్పితివి! 
ఆతి లోక సుందరంబగు స్వరము గూర్చికొని 
- పాడుచున్నది జగతి [భమలు దొలగగనూ! 


నల్లవీ కోకిలకు నాథ! కంఠము నిచ్చి 
తీయగా వాడగా దీరుగా నేర్పిటివి! 


పిల్లనాగోవితో మెల్డగా బాడేటి 

సీపాట సొంప్పలను కోకిలకు నిచ్చితివి! 

మావి కొమ్మను నిలిపి మధురమౌ వేదికను 

పాడుచున్నది జగరి |భమర గీలిక వోలె! 1న ల్లనీశ 


ఎన్నెన్నో రంగులసు వేడుకను ధరియించి 

వన్నెలను చిన్నెలను వర భూషణములనూ! 
ధరియించిననుగూడ దగ కోకిలకు సాటి 

రావు; నీ దయగదా! రమ్య వీక్షణమునూ! ఇనల్లసీక 


"నలనీ రూపమే నాథ! యా కోకిలది! 
దగ నెంచుకుంటివీ! దగనీకు సాటిగా! 
ఆందమగు కంఠమును, నమర గానము నిచ్చి 
రూప మదియేల యని రూడిలరచితివిగద! 


నల్టనీ కోకిలకు నాభ! కంఠము నిచ్చి 
తీయగా జాడగా .దీరుగా నేక్చతివి! 


Shite sr 245 


పరితపించుచు నేను 


నిరితపించుతు నేను భారమగు (గీవ్మమున 
మసిలిబోవుచు నుండ మాధవా! నిను దలప! 
 చల్లనీ గాలులను మెలి మెల్లగ బంపీ 
" కేహ తాపముదీర స్థిర శాంతి నిచ్చెదవు! 


పరితపీంచుచు నేను భారమగు an 
మసిలిపోవుచు నుండ మూర! నిను దఅప 


వేడిగాడ్పుల స్ట విలపిందు నా మదిని 
విసన క్మరలతోని విమల హర్షము గూర్చి! 
చండనపు బూతలను దగ హర్షమున ముంచి 
ఆనంద వీచికల నలసటను దిర్చేవు! 1పరి॥ 


'ఉయిము మెజువులతోని యుల్లాసమును గూర్చి 
వడగండ్లవానతో వలయముగ నను జుట్టి 
._మజల నా మనసులో మధురతను నింపేవు! 
పూలుపూచిన కడిమి పలకరించిన రీతి! పరి 
మనసుతో నిను మజచి మాదుర్యమును వీడి 
పొగలలో నెగలలో సౌగయు సమయము నందు! 
హరివిల్లుతో గూడ అవతరింతువు నింగి 

హుస రాజిలుకలను అలరి నిలి పెదు వెదుట! 


వరితపించుకు షస SOAR  గిష్మముస 
తగలక వను మండ మాథవా! నిను దలప! 


246 అ ప గ అంతర్మథనం 


క్ర ష్టాలు.సౌభ్యాలు 


కష్టాలు సౌఖ్యాలు కలిని పయనించునూ 
విడివడ ని బంధ మది కడలి యలలకు వోలె! 
. కావడీ కుండలవి కన్నీరు పన్పీరు 
కనిపించు వేరుగా వివిపించు నాకటిగా! 
కష్టాలు సాఖ్యాలు కలిసి పయసించునూ 
విడివడని బంధ మది కడలి యలలకు వోతె 


జీవితము గానడని దీరుగా తెలిపికిసి 
కన్నీరు పన్నీరు గలిగేటి మార్పులవి! 
మోయువా డాతడే మోహనాంగుడు కర్త 
హెచ్చుతగ్గులు లేక మచ్చికను నడుపునూ! ఇకష్టాలు॥ 


ఎత్తుపల్లములమను సత్తువగ జనుచుండ 

ఓక కుండ మీదికిని ఒక కకుండ [కిందికిని 

యొరుగుచుండును గాద! యొనరి నుఖ కష్టములు 
సం[పొాప్త్రమగుటలో సంతాప  పడనేల? - ఇకష్టాలు 1 


నుఖడుఃఖ (భమలతో చూర్ణమగు చేలనో 
కావడియు నతనిదే గడగి మోయున దత! 


మనిషి |బదుకంత యును మజి బుతువులకువోలె 
కలిమి లేములయండు కదిలేటి యేజుగద! 


కష్టాలు mr కలిసి వయనించునూ! 
విడవడసి బంధ మది కడలి 'యలలకు వో౭! 


ఆత్మ చింతన .. 24 


సుఖ దుఖఃసములు రెండు 


సుఖదుఃఖములు రెండు సూటిగా లోకమున 
వేబుదేజనుచునూ వేడుకను జూచెదరు! 


కలసి పయనించేటి కమనీయ కావ్యమున 

_పేయసీ పీయలనుచు పీతి కనుగొనవలెను! 
నుఖదుఃభిములు రెండు సూటిగా లోకమున 
వేజువేజనుచుమా వేడుకను జూచెదరు! 


హర్ష విషాదాలు అలరేటీ సమయున 

గనులలో నుండియే కదలాడు భాష్పములు! 

వేదన్నాశువులునూ, విమల హర్షాశువులు 

ఆ కనులనుండియే అలరి శారును వేగ! 1సుఖ॥ 


హర్షశోకములతో ఆలరేటి జీవితము 

మధుర జీవిత మౌను మహనీయ యమృతమును! 

శోకమన్నది లేని షోడశాలంకార 

మధుర జీవితమె గద! మర్మముగ యోజింప! ॥సుఖ॥ 


దుఃఖ్యాశువులె గడా! దురితముల హరియింప 
అడ్డంకులే గదా! అతిరథుల విజయములు! 
రెండింటి. నొక్కటని నిండుగా భావించు 
పరమాత్మ రూపులుగ భక్తి నే పూజింతు! 


నుఖ డుఃఖములు రెండు సూటిగా లోకమున 
వేలు వేటునుచునూ వేడుకను జూడెదరు! 


248... . అంతర్మథనం. ' 


ఒక జాతి పూలతో 


ఒక జాతి పూలతో నొక రంగు పూలతో 
జత గూర్చినది" కామ; సౌరభము వెలయా! 
రాలినా పువ్వులను రమ్యముగ గుదిగుచ్చి 
భ క్రితో తెచ్చితిని పతమాత్మ [గహియింపు! 
ఒక జాతి పూలతో నొక రంగు పూలతో 
జత గూర్చినది కాదు; సౌరభము దెలయా! 


కయము జేయగలేను! కాసు దగ్గజ లేదు 

వనమాలి వెంటబడి యొడి జాపగాలేను! 

రాలినా పువ్వులను రంగు తొలగిన పూలు 

రెక్కలూడిన పూలు చక్కసీ దండగా! ' ఓర్‌ ॥ 


పరిమళము లేదు గద! పడియుండి ధరణిపె 

వన్నెలన్నియు దరిగి సన్నబడినా పూలు! 

[గుడ్డి పూవుల నిదిగొ! గడ్డిలో దాగినవి 
ఏతి డెచ్చితి నయ్య! నింపొంద ధరణి పై! కకక క 


భక్తితో దెచ్చిలిని పరమ పావన కృష్ణ 
చిన్నారి బాలుడను చిణునగవుతో దెలుపు! 
గోప బజాలురతోని గూడి చరియించితివి 
నన్నాదరింపవా! నా ముద్దు గోపాల! 


ఒక జాతి పూలతో నొక రంగు పూలతో 
జతగూర్చినది కాదు; సౌరభము వెలయా! 


అత్మ చింతన. 249 


౪) పాటను నే బాడుచునుంటిని 


ఆ పాటను నే బాడుచునుంటిని 

అల్లనాడు నే బాడినదీ! 

ఆలమందలను మేప్పచు కృష్ణా Re 
ఆడుచు యమునా తీరమునా! 1ఆ పాటను॥ 


కడిమిచెట్టు పై గూర్చు నితినాను 
కమ్మనీ 'మురశీ స్వనములతో! 
పాడుచుండగా పరవశ మైతీమి 
టై గోపకు లఅందజమూ! 1ఆ పాటను॥ 


వేడుకతో గూర్చుండి యందజము 

విమల హర్ష వాక్యంబులతో! 

చద్ది మూటలను విప్పి భుజింపగ న. 
చక్కని యమునా తీరమునా! ఆ పాటను॥ 


వెన్నముద్దలను [వేళ్ళ సందునను 

వేడుకతో ధరియించుచునూ! 

ఊర గాయలసు వెన్న పూసలను 
ఉసురునురుగ భుజియించితిమీ! ue పాటను! 


ఆటలాడిచిమి పాటలు జాడీ 

పరవసించితిమి! అలసితిమీ! 

సంధ్యా ధూళిని సరసా లాడుచు _. 

సరగున గృహముల కొచ్చితిమీ! ie పాటను॥ 


భక్తి పరవశత పాట శాకినది 

నేనే నేనె! గోపాలా! 

మజచి పోయితివి! మదుర స్మృతులను | 
మతి నే నొక గోషాలుడమా! 





జ 


ఇ ఎధ భాషల తోని 


వివిధ భాషలతోని వివిడ సంస్కృతులతో 
విలసిల్లు దేశమే విభ్యాతమగు భువిని! 
రంగు రంగుల పూల రమణీయమగు మాల 
విభుని కందము గూర్చు విలసిల్లు కాశ్వతము! 
వివిధ దాషలతోని వివిధ సంస్కృతులతో 
విలసిల్లు దేశమే విభ్యాతమగు భువిని! 


రంగు రంగుల పూలు రమణీయ ద్వారమున 

గుది గుచ్చబడినటుల కూర్మి యొదెిగుండప ౩౭1 

అన్నదమ్ముల వోలె యలరవలె మోదమున 

మాతృభూమిని గొలిచి మదియాచ నందవలె! వివిధ 


వివిధమగు వాసనల వివిధమగు సొగసులను 

వన్నెలను జిందవలె వనమయూరికి వోలె 

నాట్యమాడగవలెను నవ నవోజ్ఞ్వ్యలముగా 

మాతృమూర్తికి కీ ర్తి మహియందు నిలుపవలై! క్షవివిధజ 


ఆందజము నొకటనే స్తుందర సుబావమును 
మహనీయ సంస్కృతుల మాలగా సమకూర్చి! 
"పేదరికమనియొడీ పెనుజీకటిని కాఫి 
సౌభాగ్యభారతిని జాగ్బతిని జేయుదము! 


వివిధ భాషలతోని వివిధ సంస్కృతులతో 
విలనిల్డు దేశమే విఖ్యాతమగు భువిని! 


ఆత్మ చింతన mt 


సప్తపాకారాలు 


సప్త |పాకారాల సదనములు నాకేల? 

చందనాదులతోని సఖ్య మది యేలా? 

పన్నీటి జల్జులను బరవశము నాకేల 
విభుని కలయిక గోరు విమల గోపికనూ! 


సప |పాకారాలు సదనములు నాకేల? 
చందనాదులతోని సఖ్య మది యేలా? 


సప్త స్వరములు బలుకు సాం|ద పీణియలేల? 

నాట్యమయారికి వోలె రమ్యతలు యెందుకూ? 

కిన్నెరను మీటుచును కీ ర్తనలు బాడుచును 

యేటి దరి కుటియంటు పాటబాడే నాకు? స ప్త॥ 


భగవంతు డెదటనో బరగ యున్నాడనుచు 

కొండలను కోనలను కోనేరులను వెదికీ! 

ఆలిసిపోలేమ నే నారాట బడబోను 
హృది నున్న జ్యోతిలో మాథవుని దర్శింతు! ॥స ప్త॥ 


నాకు జతగా బాడు నారాగ ధ్వనులతో 
మధురాక్షర ధ్వనుల మాధుర్యమును జింద! 
 వెదుకగా బోనులే విమల స్వరూప్పనీ, 

నా ద్వార కుటి యందు నళినాకుడుండగా! 


_ సప్పపాకారాలు సదనములు నాకేల 
చందనాడుల తోని సఖ్యమది యేలా? 


252 : & అంతర్మథనం 


కలలోని సంగతులు 


కలలోని సంగతులు కాంత! నే మజచితిని 
కలవరపు [బతుకులో కలత నిద్దురలో! 


అద్దమున చందురుడు నగపడిన రీతిగా 
విభుని దర్శించితిని విమల భాస్వరముగా! 


కలలోని సంగతులు కాంత! నే మజచితిని 
కలవరపృ [బతుకులో కలత నిద్దురలో! 


" రత్నకిరీటముల లాంఛనంబులు లేవు 
పట్టు పీతాంబరము గట్టుకొనలేదు గద! 
మురశళిచేత ధరించి ముద్దుగా పింఛమున 
ఆటలాడేవాడు ఆ గోప బాలకుడు! 


ఇక లక 
ఆలమందల మేప్ప నలరు గోపాలుడే 
రాసకీడలనాడు రమణీయ బాలకుడు 
మనసులో నున్నట్టి మాథవుని రూపమే! =. 
నాకు దర్శనమిచ్చె నవనీతుడును కలను! ఇరలఅక 


ననుజూచి పోవుటకు నా పాట వినుటకె 
ద్వారమున నిలుచుండి దర్శించి పోవునట! 
[పతిరోజు వత్చునట పరగ మలిసంధ్యఅను 
టం నతడు కూర్మ కుటి కొచ్చునట! 


మననులో బాడుకొను మధుర గీతము వినుచు 
తపియించిపోవునట .తన్మయముగా మదిని! 
మజల గోధూళిలో మాయమై పోవునట 
మజచిపోతిని చెలియ! మాథవుడు బలికినది 


ఆత్మ చింతన | 253 


పాటతో నింపొవు! 
హైటతో నింపావు! (పకృతి యంతయుగూడ 
పాడుకొను జగమంత |పణవ గీతమునూ! 
కోక హర్షములందు చోద్యముగ తనలోనే. 
పాటబాడుచు నుండు బన్నుగా నణువణువు! 
పాటతో నింపావు! (పకృతి యంతయుగూడ 
పాడుకొను జగమంత [పణవగీతమునూ! 


.. సన్నసీ సెలయేజు మెల్లగా, బాడుకొను 
సన్నని వీచికలు జల్లుగా శబ్దించు! 
ఉభయ సంధ్యలుగూడ ఉసురుసురు మనుచునూ! 
_ వినబడని స్వర్లీయ విమలగీతము బాడు! 1పాటతో॥ 


వేలాది చుక్కలును వేడుకిను బాడుకొను 
 చందమామయుగూడ సరసగీతముబాడు 
దూఠాన వనరేఖ దుర్వార సంగీత 
రాగమాలిక బాడు రమణీయ ఛందమున ॥పాటతో॥ 


పాటబాడని జీవి [పకృతియందున లేడు! 
_తల్రిఒడి నిదురించు చిన్ని పాపయుగూడ 

పాటతోనే జీవి బరగ జన్మించునూ! 

మృత్యువును జేరుకొను ముదుసలియు గూడనూ! 


పాటలో నింపావు! పకృతి యంతయగూడ 
పాడుకొను జగమంత [ప్రణవ గీతమునూ! 


254 a i “OE | అంతర్మథనం 


రాలినా పత్రముల 


రాలినా పత్రముల రమణీయ స్థానమున 
[కొత్త చివురాకులసు కూర్మి నిలిపెదవూ! 
(ప్రాతపాటల స్థానమున |క్రొత్తపాటలను 
._ టజివురింపజేనెడవు జిత్తమానందింప! 
రాలినా పృతముల రమణీయ స్థానమున 
[కొత్త చివురాకులను కూర్మి నిలిపెదవూ! 


మధుమాసమునుగూడ మా పెదవు [గీవ్మమున 
[కొత్త యందాలనూ కూర్మి యందించెదవు! 
మల్రిలను మాపెదవు మాథవా సరికొత్త 
కలున తామరలనూ కొలకులను నింపేవు! 


ప. 
పాడేటి కోకిలను పాట మాన్చించేవు 
నాట్యమయూరాల నటన ప్రారంభించి! 
నీలి మబ్బులతోని నిగనిగలతో గూడ 
హరివిల్లు చితించి ఆందాలు గురిసెదవు! '*రా॥ 


ప్రాతవస్తువులనే [కొత్తగా జూపించి 

మురిపింప జే సెదవు ముద్దుగా లోకమును! 
నేమోసబోనులే నీ చతుర కర్మలకు 
(భమరమునకును వోలె బాడుతూ మక్కువను! 


రాలినా పత్రముల రమణీయ సానమున - 
(కొంగొత్త నటనను గూర్మి నిలి* పెదవూ! . 


ఆత్మ చింతన. rare 255 


ఏపాట పాడినా 


ఏపాట పాడినా ఆపాట తుదియందు! 
సీవుండెదవు గదా! నిఖిలాత్మ పరమాత్మ! 
గుండెలో నున్నట్టి గూఢచారివి సను: 
డెరవెనుక దాగినా స్యూతధారివి నీవు! 
ఏపాట బాడినా ఆపాట తుదియందు 
నీవుండెడవు గదా! నిలిలాత్మ! పరమాత్మ! 


విలయమున |పళయమున విచ్చుకత్తుల మధ్య 
కఠిన యుద్ధములందు గడదేరినా గూడ! 

నిను మదిని దలచుకొని నిర్మలంబగు గీతి 
బాడుకొను మదియందు భవ్యరాగమునందు 1ఏపాట॥. 


జోల అందున బాడు జోజో ముకుంద యను! 

[పేమ గీతములందు (బీతి నిను బాడుకొను 

ఆరాధనలయందు ఆమరగీతములందు 

మనసులో దలపసి మానవుడు లేడుగద! 1ఏపాట॥ 


జీవాత్మ పరమాత్మ భావమున దలపగా 
ఒక్క పేయను మాట నిక్కముగ తేలునూ! 
ఈతడే యాతడని యాతడే యీతడని 
మునులు జెప్పినమాట ముమ్మాటికిని నిజము! 


ఏపాట పాడినా ఆపాట మదియందు 
నీవుండెథవుగదా! నిఖిలాత్మ! పరమాత్మ! 


256 ae, అంతర్మథనం 


విశ్వమంతా సీపు 


_ విశ్వమంతా నీవు నిండియున్నావు గద! 
ఆందాలు జిందుతూ యలరి యున్నావూ! 
ఎెన్నెన్నా రూపముల విన్నాణముగ వెలసి 
బంధింప జూచెదవు భదముగ నిను గలియ! 
విశ్వమంతా నీవు సిండియున్నావు గద! 
అందాలు జింతుతూ యలరి యున్నావూ! 


సీమధుర కాంతియే వెన్నెలను నున్నదీ! 
సంధ్య కాంతుల సిదు సరసత్వ మున్నది! 
చుక్కలలో సీదు సుందరత యున్నదీ! 


గగన సీలిమలందు కరుణరస మున్నదీ! గ 1విశ్వకె 
జఅజలాపారేటి సెలయేటి ధ్యనులలో 
ఉయ్యాల పాటలే యూహలను ధ్యనియించు! 
- పళపక్షి మృగములును పరవశంబుగ తీపి 
పాటలే నీ మురళి పాట యనించునూ! ఇవిశ్వ॥ 


అండాలు నీవు ఆనందాలు నీవు గద! 

కొండ కోనల నదుల గూడినా సుందరత! 

నీతోని యంశమె నీ చాటు పద్యాలు 
సీనుండి వెలువడినా నీ హృదయ స్పందనలు! 

విశ్వమంతా నీవు నింతియున్నాను గద! 


" ఆందాలు జిందుతూ 'యలలి యున్నావూ! 


అత్మ చింతన 17 | 


Ls 


మనసులో దాచుకో! 


మనసులో దాచుకో! మాథవుని రూపమును 
చితమున దలుచుకో శ్రీహరిని యెప్పుడూ! 

అతని యాజ్ఞల నెపుడు నంతరంగమునందు 
... మటువకను వర్తిల్దు మధురాతి మధురముగ! 
మనసులో దాచుకో! మాథవుని రూపమును! 
చిత్తమున దలుచుకో! శ్రీహరిని యెపుడూ! 


కొండలను కోనలను కోనేరు లందునను. 
నిలుపుకో స్వామినీ నిర్మలింబగు (పేమ! 

నీలి గగనమునందు నిలిచినా తారలను 

చ క్రితో [ప్రణమిల్లు [పభు దూత లని దలచి! 1మనసులో॥ 


రంగు రంగుల పూలు రమణీయ వనభూమి! 
గిరులు సెలయేరులును. గీ ర్రించు నతనినే! 
కోకిలలు పాడేది కూర్మి గీతము అతని 
[భ్రమర ములు బాడేది [ప్రభు గీతములు గదా! 1మనసులో ॥ 


నదులు సమ్ముదాల నాదాలు నతనివే! 

చేర రమ్మని బిలుచు స్థిరగీత మతనిదె! 

విశ్వమంతా గూడ విభుని |క్రీసీడ యని 

అజు వణువు (పతిజీవి యాతడే యని దలవు! 

మనసులో దాచుకో! మాథవుని రూపమును 
చిత్తమున దలుచుకో! శ్రీహరిని యెపుడూ! 


Sue leet He అంతర్మథనం 


కష్టాలు సౌఖ్యాలు 


కష్టాలు, సౌఖ్యాలు కలిసి పయన్‌ంచునూ! 

ఒకదాని నొదిలి మణి యొకటుండ లేదుగా! 
ఆప్త మ్మికులవోలె ఆలు మగలకు వోలె 
జంటగా పయనించు మింటి చుక్కలవోలె 


కష్టాలు, సౌఖ్యాలు కలిసి పయనించునూ 
ఒకదాని నొదిలి మజి యొకటుండ కేదుగా! 


బొమ్మ బొరుసుల వోలె భోగాలు కష్టాలు 

కనిపించు చుందునూ కథవోల నాణమున! 

న్షణమందు తీయనీ కలలందు. దేలించు! 

క్షణములో కష్టాల కథలందు నడిపించు ॥కష్టాలు॥ 


వద్దనిన గూడనూ వరియించు సౌఖ్యాలు! 

పూలుపూచిన తోట పులకించినట్టుగా! 

కన్నీటి కాలువను కథ నడుపు కష్టాలు 

మావటిగ అంకుశము మజల మజలను బొడుచు; ఇక ష్టాలు॥ 
ఉదయ సాయంసంధ్య సదయునీ |క్రిడలని 

మబ్బులో బొమ్మలుగ మది నిలుప చెదురునని! 

చితకారుని వోలె చిత్తరువులను వ్రాయు 

పరమేశు లీలలని బరగ కనుగొన వలెను! 


కష్టాలు సౌఖ్యాలు కలిని పయనించునూ 
ఒకదాని నొదిలి మజి. యొకటుండ లేదుగా! 


_ శక్కచింతన 259 


ఎన్నిరంగుల పూలు 


ఎన్ని ళలగులపూలు యిలకొలని నుండగా 
నల్లనీ కలువలే నాకు పీయమగునూ! 


భక్తు లెందణు బాడు [ప్రణవ గీతములున్న 
[భమర గీతమె నాకు బాడుటకు [ప్రియమగును! 


ఎన్ని రలగుల పూలు యిలకొలని నుండగా 
నల్లసీ కలువలే నాకు [ప్రియ మగునూ! 


రాజహంసలు, రామ చిలుకలును గోరింక 

పక్షు లెన్నున్ననూ బహుమానమును సేయ! 

నల్పనీ కోకిలే నాకు ప్రియమగును సఖీ! 

_ఉల్పమును రంజింప్ప పల్టవింపగ జగతి! 1ఎన్ని॥ 


ఐంగారుకాంతులను బరిఢవించిన పగలు 

దిక్కులన్నియు గూడ తేజముమ నింపినా 

నల్రినీ ర్మాతియే నాకు (పియ మగును సఖీ! 

వెల తారలతోని విమల దర్శన మిచ్చు! ॥వెన్ని॥ 


ఎందజో. దేవతలు చందురునితో గూడ 
వరము లిచ్చెదమనుచు వర్ధించినను గూడ! 
నల్దనీ కృష్ణుడే నాకు [పియమగును సఖీ! 
మురళి నూజే వాడు! ముద్దు గోపాలుడే! 


ఎన్ని ళంగుల పూలు నిలకొలని యుండగా 
నల్లనీ కలువలే నాకు [పియమగునూ! 


260. అంతర్మధనం 


పరితపించుట యేల? 


పరితపించుట యేల? పరి్మిభమించుట యేల? 
విభుని దర్శింపగా వేదనల కన్నీరు? 
మనసులో నున్నట్టి మాధవుని దర్శింప 
కొండ లెక్కుట యేల? కోనేరు లేలా? 
పరితపించుట యేల? పరి భమించుట యేల? 
విధుని దర్శింపగా వేదనల కన్నీరు? 


ఆతనిలో నేనుంటి! అతడు నాలో నుండె 
హృదియందు నతడుండు నిండు చందురు వోలె! 
- పూవులో తావిలా వులకరించుచు సుంటి 
మబ్బులో వానలా మథురముగ నేనుంటి! జపరీత ౫ 


అతడంటె నా హృదిని ఆలరి యుండును (పేమ 

 నేనంపె యతనికిని నిండయిన వలప్పలూ! 

 పాడుచుండును నెపుడు భవ్యమగు మురళినీ 

విసుచుండు నెల్బపుడు వీనులకు విందుగా! ఇపరితః॥ 


అంతరంగమునందు ఆలరి యుండును సఖీ! 

_ మనసునను మెదలునూ మథుర గీతికవోలె! 
మజచి యుండగ లేను మాథవుని ఒక కణము 
నిలిచి మాథవుడుండు నీడలా నా వెనుక! 


పరితపించుట యేల? పరిభ్రమణ మది యేల? 
విభుని దర్శింపగా వేదనల కన్నీరు? 


ఆ త్మ చింతన 261 


కనులతో నాతనిని 


కనులతో నాతనిని కనుగొనగ పనిలేదు! 
హృదయమున జూడవలె మది పులకరింపా! 


చెవులతో పనిలేదు చిత్తమున వినవలెను. 
మథుర (శ్రీ మురళినీ ' మమతతో నెపుడూ! 


కనులతో నాతనిని కనుగొనగ పనిలేదు 
హృదయమున జూడవలె మది పులకరింపా! 


హృదయమున శోధింపు సదయ కార్యములన్ని 
_ నిండార కనిపించు దండిగా చిత్తమున! 
హృదయమే స్తాక్షిగద! యల్చమే నిజము గద! 
ఆత్మీయతను గూడి యలరు సద్భావనము _ 4కనులతో॥ 


హృదయమే కనుగొనును ఉదధిలో రత్నాలు , 

ఆకాశమున నున్న యలరు చుక్కలు గూడ 
_ ఛ్రీహరినీ కనుగొనును చిత్తమున శాంతితో 

హృదయ పరిశోధనయె యూహాలకు నిజరూప! ॥కనులలో॥ 
- వినునదీ కనునదీ విన్నవించినదంత 

హృదయమున ముద్దుగా కదులుచుండును నెప్పుడు! 

కాంతి రమ్యాక్షర సుపంక్తిగా గనబడును 

కనినదీ వినినదీ గానముగ వినిపించు! . 


కనులతో నాతనిని కనుగొనగ పనిలేదు! 
హృదయమున జూడవలె మది పులకరింపగా! 


262 ' | స్లో 9 తర్మ్మథనం 


_ కోరకలు నాకేమి 


కోరికలు నా కేమి కోరగా లేవుగద! 
విభుదర్శనము దప్ప వేజు కాంక్షలునూ! 
బాలగోపాలునీ భక్తితో కిన్నెరను 


మధుకరమువలె చాడ మనసులో కాంజా! 


కోరికలు నాకేమి కోరగాలేవు గద! 
విభుదర్శనము దప్ప వేటు కాంక్షలునూ! 


పూల పై [వాలుచును బులకరించుచు భక్తి 
తీయనీ పాటలను దేనె లొలుకుచునూ! 
మధుర సందేశమును మహవీయ గీతమున 
వినిపించుపే నాకు విమల కర్తవ్యమూ! 


పుప్పాడుల రాల్చుచూ పురుషోత్తముని భ క్తి 
పుడమియంతట -బజచి పూల .రేఖలనూ! 
మకరందములతో మధుర తేనియలతో 
స్వాగతం బివ్వగా సరసగీతము తోని 


ఎందుకో యీనాడు చందురుడు గూడనూ 
వెన్నెలా పువ్వులను వెడుకను రాల్పుతూ! 
[పభువు రాకను దెలిపి బన్నుగా మమతతో 
మాధుర్య గీతమును మానుగా బాడునటు! 


కోరికలు నాకేమి కోరగా లేవుగద! 
విభుడర్శనము దప్ప వేణు వాంకలునూ! 


ఆత్మ చింతన 


శరకోరికలు॥ 


జకోరికలుక = 


263 


అందాల చి|తాలు 


అండాల చిత్రాలు నలరి యుంచవు భువిని. 
సుందరత భూతలిని జిందగా జేసెదవు! 


ఆపురూప శిల్పాల యలరి జెక్కినగూడ 
ఒకచోట జూ పెదవు నొకచిన్న లోపమును! 


అందాల చిత్రాలు అలరి యుంచపు భువిని 
నుండరత భూతలిని జిందగా జేసేవు! 


అందాల బుతువులా చందాలు కనుగొన్న 
లోపమొకటుండును లోలతలు వికసింప! 
పూలెన్ని యున్ననూ పూదోట యందునా 
పరిపూర్ణతను గనము బరగ కుసుమములందు! _ 1అందాలు॥ 


చందురునిలో గూడ చారు నుందరమందు 

మచ్చ యొకటుండునూ మర్మముగ బికింప! 

వెత్తు పల్లములతో విలసిల్లు ధరణియు 
ఉప్పునీటను నుండు నొప్పుగా సందమును! ' 1+అందాలు॥ 


తప్పు లెక్కల నిచ్చి యొప్పు జేయగ గోరు 
_శుడీపంతులుకు వోలె బరగ యిటు జేసితివి! 
నీ (ప్రజ్ఞ ధీమసమ్ము నిర్మాణ చాతురత 
నీవంది యిచ్చుచో నిఖిలమును దక్షతను 
తప్పు లెక్కలనన్ని యొప్పుగా చేయుదుము! 


అందాల చితాలు నలరి యుంపవ్వ భువిని 
సుందరత శూతలిని జిందగా జేసెదవు! 


264 క అంతర్మథనం 


పాడనీ! ఒక పాట 


పొడసీ! ఒక పాట! పరవశంబుగ నన్ను! 
అలరి ము త్తెప్పదండ అందాలు జిందినటు! 
_ కొమ్మపై కూర్చుండి కోకిలా బాడినటు 
తూలుతూ బాడనీ! తుమ్మెదగ పూవు పై! 
పాడనీ! ఒకపాట! పరవశంబుగ నన్ను! 
- అలరి ముత్తెప దండ ఆందాలు జిందినటు! 


మాథవా! నీరూపు మది ము[ద వేసినది! 

సేమురశి నాదమే నాహృదిని |మోగునది! 

విడివడని బంధమిది! వేల జన్మలకైన! 

ఆప్పరూప స్నేహ మిది! ఆనంద రాగమిది! పాడనీ 


నిను జూడకుండినా నీరూపు మదిమెసలు 

సీమురళి నాదమే నిరతమును వినిపించు! 

ఆలమందల మేపు నల గోపబాలునిగ 

కనిపించు నెల్లపుడు గదులు పింఛముతోని! ఇపాడసీ॥ 


నాపాట వినుటయే నీకు సంబరమేమొ! 
[కొత్తపాటలు బాడ గోరుచుందువు నెప్పుడు! 
పాటయే నావృత్తి పరమాత్మ సీవెప్పడు 
పాట వినుచుందువని పరులు దెలుపగ వింటి! 


పాడనీ! ఒకపాట పరవళంబుగ నన్ను 
అలరు ము త్తెపు దండ అందాలు జిందినటు! 


ఆత్మ “చింతన 265 


నీకు నాకున్నట్టి 


నీకు నాకున్నట్టి నిర్మలంబగు _పేమ 
ఎవరికిని తెలియదూ ఏకాంత స్పందనము! 
అకునాటునపూవు అలరి వికసించునది 
మబ్బు చాటున తార మసలునటు వంటిదీ! 
నీకు నాకున్నట్టి నిర్మలంబగు _ వేము 
ఎవరికిని తెలియదూ! ఏకాంత స్పందనము! 


కాలువగ బారినా కన్నీటికే దెలియ! 
కాలువను బూచినా కలువభామకు దెలియు! 
, చందమామకు దెలియ ఆందాల తారలకు 
అలలలో దోలుకాడు నల చేడిసలకునూ! నీకు! 


పాడినా పాటలను బలుకాడు చిలుకలకు 
మావికొమ్మను నున్న మధురమౌ కోకిలకు 
ఆభినయమ్మును జేయు అల రాజహంసకును 
తూలుతూ బాడేటి తుమ్మెదకు దెలియునూ! 1నీకు॥ 
గుండెలోనున్నట్టి కూర్మి విరహ జ్వాల 
అగ్నిజ్వాలకు వోలె నలరారుచుండెప్పడు! 
మెజుప్పలా మెజయుచును మిలఅమిలల' (త్రాచులా 
వెవరితో దెలుపనూ! యేకాంతమగు (పేమ! 
' నీకు నాకున్నట్టి నిర్మలంబగు (పేమ 
ఎవరికిని దెలియదూ!. యేకాంత స్వందనము! 


266 నలు అంతర్మథనం 


కమ్మనీ హృదయమని కావ్యాల్యువాసెదరు. 
కరుణామయుడ వనుచు కథలు దెలిపెదరూ! 
హృదయేశ్వరా! నిన్ను మడియండు దర్శింప 
“క ఠినహృద యుడ వనుచు గనుగొందు భావమున! 
కమ్మనీ హృదయమని కావ్యాలు (వా సెదరు 
కరుణామయుడవనుచు కథలు దెలిపెదరూ! 


హృదయ మిచ్చిన పతిని వేజుగా జేసెదవు . 
కారడవులను వదులు కమనీయ కాంతనూ! 
జంట పావురములను పెంటినీ గొట్టినటు 
సతిపతుల వేలుగా దరలింజెదవు నెటకొ 


పాలు |దావెడి శిశువు బరర మరణించునూ 
ఏకైక పుతుడట వై ఠాగియై జనుట! ' 

జగతి దుఃఖమువాప జలథివలె నెల్లపుడు 
" అలలుగా హృదయమును న్నార్ధిగా నిలిపెదవు! 


పూనికను వెందటో పుణ్యపురుషులు జగతి 
హృదయ వేదనతోని సదయ లోకుల కొఅకు! 
[పాణములు అర్బీంచు. (పగకిశీలురు. గలరు 

నీ నాటకములోని .నికితమౌ . భూమికలు! 


| కమ్మనీ హృదయమని కావ్యాలు (వ్రాసెదరు 
కరుణా మయుడ వనుచు కథలు దెలిః పెదరూ!. 


మధుర కవితను వాడు 


మధుర కవితను బాడు మహనీయ వ్య క్రియును 
పుడమిపై కొన్నాళ్ళ పులకరించుచు నుండు! 


చిరకాలముంపవూ చిితముగ అపుడవుడె 
[తుంపి వేయుదువుగద! సంపంగి (దెంపినటు! 


మధుర కవితను బాతు మహనీయ వ్య క్రియను 
పుడమి పై కొన్నాళ్ళ పులకరించుచు నుండు! 


ఉత్తములు, మధ్యములు నుర్విలో గల జనులు 

పాడుకొందురు గదా భవ్యమగు కవితలను! 

మజికొంత కాలమటు 'మనిషి జీవింపగా 
మజికొన్ని కవితలను మధురముగ సృజియించు 1మధుర॥। 


శిల్చులను సృజియించి శిఖరముల నిలుపుదువు! 

రమణీయ శిల్పముల రాతిలో జెక్క_గా! 

శిల్చ్పఖండములనూ చ్మితముగ జూచుచును 

ఆనువులను బాయుగద! ఆమరప్పరికేగు గద! ॥1మధుర 


మధురగాతమునిచ్చి మధురముగ కొందణటిని 
పాడగా జేసితివి భవ్యభువి వేదికను! 

తెరవే సెదవువాని తీరైన గాతమున 

మసి బూసెదవు గదా! మజల' గనబడకుండ! 
నీవు తెలిపిన పనులె నీటుగా జేయవలె 
ఆరనిముస ముంపవూ! అటు పైని భూమికను = 
చందమామను మచ్చ ఆందముగ నున్నటుల 
ఆతనిలో గూడనూ ఆలరు కాటుక మచ్చ! 


మధుర కవితనుబాడు మహనీయ వ్య క్రియును 
పుడమి పై కొన్నాళ్ళి పులకరించుచు నుండు! 


268 అంతర్మథ నం 


సప్త పర్షములతో 


సప్త ప్ప వర్ణములతో చనుడెంచి హరివిల్లు 
మాయమై బె పోవునూ మబ్బులను మసకగా! 


కనుల జూచుచునుండ కమ్మనీ సంధ్యలును 
కనిపింపకను బోవు కడలిలో లీనమై! 
సప్త వరములతో చనుదెంచి హరివిల్లు 
మాయమైపోవునూ మబ్బులను మసకగా! 


వాసంత కోకిలయు వన్నెలా రాగమును 
మావికొమ్మలయందు మధురముగ బాడుచును! 
ఎటుబోవునో యేమొ! యేకొండ కోనలను 
మఆఅల గనబడదుగద! మధురరాగముతోని! 


శారదా రా|తుఅను జనుదెంచి కొలనులను 
కలువ పద్మములునూ కమనీయ గంధమున 
హేమంతమున గదిలి యెటుబోవునో యేమొ! 
మంచులో మంచుగా మారిపోవునొ యెమొ! 


తెరయె త్రి తెరదించి, దివ్యమౌ దృశ్యముల. 
కనిపింప జేసెదవు కాంక్షతో జీవులకు! 
మధురమౌ భావాల మహనీయ సీమలకు 
మమ్ముగొని పోవుదువు! మాథవా! చిత్రముగ! 


ప్త వర్ణములతో జనుడెంచి హరివిల్లు 
| 1. సల్మ మసకగా! 


న్నే 


అత్మ 'చింతన 


సుఖ దుఃఖములు 


సుఖ దుఃఖములు రెండు చోద్యముగ జతజేసి. 
మాలగా గుదిగుచ్చి మనసు రంజించేవు!. 
శాంతి యుద్ధములునూ (థాంతి కాదన చునూ 
నాటకము నడిపెదవు! నవ్యత్వమును విరియ 


సుఖ దుఃఖములు రెండు చోద్యముగ జత బేసి 
మాలగా గుదిగుచ్చి మనను రంజించేవు! 


బద్దవైరము మాపి బంధుత్వమును గూర్చి 
వికట శ్మతుత్వమును వేదనల తొలగించి! 
మధురమగు స్నేహమును మజల గూ ర్చెదవుగద! 
మావిపె కోకిలను మజణల బాడించేవు! మ . 1సుఖ॥ 


అన్నదమ్ములమధ్య యంతరంబుల గూర్చి 
తెరలు వేసెదవగద! దీరుగా చిత్రముగ 
సంఘర్షణలతోని సతమతం బగుచుండ 
దివ్యకావ్యము వెలయు నవ్య[పకరణములను! ప ॥సుఖు॥ 


కలిసియుండిన జనులు కలహముల ముసుగుచును 
నాది నీదనుచునూ భేద భావములతో 

రక్తమును ధరణి పె రణమునను జిందించి 

ఒకతల్లి బిడ్డలకు వైరమేలా యిటుల? 

రాజులే నాయకులు రమ్య యుద్దములందు 
విధ్వంసమే వారి వికటమగు వర్తనము! 


వనుథ ఒక్క-టిగాద !. వనర కన తం వహ్‌. 
ఒకతల్లి బిడ్డలే వలదు యీ యుద్ధములు! . 


సుఖదుఃములు రండు చోద్యముగ జతజేసి 
మాలగా గుదిగుచ్చి మనసు రంజించేవు! 


షస అంతర్మథనం 


నీ విశ్వ వేదికను 


'సీవిశ్వ వేదికను సీ నాట్యపరిధితో 
ఓక చిన్న పాతనూ ఒప్పుగా నిమ్మా! 
బరువు బాధ్యతలనే బరగ గైకొనలేను 
కీలకంబగు పాత లీల దయ జేయుమా! 
సీ విశ్వవేదికను నీ నాట్య పరిధిలో 
ఒక చిన్న పాత్రనూ ఒప్పగా నిమ్మా! 


నాయకీ నాయకుల రమ్యపా|తలను నే 

థరియింపగా బోను ధా|తి నను కీర్తింప! 

స్వర్గీయ భావముల స్యర్థ మార్గము అందు 

పయనింప లేనుగద భారతీ మార్గమున Ma విశ 


[కొంగొత్త భావముల కూర్మి [ప్రజ అందజికి 
వినిపింపగాలేను వేడుకను వేదికను! 
ఆభినయింపగ లేను అఖిల [ప్రజలందథిని 
ఒక [తాటిపై నడుప యొప్పుగా నేతనై ఇనీ విశ 
మంచికై పోరాడు మహనీయ వీరులకు 
బాసటగ నుండేటి పాత్ర యిమ్మా నాకు! 
పేరు లేకుండగా [పఖ్యాతి లేకుండ 
మాతృదేశము కొజకు మరణించు భూమికను! 
నీ విశ్వ వేదికను నీనాట్య పరిధిలో 
ఒక చిన్న ప్యాతనూ ఒప్పుగా నిమ్మా! 


ఆత్మ చింతన 271 


ఎందజో రచయుతలు 


ఎందతో రచయితలు నిను కవిత వర్ణించి 

అందాల కవితలను అలరి[పజ కిచ్చిరీ! 
రచయితలు లేకున్న రచన లున్నవి నేడు 
పాడుకొనుచున్నారు (పతి భాషలో గూడ 

ఎందతో రచయితలు నిను కవిత వర్ణించి 


అందాల చందాల అలర్మిపజ కిచ్చిరీ! 


సృష్టితో ఆందాలు సృజయించితివి స్వామి 

నాట్య తేదికయందు రమణీయ కాంతులను! 

చిగురులను పూవులను చిన్నారి కోకిలను 
కలువలను పద్మముల కమనీయ [భమరముల! [ఎంద టె॥ 


అటులనే కవులనూ ఆంవాలు చిందగా 
గీతాలు [వాయించి కీర్తి గావించితివి! 
చిఠకాతమును వినుచు కీర్తించెదరు జనులు 
_ మహనీయ భావములు మనసునందున జెలగ! వెందతో॥ 


కవితతే గద నీదు కమనీయమగు సృష్టి 

_ కవులెగద! కాశ్వతము కాలగర్భమునందు! 
సీతోవి పయనించు నిఖిల బాస్త్రములన్ని 
కవులు రచయితలునూ కమనీయ కవితలును! 


ఎందటో రచయితలు నిను కవిత వర్ణించి. 
ఆండాల పెన్నిధిని యలరి (పజకిచ్చిరీ! 


236 





అంతర్మథనం 


రమ్య వెదికయందు 


రమ్యవేదికయందు రమణీయ గానమున 

రక్తి నిమ బాడుదురు [పజలు నాస క్రీ! 
శుతిలయలతో గూడి సుందరంబగు రీతి 
తరియింప జేయుమా తామనుని గూడనూ! 

రమ్య వేదికయందు రమణీయ గానమున 

భక్తి సీను బాడుదురు (ప్రజలు నాస క్రి! 


పాటలను గూర్చితిని బరగ నాటకమందు 

భక్తి రక్తీ ముక్తి బరగ బొందగనూ! 

పసిపాప మొదలుకొని బరగ ముదుసలిగూడ 

పాటలకు దాసులై పల్లకీ మోయుదురు! ఇర మ్య 


౧ 


మహనీయు లెందరో మధురనాట్య సువేది 

పాటతో నండిరీ పరమపదమును గూడ! 

సమ్మోహనాశ క్తీ గలదు పాటలయందు 

పాటయందున నిలుచు పరమేశ్వరుడు గూడ! కరము 


కుటిల సంగితమును గూర్మితో బాడేటి 
వంచనాత్మకులనూ వవ్నెలను దరిగించి! 
భక్తితో బాడేటి పరమ సుందర గీతి 
రక్తితో (గహియించు రామగోపాలుడూ! 


'శమ్యజేదిక యందు రమణీయ గానమున 
భక్తి నిను బాడుదురు (ప్రజలు నాస కీ! 


అత్మ చింతన, 18 273 


కాళ్ళు బాడును గదా! 


రాళ్ళు బాడునుగదా! రమణీయ గీతాలు! 

ఉలి స్పర్శ దగులగా నూహ కందని విధము 
మధుర భావములెన్నొ మనసునను కదధాడి 
శిల్స ముగ నిలుచుగద! శిల్చి కన్నులకూ! య 


ఉలి స్పర్శ దగులగా నూహ కందని విధము 
రాళ్ళు బాడును గదా! రమ్యగీతాలూ! 


సీ నాట్య వేదికను నిలుచు బలు దృశ్యాలు! 
ఆశ్చర్యమును గొలుపు ఆందాల సౌగసులును! 
నల్చ రాళ్ళనుగూడ నవనీతముగ మార్చి 

శిల్పి జెక్కునుగదా! చిత్రాలు శిలలలో! *ఉలి॥. 


ఆలస్యర్గ మున నున్న యప్పథస నిలుచునూ! 
రాజభవనమునున్న రమణీయ కన్యయును! 
ధర్మమును బోధించు ధర కాంతి బుద్ధుడును 
శిల్చి ఉలితో వెలయు చిత్రాలు కిలలలో!  4ఊలి॥ 


శిల్చులను సృజియించి చిత్రాలు వెలయించి 
కొండలను, గుహలనూ కూర్మి విజనములందు! 
స్వార్థమన్నది లేక స్వర్గధామము -జేయ 
[శమియింప జేసెదప్ప కాంకి. యన్నది లేక! 


ఉలిస్పర్శ దగులగా నూహ కందని విధము 
రాళ్ళు బాడునుగదా రమ్య గితాలూ! 


224 అంతర్మథనం 


కంసుని 


రంగురంగుల నిచ్చి రమణీయ కుంచెయును 
చిత్రకారునీ కిచ్చి శిరులు నింపితివీ; 


ఒకవై పు కాగితము ఒనర చితింపగా 

(వాయుటను నేర్పితివి వై భవంబుగ నీష 
రంగురంగుల నిచ్చి రమణీయ కుంచెయును 
చితకారుని కిచ్చి శిలలు నింపితివీ! 


పశు పక్షి మృగములను బన్నుగా సెలయేస్ల 
లుక గోరింకలసు చిన్నారి తుమ్మెదల 

(పకృతి వై భవమంత చితింప నేర్చితివి! 

కుంచెతో జగమంత ఆంచలుగ్‌ రూపింప! 


కనులతో జూచినది కమ్మనీ దృుశ్యముల 
మతికింపు గలుగగా మర్మముగ నిలుపగా! 
మతియందు కనుగొనిన మధుర దృశ్యములనూ 
కుందెతో జూపించు సంచరింఫగ మనను! 


మబ్బులను చందుని మహనీయ లోకముల 
రంగులను జూపించు రమణీయ చితముల 
జీవకళతోగూడ దివి యచ్చరను జూపు! 
గోపికను జూపింపు గోవిందు జూపించు 


రంగు రంగుల నిచ్చి | రమణీయ కుంచెయును 
చిత్రకారుని కిచ్చి సిరులు నింపితివీ!. 


ఆత్మ చింతన 275 


హరి యెచట గలడనుచు 


హరి యెథట గలడనుచు ఆడుగబోకుము చెలియ! 
సీలోన నాలోన నిఖిలమున గలడూ! 
జ్యోతిన్వరూపమున (పీతి భావములోనె 
ఆణువణుపు నందునను అలరియున్నా డతడు! 
హరియెచట గలడదుచు అడుగబో కుము చెలియ! 
సీళోన నాలోన నిఖిలమున గలడూ! . 


వేదనను సందకుము! వెత జెందబోకుమా! 
మబ్బులను వెదుకకుము! మధురమగు జలములను! 
అంతటా వెలసేటి యా సూర్యవింబమును 
దీపమును వెలిగించి దీప్తి జూడకుమా! 


వానంత బుతువులో -వన్నెలా జివురులను 
వెదుకుటకు యత్నించి వెత జెందబోకుమా! 
పువ్చవాటికలోని పువ్వులను వెదుకుచును 
మననులో జింతలను మణి జిందబోకుమా! 
మనసులో నున్నట్టి మాథవుని జ్యోతినీ 
కనుగొనక యెచటనో కనుగొందు వని వెదకి! 
_అలసిపోబోకుమూ! ఆరాట పడబోకు! 

దిన్భ దీపము వెలుగ దివిటీ లవెందులకు? 


హరీ యెచట గలడనుచు అడుగభోకుము చెలియ! 
నీలోన నాలోన నిఖిలమున గలడూ! ల 


276 . . అంతర్మథనం 


ఎంతటి వాడైన. 


ఎంతటి వాడైన ఎంత నేర్పరియైన 
కొంత కాలము జగతి కూర్మితో యుండూ! 


మబ్బు చెదిరిన యటుల మధుర జీవనమునూ 
చెదిరిపోవును యెటకొ చేరుకొను మాయగా! 


వంతటీవాడై న వెంత నేర్పరియైన 
కౌంతకాలము జగతి కూర్మితో నుండునూ! 


పసిపాపగా తల్లి యొడియందు విలసిల్లి 

ముద్దుమాటలతోని మోదమును గలిగించు! 

ఆట పాటలతోని అందాలు వెలయించు 

వివిధ విద్యల నన్ని వేడుకను నేర్చుకొను! 1వంతటేఇ 


యువక రక్షముతోని యుల్లాస గరిమతో 

దై ర్యసాహసములను దరిజేర్చుకొని ధరణి! 

దరిజేరి [పియురాలి దాంపత్య జీవితము 

వెలయించు మోదముగ వివిథ కర్మల గూడ! కవెంతతీ౫ 


పారబ్ద కర్మలను బరిపూర్తి చేసికొని 
ముదుసలిగ మారునూ మోదమును విడనాడు! 
_ఎన్నెన్నా దుంఖముల నన్నిపాతుడై యతడు 
కాల గర్భమునందు కలిసిపోవును గదా! 


ఎంతటివాడైన యెంత నేర్పరియైన 
కొంతకాలము జగతి కూర్మితో యుండూ! 


ఆత్మ చింతన 277 


' అంతఃప్పరము వదిలి 


అంతఃపురము వదిలి యల రాజమార్షమున 
బోవు సిద్ధార్ధనకు బొలుపుగా గనిపించె! 
ముసలి వాడొక్క_డును మూల్లుచును బాటకు 
పడియున్న వోనినీ పరగ [పళ్నించెనూ 
అంతఃప్పరము వదిలి యలరాజమార్గమున 
బోప్ప సిద్దార్దనకు బొలుపుగా కనిపించె! 


ఎవరు నీవని యడిగె యెవరు నీ బంధునులు 
ఎచట నున్నా రనుచు వేడుకను (పళ్నించె! 
ఇల్లు వాకిలి యెచట? యిల్లాలు యెట గలదు? 
అనుచు సిదారుడూ యలరి [ప్రశ్నింపగా 
' 04 అ 
ముదుసలిటులను బలికె మోదమింతయు లేక! 1150 


దిక్కుమొక్కూ లేని దీనుడను ముదుసలిని 

బంధువులు స్నేహితులు బరగ నను విడిచిదీ! 
ఇల్లు వాకిలి లేదు: ఇల్లాలు గతియించి 
వందతో ముదుసలుల చందమిది లోకమున! ' 1అ౦॥. 


నీ సృజనమిది [పభూ! నిఖిలాత్మ లోకమున 
ఆదుకొనువారునూ, ఆత్మీయలును లేని! 
బాట పె పొరలాడు [పాణులటు దయతోని 
ఆదుకొనవాడవూ ఆత్మీయతను గూడి! 


ఆంతఃపురము వదిలి యలరాజ మార్గమున 
బోవు సిద్దార్థనకు బొలుప్పగా గనిపించె! 


278 పంట క ళ్ళ అంతర్మథనం 


ఒక్క. |వపంచముసు 


ఒక్క (ప్రపంచమును నొనర సృజియించితివి 
జనులంద తొక్క._టని చాటి జెప్పితివీ! 
[ప్రాణులను సమభావమున జూడ మనుచునూ 
పరగ శాసించితివి [ప్రభు శాసనం జసీ! 
ఒక్క [ప్రపంచమును నోనర్‌ సృజియించితివి 
 జనులంద జొక్కటని చాటి జెప్పితివీ! 


ఒక్క [పపంచమును ముక్క_లుగ జేసిదీ 
ఖండ ఖండములుగా చండళాసనులంత! 
దేశ దేశాలుగా విభజించి రయ్యయొg! 
మనుషులను శాతులుగ మజిల విభజించిరి! 


కిక 1 
ఒక మహాజ్యోతివై యొప్పారు చుండు నిను 
వేలాది నామముల వేడుకను mao 
మతము కొక దై వమును మాధుర్యమును విడి, 
నిలుచుండ బెట్టిరీ పీన తల వంపగా! 1ఒక_౪ 


ఒక [1పంచమునకు ' వచ్చెనిటు అగచాట్లు 
ఒక్క దై వమునకును జిక్కు లిటు ప్రా ప్రించె! 
శీలలె దేవతలాయె సిద్ధాంతులందజును 

గతి త ప్పె లోకాన కాంతి హీనంబుగా! 


ఒక్క. పపంచవబును నొనర సృజయించితివి 
జనులంద జౌక్కటని బిటి జెప్పితివీ! 


ఆత్మ చింతన 2,9 


కలిసి పాడిన పాట 


కలిసి పాడిన పాట కమ్మనీ రాగాన 
చెదిరిపోయెను గదా! చితముగ జగతీ! 


శ్రుతిలయలు దప్పినవి చోద్యముగ పాటలో 
వేజు వేజుగ బోయె యేకాంతమును . వీడి! 


కలిసి పాడిన పాట కమ్మనీ రాగాన 
, చెదిరిపోయెను గదా చితముగ జగతీ! 


ఒకతల్లి బిడ్డలుగ యెనర సోదరుగా 

కలిసి యుంటి మటంచు గలమాట మబచిరీ! 

కజకు కత్తులతోని గండ గొడ్డపలతో 

కదనమున నిలిచిరీ కనుల కావరముతో! 15కలిసి॥ 


అతనిలో మనమంత అన్నదమ్ములమనీ 
మాటనూ మజచిరీ మనసులో గూడనూ! 
చెడు మాటలను వినుచు చెడ్డ తోవలంట్టి 
[ప్రభుమాట మజచిరీ విభు నిర్ణయము గూడ! ॥కలి సి 


శుక (పపంచమునందు నొనర జన్మించియును 
ఒక తల్లిబిడ్డలు శ యొనర మది భావించి! 

కలిని పయనింతమూ! కడు దూర యాత యిది 
విభుని సన్నిధి జేర విమల సద్భావమున! 


కలిసి పాడిన పాట కమ్మనీ రాగాన 
చెడిరిపోయెను గదా! చ్మితముగ జగతీ!" 


280. . అంతర్మథనం 


ఆంగ్లేయ దాస్యమును 


ఆంగ్లేయ దాస్యమును ఆంత మొండింపగా 
స్వాతం త్య భారతిని స్వర్గ ధామముగాగ! 


నిలుపగా ఆనాడు |పతిన బూనితిమి గద! 

ఏవి యా |ప్రతినలూ? ఏవియా (పజ్జఆూ? 
ఆంగ్లేయ దాస్యమును ఆంత మొందింపగా 
స్వాతం[త్య భారతిని స్వర్గ ధామము గాగ! 


యువకిశోరంబులును నుక్కు. పిడుగులు గూడ 
స్వాతంత్య సమర మున సాధ్వీమణులు గూడ 
పరదేశ (పభులతో బన్నుగా బోరాడి 
నేలకొరిగిరి గదా! వేలకొలదియు యువత? 


కన్నీళు లొలికిరీ కమ్మనీ జీవితము 
మాతృదేశము కొజకు మంటలను దుమికిరీ! 
ఆంత మొందింపగా ఆంగ్లేయ దాస్యమును 
ఉడుకు ర కము నొలికి యురి కంబ మెక్క_రీ! 


ఒక్క_టిగ యున్న యా చక్క-నీ దేశమును 

' రెండు ముక్కలు నాయె నిండైన భారతియు! 
అన్నదమ్ముల మధ్య యున్న సుస్నేహమును 
విషతుల్యముగ బేసి వెడలి రాంచ్చేయులును! 


స్వాతరత్య మొచ్చినది! చవిచూచు చుంటిమీ! 
స్వాతం[త్య మెచ్చటది? స సహజీవనం బెచట? 
_ ఆశయాలన్నియును నడియాశలై నవీ! 
డారిిద్యదేవతయు శాంత వించుచునుండె 
దెరజాటుగా పరులు బాలించుదుండిరీ! 


ఆత్మ చింతన 


usol 


Ure 


ఆరం 


జఆంగ్రేయః 


281 


నీ దేశ మేదియని 


సీ దేశ మేది యని నిఖిల జనులును నడుగ 
భవ్యభారత మనుచు బలుకవలె భర్త! 


నీ వెవరవని యడుగ నిండు భావముతోని 
భారతీయుడ నంచు బలుకగా వలయునూ! 


నీదేశ మేదియని నిఖిల జనులును నడుగ 
భవ్య భారతమనుచు బలుకవలె భక్తీ! 


వెన్నొ జాతులు గలవు! వెన్నొ భాషలు గలవు 

_ వీభాష యేదియని నిలిపి ప్రశ్నింపగా! 
ఎన్ని భాషలునున్న ఎన్నిజాతులు నున్న . ur 
భారతీభాషయని బరగ దెలుపగవలయు! నీ దేశ॥ 


సీదేవు డెవరనుచు నిండినా మనసుతో 

జనులు [బశ్నింపగా జాగ్భతిని జెందీ! 

ఒక_డే దైవమని యొనర నిశ్నయముతో 

అన్ని రూపములనూ అర్చనల జేయుదును! ॥మీదేశ॥ 


భారతీయుడ నేను భవ్యసంస్కృతి నాది 
వెదాంతములయందు వివరించి నట్టిదియు! 
నాది భారతిభాష నాల్లు దిక్కుల బలుకు 
విశ్వాత్మయే నాకు విమలదై వము సుమీ! 


ఆఖీల [పపంచంబు అన్నదమ్ములు నాకు 
మతము ఒకటే నాకు మహనీయ మానవత! 
ఆందజిలోనున్న ఆత్మీయ జ్యోతియే 
పరమేశ్యరుండనుదు భక్తితో పూజింతు! 


282 [షస w= అంతర్మథనం. 


మననులో నుంటావు 


మనసుతో నుంటావు! మధురమగు మురశిలో 
కనుల కగపడకుండ కమనీయ రూపమున! 
విస్తరమగు దయను విమల చిజునగవుతో 
దర్శనం భిచ్చెదవు! దాక్షిణ్యమును జింది! 
మనసులో సుంటావు! మధురమగు మురళితో 
కనుల కగనడకుండ కమనీయ రూపమున' 


వేల గోపికలందు నేనొక్క_గోపికను 

ఆడిపాడిన నాటి యతివనూ గోపాల! 

వేజుబడితిని. నిన్ను వీడి యీవిధముగా 

వేడుచుంటినిగదా! విని రావదేలనో! ఇమననులో॥ 


సీవ్రు లేకుండ నే నిలువనని తెలియదా? 
నన్ను శికించుటే నవ్వులాటగ నీవు! 
భాసించుచుంటివీ పన్నుగా నన్నిటుల 
వేధించు చుంటిని వికృద పరిహాిసమున ఇమననుటో॥ 
ఆదుకొనువాడవని యండ నీవని దలచి 
నసు దెలిసిన మధుర మానసీయుడ వనుచు 


తలపోయుచుంటినీ తరగనీ వేదనను 
ఆడియాస జేయకుము! ఆశ అన్నియు కృష్ణ! 


మనసులో మంటావు మధురమగు మురళితో 
కనుల కగపడకుండ కమనీయ రూపమున! 


ఆత్మ చింతన 283 


నీకు నాకున్నట్టి 


నీకు నాకున్న టి నిరవధికమగు [పేమ 
ఆందజఖికి తెలియునూ అడ్డు తెర లేలా? 


చందమామకు దెలియు సాం[ద తారల కెయిక 
చిన్ని మబ్బుల కెబుక సన్నగాలులకునూ! 


నీకు నాకున్నట్టి నిరవధికమగు [పేమ 
అందజికి దెలియనూ ఆడ్డుతెర లేలా? 


మావికొమ్మనుబాడు మధుర కోకిలకునూ 
చిలుక గోరింకలకు జిజు పాలపిట్టలకు 
అందాల కోనేటి ఆలకలువ భామలకు 
దొలిసంధ్య మలిసంధ్య తూర్చుకొండలకునూ! 


జలజలా పొజేటి "సెంయేటి యొడ్డులకు 
కలువ తామరలకును కదిలేటి తరగలకు! 
కడిమి తరువులనున్న కమనీయ శాఖలకు 
మకరందమును |దావు మధుపములకును దెలియ! 


సీవు కాదన్ననూ సీ మధుర మురళియును 
మాట దప్పదు సుమా! మజిమాట లిక యేల? 
ఏనాటిదో గదా! యీ పేమ! యీవలప్ప! 
స్మృతియందు భావింపు! సూటిగా యలనాటి! 


"నీకు నా కున్నట్టి నిరవధికమగు [పేమ 
అందజికి దెలియునూ! యిడ్డు తెర లేలా? 


284 ~~ అంతర్మథనం 


పంపెనా ఠా జిలుక 
పంపినా రాజిలుక బరగ బోయెనొ లేదొ! 
రమ్యమగు నాలేఖ రమణునకు నిచ్చెనో! 


దారిలో జిక్కెనో దప్పికను డస్పెనో! 

అందాల తోటలను నటు జూచి యాగెనో! 
పంపినా రాజిలుక బరగ బోయెనాొ లేదా! 
రమ్యమగు నాలేఖ రమణునకు విచ్చెనో! 


కన్నీటి కాటుకను కమనీయ నా వినతి 
[వాసి పంపితిగదా! వగలాడి చిలుకచే! 
విన్నపము వినిపించి వేదనను నెజిగించి 
తిరిగి రమ్మని వేగ దీవించి పంపితిని! 


మబ్బులను సీదుచును మైదానముల దాటి 
కొండలడవుల దాటి కోనేరులను దాటి! 

విభుడున్న చోటునకు వెడలి నా వినతినీ 
విన్నవించెనా! లేదొ! కన్నీటి నా కథసు? 


మొర నాలకింపమని మోమైన జూపమని 
_ చిరకాల కాంక్షనూ దీర్చగా రమ్మనుచు! 
మనవి జేసెనా లేదొ మన్నించునో లేదొ! 
_ చిలుకమాటలను విని చిజునవ్వు నవ్వెనో! 


పంపినా రాజిలుక బరగ బోయెనొ లేదొ? 


రమ్యమగు నాలేఖ రమణునకు నిచ్చెనో! 


ఆత్మ చింతన 285 


స! 


సెలయేటి నాదాలు 


సెలయేటి నాదాలు! చిజుగాలి సవ్వడులు 
కోకిలల పాటలే! కూర్మి నాపాటా 


[కొత్తగా పాటలను గూర్చిపాడుటలేదు 

[పకృతిని శుతి లయల పాడేటిపాటా! 
సెలయేటి నాదాలు! చిజుగాలిసవ్వడులు 
కోకిలల పాటలే! కూర్మి నాపాటా! 


శిలలలో శిల్పాలు చెక్కి_నా నేర్పరులు 

మట్టిబొమ్మలు జేయు మహనీయ కార్మికులు! 

కుంచెతో బొమ్మలను గూర్చేటి (శ్రామికులు 

పాడినా పాటలే పాడుచుంటిని నేను! _ ఇసెలయేణి॥ 


వేదాంత విద్యతో విమల - సాంగత్యమున 
మవసులో వికసించు మధుర భావాలనూ! = 
గుండెలో కదలాడి గొంతులో విలసిల్లు 
గాయకులు పొడేటి కమనీయ పాలన! 
పాడినా పాటలే పాడుచుంటిని నేను 1 నెలయేటి॥ 


ఆందెలా రవళులును అల తాళ వాద్యములు 
కిన్నెరలు బాడినా గీతికలతో కూడి 
తెరవెనుక దేవతలు దీర్చినా పాటలే 
బాడుచుంటిని నేను బరగ ముక్తిని నంద! 


“సెలయేటి నాదాలు చిజుగాలి సవ్వడులు 
_కోకిలల సాటలే కూర్మి నా we 


286 . అంతర్మథనం సై 


తొలి సంధ్య వికసించె 


తొలి సంధ్య వికసించె! తోరంపు భకితో 
పాడుకొనుచున్నదీ పరమేశ్వరుని దలచి! 


అందాల కాంతులను నంతటను జిందుతూ.. 

తూర్చు కొండల పెని తూలి కుంకుమ కాంతి! 
తొలిసంధ్య వికసించె! తోరంపు భక్తితో 
పాడుకొనుచున్నదీ పరమేశ్వరుని దలచి! 


జాగృతిని కల్పించి జగతిసీ మేల్కొలిపి 
అణువణువు విశ్యమున అందాలు సమకూర్చి! 
చైతన్య [పభవోలె జనుల కన్నుల నిలిచి 
ఆనంద గీతికను నలరి పాడుచు నుండె! 


ఇతెరలి సంధ్యః॥ 
'గతియించె ర్యాతియని కాజు చీకటి దాటి. 
వెలుగునకు వచ్చుతిమి! విమల కాంతుల ననుచు! 
అరుణారుణ [పభల నల సూర్యదెవునకు 
ఉదయ స్వాగతగీతి నానర బాడుచు నుండె! . తొలి సంధ్యః॥ 


_ పద్మము౦ వికసింప బరగ చివురులు పూలు 
విమల శిశువుల వోలె వికసించి నవ్వగా! 
ఆకాశమంతయును నందాలు జిందగా 
స్ట. గీతికను కమ్మగా బాడినది! 


తొలి సంధ్య వికసించె తోరంప్ప. భక్తితో 
_ పాడుకొను చున్నదీ పరమేశ్వరుని దలచి! 


'ఆత్మ చింతన లో ఒరి, 


వాట నిచ్చితివి గద! 


పాటి నిచ్చితివి గద పరమేశ్వరా a 
పళుపకులకు గూడ బాడుకొనుటకునూ! 


విజ్ఞాన వంతుడగు విమల మానవుడునూ 

ఆ పాటతో గదా! అందుకొను ముక్త్‌! 
పాట నిచ్చితివి గద! పర మేశ్వరా స్‌. 
పపపకులకు గూడ బాడుకొనుటకునూ! 


పిల్పనా (గోవితో పియమార గోవులును 
ఆనంద భావమున నటుదేలుచుండునూ! 
కోకిలా పాటలకు కూర్మి వనమంతయును 
గాన మాధుర్యమున గలగలా మనుచుండు! 


“సెలయేజు బాడుకొను గలగలా యలలతో! 
పూపొదల బాడుకొను బులకించు తుమ్మెదలు 
పాము పడుచులుగూడ పడగలసు విప్పుకొని 
వన మయూరంబులును వర్తించు నర్తించు! 


పాటతోనే గదా! బరగ ము కివి బొంది 

ఆ మహాజ్యోతిలో అలరి విరిసిరి మునులు! 
పాటరాసీ వాని పశవందు లోకమున 

పాట నేర్వగ వలెను |పతివాడు జగమందు! 


పాట నిచ్చితిని గద! పరమేశ్వరా నీవు 
పశువకులకు గూడ బాడుకొనుటకునూ! 


288 టు అంతర్మథనం 


తెరి వాన చినుకులకు 


తొలి వాన చినుకులకు టోరంప్ప పూమొక_ 
భూమాత గర్భమును బొలుప్పగా దొలచీ! 


పైకొచ్చి గగనమును బరగ |ప్రకృతినంత 

కనుల గాంచుచు నుండె కమనీయ వేడుకను! 
_ తొలివాన చినుకులను తోరంపు పూమొక్క. 
భూమాత గర్భమును బొలుప్పగా దొలవీ! 


ఆకాశమున నున్న అందమౌ తారలను, 
చందమామను గాంచి తగ వెన్నెలను జూచి! 
పయనించు పక్షులను బరగ మబ్బుల గాంచి 
ఆశ్చర్యమున మునిగె! ఆనంద ధామమున! 


హరివిల్లు గాంచుచును అందాల రంగులను 

సీ సృజన మనుచు మరి నీ రాజనం విచ్చె 

పక్షి సముదాయమును పరికించి [భమరముల 

తనదు స్నేహితు లనుచు దగ మురియుచుండె గద! 


కీ (ప్రభూ! నను గూడ యొనర పూమొక్క_వలె 
తారలకు పెనున్న తగ నిన్ను గాంచని! 
దివ్యన్మేతములతో దిక్కులను బరికించి 
అర్పింపనీ తపసు ఆత్మీయ చింతనను! 


తొతి వాన చినుకులకు తోరంపు పూమొక్క_ 
భూమాత గర్భమును బొలుపుగా దొలచీ! 


ఆత్మ చింతన 19 289 


నా చివరి పొటలో 


నా చివరి పాటలో నా చివరి గీతీకను 
అర్చింపనీ నాదు ఆత్మీయ వేదనా! 
నీకు నాకున్నట్టి నిశ్చలంబగు య 
మనసార ఒకసారి మనసులో దలప 


శా చివరి పాటతో నా చివరి గీతికను 
అర్చింపనీ నాదు ఆత్మీయ వేదనను! 


చరియిలచు దారిలో జగతి జీవులు బొందు 
కడలేని దుఃఖమును కడలేని వేదనను! 
మననులో సొంగేటి మధురమగు థ్‌ శక్తినీ! 
చివరి పాటల నింపి జేర్చి నను పొడీ! 1నా॥ 
పుట్టినప్పటి నుండి పుడమిలో పొందినా. 
కష్టాలు నష్టాలు కరుణా విహీనమౌ! 
అవమానముల నన్ని అలరి తలదాల్చినా 
పరితాపముల నన్ని పన్నుగా నింపనీ!  4నా॥ 
“సెలయేటి జాలులా జలజలా [ప్రవహించు 
కన్నీటి భాష్పాలు కమ్మనీ వలప్పనూ! 

_ చివజి పాటను వాసి చిత్తమున కోరికను 
నీ పాదముల యందు విలిచి యర్పింపనీ! 


నా చివరి పాటలో నా చివరి గీతిలో 
| అర్బింపనీ నాదు ఆత్మీయ వేదనను! 


290 న 24 అంతర్మథనం 


ఆఅలమందల మేపు 


ఆలమందల మేవు ఆ గోపబాలుడే 
కనిపించు నా కెవుడు కనుల ముందజనూ! 


విడివడడు నను చెలీ! విమల దర్శనమునను 
కనిపించు చుండునూ కలగాదు నిజముగా! 
ఆలమందల యేవు ఆ గోప బాలుడే 
కనిపించు నాకెపుడు కనుల ముందణనూ! 


ఒంటిగా బోనీడు జంటగా వత్తునని 
మారాము జేయునూ మనసు నొప్యగ నాదు! 
చేసేటి పనులలో మాటాడు మాటలో 

_ తానుందునవి బలుకు దగువాడ కాను గద! 


Chie 
పిలువకుండగ తాను బలికి మాటాడునూ! 
తలపకుండగ మదిని తానుగా హృదినుండి! 
కన్నీరు ఎందుకని కలత జెందును తాను 
తానుండగా భయము దగ యెందుకని బలుకు! “ఆల 


ఎన్నాష యీ విధిని చిన్ని గోపాలుతో 
తగువెటుల జేతునే తగునె యీ విధి చెలియ? 
గాఢమగు యీ పేమ కథ నడుచు చెన్నాళ్ళొ? 
నే మజచిపోయినా నను నుజవిపో డతడు! 


ఆలమందల మెప్పు ఆ గోపబాలుడే 
కనిపించు నాకెప్పుడు కనుఅముందజనూ! 


ఆక్మ చింతన ౨... 291 


అన్ని రూపములందు అన్ని తావుఅ యందు 
అతడుండునే చెలీ! అందాల కృష్ణుడూ! 
విశ్వమున యణువణువు . 
విమలమగు ప్రతిజీవి 
ఆతడే గద చెలియ! ఆలరి యుండును గదా! 
అన్ని రూపముఅందు ఆన్ని తావుఅయందు 
అతడుండునే చెలీ! అందాల కృష్ణుడూ! 


ఏ రూపమున యతని విమలాత్మలో దలప 

ఆ రూపమున తాను యంరి దర్శనమిచ్చు! 

ఏతావు అందునను నెన్నగా నచ్చోట 

మహనీయ రూపమున మానుగా కనిపించు! ॥అన్ని॥ 


ధరణిలో నణువణువు దగ యాతడే సుమా! 

గగన తారలయందు కలిసియుండును నతడు 

పశు పకు లంచునను బన్నుగా యతడేను 

కదిలేటి యలలలో కలిసి యతడే యుండు! అన్ని! 


_ ఆతడు లేనీ గోటు అలరి లేదు గదమ్మ! 
ఏచోటు వెదికినను ఆచోటు గలడతడు! 
కనులు మూసినగూడ కనులలో నతడుండి 
మధురరూపము జూవు మానసము నింపొంద! 


అన్ని రూపము అందు అన్ని తావుల యందు 
ఆత ' డుండునే చెలీ! అందాల కృష్ణుడూ! 


212 ఆంతర్మధనం 


బన్ని పార్థనలనూ 


ఎన్ని పార్గనలనూ యెన్ని విజ్ఞాపనల 
ఎన్ని [ప్రయత్నములు నెంత జేసిననూ! 
[పత్యక్ష ఫలముగా బరగ నిను గనలేక 
కుందుచుంటిని స్వామి! చిందుచూ వేదనల! 
ఎన్ని (పార్ధనలనూ యెన్ని విజ్ఞాపనల 
ఎన్ని [ప్రయత్నములు నెంత జేసిననూ! 


అంతరంగమునందు నలరి నిన్నెల్టపుడు 
ఆర్జ్రభావముతో ని అలరి జూచుచునుంటి! 

. సే మురళి స్వనములను నిశి పగళ లనకుండ 
వినుచుంటి మాధవా! వీనులకు విందుగా! 


అందుకొను చుంటిన అన్ని వేశల యందు 
అదృశ్యమైన సీ ఆందాల దీవెనల! 
అపురూపమైన స యదృశ పరిచర్య 
అందుకొను చుంటినీ చందముగ పరమాత్మ! 


(పారబ్ధకర్మ మది పరగ యడ్డుగ నిలిచె 
తెరవోలె మనమధ్య తీరుగా నిలిచినది! 
భయపడకు మాధవా బాధపడబోనుగా 
చవదీయ కరుణ నను బంధముక్తుని జేయు 
అందాక నిను ధక్తి అలరి గొరిచెద గాక! 


విని పార్షనలమా యెన్ని విజ్ఞాపసల 
ఎ (=e జా 
ఎన్ని [ప్రయత్నములు నెంతగా చేసినా! 


ఆత్మ చింతన 293 


దారిబ తము నిచ్చి! 


దారిబ త్తెము నిచ్చి దగ బంపు గోపాల! 
నీవు జెస్సిన దంత నిండు కార్యములా! 


పరిపూర్తి జేసితిని బన్నుగా నిసుమంత 
మిగులకను జేసితిని! వగ యింత లేకుంద! 


దారి బత్తెము నిచ్చి దగ బంపు గోపాల 
నీవు జెప్పిన దంత నిండు కార్యములా! 


కృష్ణ భ కిని గూడి కూర్మి లలితమలై న 

పాటలను బాడితిని బన్నుగా [శుతిలయల! 

సెలయేటి జాలుగా గలగలా. ధ్వనులతో 

పాడుకొనుచున్నదీ బరగ కిన్నెరకు వల! 1: దారి॥ 


సీవు మురళిని బాడ నే గీతి బాడితిని 

(పకృతి యందాలన్ని బదిలముగ జత గూర్చి! 
నెమలి వలె నృత్యమును నిండుగా జేసితిని 
హంసవలళె అభినయము అలర జేసితి గదా! ['దారి॥ * 


రామ కథనంతయును రమణీయముగ (వాసి 
భద్యాదిలో పీకు బహుమతిగ నిచ్చితిని! 
చదువరులు మడియందు దగ నిన్ను బాడుచును ; 
ఆనంద జలధిలో నటుదేలు చుండిరీ! 1దారి॥ 


నీ యాన అన్నియును నిరతముగ బాలించి 
జవదాట కుండగను చరియించితిని స్వామి! 
పని వూర్తియైనదీ బరగ నీవిచ్చినది య 
నిలిచి యండగలేన సీడవలె క ల! . దారి! 


294 “+ ఇ అంతర్మథనం / 


ఎందుకో కస్త 


ఎందుకో యీనాడు వెన్నెలలు పూవులై 
కురియుచున్నవి గదా! కూర్మి వన వీధిలో! 
ఆకాశమున హంస అభినయమ్ములతోని 
మధుర స స్వాగత గీతి మతి దాడుచున్నదీ! 
ఎందుకో యీనాడు వెన్నెలలు పూవుకై 
కురియచున్నవి గదా! కూర్మి వన వీధిలో! 


పూదీవె లన్నియును బులకించుచును పూలు 

ధర పైన నొలుకుచును దగ రంగవ ల్లులను! 

అందాల స్వాగతము నలరి సికిచ్చుచును 

పులకించు చున్నవీ వున్నమీ ర్యాత్రివలె! ఇఎందుకో॥ 


"సెలయేజు గలగలా చెన్నుమీరగ పాట. 

పాడుకొనుచున్నదీ బరగ కిన్నెరకు వలె! 

నీ దారి జూచుచును నిలిచి యున్నది స్వామి 

సీ పాద ధూళిసీ నిజ శిరసు ధరియింప! ఇవెందుకో ॥ 


[పకృతిని అణువణువు బ రిపూర్ణతిను బొందె 
[ప్రణవ గీతిక మదిని పాడుకొను చున్నదీ! 
నా కిన్నెరయు గూడ నవగీతి బాడుచును 
భగవంతు రాకకును బరగ బాడుచు నుండె! 


ఎందుకో శవా వెన్నెలలు పూవులై 
: కురియుచున్నవి ? గదా! కూర్మి సక 


ఆత్మ చింతన 1. a 


నీకు పూజ లొనర్చి 


సీకు పూజ లొనర్ని నిను దలచి పిలుచుచును 
అలసిపోతిని స్వామి! ఆశ్చర్య మిది గాదు! 
వున్నమీ వెన్నెలల పూజలను నిక. జేయ 
.. "సెలయేటి జాలులను కలల దర్శింపనూ! 
సీకు పూజ లొనర్చి నిను దలచి పీలుచుచును 
అలసిపోతిని స్వామి! ఆశ్చర్య మిదిగాదు! ' 


కీన్నెరను మీటుచును కీర్తనల బాడుచును 

కొండ కోనల యందు కూర్మి నిను విలుచుచును! 

పీధి వీధుల యందు వాడ వాడల యందు 

నిను బిలువగా లేను! నిలిచి పలుకగ లేను! ॥నీకు॥ 


కంటి కగు పింపవూ కనులార వీక్షింప 

మధురముగ భాషించి మాటాడ రావుగా! 

అస్పష్టముగ నుండి ఆయాస పెప్టైదవు 

మసకలో నుండి నను మభ్య పెటైద వెప్పడు! ॥నీకు॥ 
జపములను తపములను జాలింతు నిక మీద 

మనసులో ధ్యానింతు మాథవా! యిక నిన్ను! 

స్లోతముల కీర్తనల సూటిగా నొదిలెదను! 

మౌనమే యిక నాకు మదురమగు నీ స్మరణ! 


నీకు పూజ లొనర్చి నినుతలచి బిలుచుచును 
అలసిపోతిని స్వామి! ఆశ్చర్య మిదిగాదు! 


296 — అంతర్మథనం 


కుటినుండి 'వెడలనూ 


'కుటినుండి వెడలనూ కూర్మి నిను వెదుకగా 

వన వీధులను దిరిగి వరుస నిను బిలువనూ! 
సీవు రావలెను సుమ! నిర్మలంబగు [పేమ 
వనఏధి వెదుకుచును వలనొప్ప నా కుటికి! 


కుటినుండి వెడలనూ గూర్మి నిను వెదుకగా! 
వనవీధులను దిరిగి వరుస నిను చిలువగా! 


చందమామను జూచి యందమగు తారలను 

పిలిచి వేదనలనూ _పేమతో వినిపింప! 

కలువ తామరలనూ కస్నిశులను నొలికి 

వేదనను వినిపించి వ్యధను జెందను స్వామి! _ ఇకుటిః 


మౌనముగ నా కుటిని మధుర ధ్యానముతోని 
నిసు దలచు చుందునూ నిర్మలంబగు నాత్మ! 
కోనలో నున్నట్టి కూర్మి పళపక్షులకు 
. విందులను జేయుదును విమల ఫల పుష్పముల! ॥కుటి॥ 
కోర్క్మలన్నవి లేవు కూర్మి నా మనసులో 
నిను గూర్చి భావనలు నేర్చుగా మదిలేవు! 


ఆకాశ పక్షివలె యలరి పయనించెదను! 
గమ్యమన్నది లేని గగన తారకు మల్లె! 


కుటినుండి వెడలనూ కూర్మి నిను వెదుకగా 
వనవీధులను దిరిగి వరుస నిను బిలువనూ! 


అత్మ చింతన 297 


జంట యెవ్వరు లేరు 


జంట యెవ్వరులేదు! ఒంటరిగ' పడవలో 
పయనించు చుంటినీ బరగ నీకై కృష్ణ! 


తీరమును జేరుదును దీరుగా పయవించి 

గాఢమగు నమ్మకము గలదు నా మనసులో! 
జంట యెవ్వరు లేరు! ఒంటరిగ పడవలో 
పయనించుచుంటినీ బరగ నీకై కృష్ణ! 


అలలు జెలరేగుచును నాకాశ మంటినా 

"పెనుగాలుఅకు దరులు [పివిలిపో యిన గాని! 

సుడులతో ముడులతో [సుక్కిపో యినగాని 

పడవ దరి జేరునూ! పరమాత్మ నీ దయను! 1జంట॥॥ 


చుక్కాని లేదుగద! సూటిగా బోవుటకు 
తెరచాపలేదు గద కీఠమును జేరుటకు! 
పడవ నడిపేవాడు బరగ కనిపింపడూ! 
గగనమున తారలును కనిపించుటను లేదు! 1జంట్‌॥ 


అయినగూడను నాకు నతి నమ్మకము గలదు 
పడవ తీరము జేరు బరగ నిను జేరుదును! 
కన్నీటితో సిదు వన్నెలా పాదముల! 
అభి షేకమును జేతు నలరుచును భక్తితో! 


జంట యెవ్వరులేరు! ఒంటరిగ పడవలో 
_ పయనించు చుంటినీ! బరగ నీకై కృష్ణ! 


:98 =. మకు 


se 


దూర దూరమునుండి 


దూర దూరమునుండి దుఃఖమును గలిగించి 
వ్యధ గలుగ జేతువని వేదనల నుందూ! 
[భమ జెందుదును గాని భ|దముగ నాతోని 
కలిసి వ్వ యుందు వటంచు తెలియగా లేను గడ! 


దూర దూరముండి (దుఃఖమును) గలిగించి 
వ్యధ గలుగజేయవని వేదన వ 


పూలు దారముతోని Mes నున్నటుల 
దూడతో ధేనువును బులకించినట్టుగా! 
తల్లిఒడిలో పాప చల్లగా నున్నటుల 
సీదాప్పు నున్నటుల నే కలియలేదుగద! 


పాట పాడే టపుడు పదము పాడేటపుడు 
సీ భక్తితో నేను నిశ్ళలం బగునపుడు! 
నాదు కిన్నెరనుండి నాదాలు జేసేను! 

' సీ మురళి శ్రుతికలిపి నిండుగా ం బాడేవు! 


నా పూజ సమయమున నాయందు సవుండి 
నా మనసుభావనను నయముగా. శండేవ! 
దూరముగ సీవుండి తోరముగ నను మజచి 
ఎట సుంటివో యనుచు కటువుగా బలికితిని! 


దూర దూరమునుండి దుఃఖమును గలిగించి 
వ్యధ గలుగ జేతువని వేదనల నుందూ! 


ఆత్మ చింతన 


కుటినుండి వెలుపలికి 


నుటినుండి వెలుపలికి కూర్మితో నేరాగ 
నాదుచెలు లందజును నయముగా జుట్టి! 


మధురమగు పాటలను మాధుర్యమును జింద 
గాన మాధున్యమున కవిత లొలికేనూ! 


కుటినుండి వెలుపలికి కూర్మితో నేరాగ 
నాదు కెలుఅందణును నయముగా జుట్టి! 


కొమ్మపై కోకిలా కొసరి పాటలు బాడి 

వాసంత బుతువు పై వన్నెలను నొలికించి! 

చిగురుపూవులు దెచ్చి చితముగ వొడినింపి 1 

కుశల (పళశ్నలువేసి కూర్మితో నడిగేరు! ॥కుటి॥ 


పూల షె తుమ్మెదలు బొలుప్పగా వడివడిని 

మరకందమును దెచ్చి మానుగా దోసిలిని! 

జంపి చిజు (ప్రశ్నలను వయ్యారముగ నడిగి 
ననుజుట్టి ముట్టునూ నాదాలు జేయుచును! _ 1॥కుది॥ 


"సెలయేటి యలలలో చెలరేగు నాదాలు 
కదిలేటి శిలలలో కమ్మనీ ధ్యనులునూ! 
చూలుతో నున్నట్టి సుదతి యాలేడియును 
కుశల (పశ్నల నడిగి కూర్మి నామై జూపు! 


కుటినుండి వెలుపలికి కూర్మితో నేరాగ 
నాధు చెలులందజును నయముగా జుట్టి! 


300 . అంతర్మథనం 


ఏ కనులు నిరతమును 


సీ కనులు నిరతమును నా కనుల లోనికిని 
కనుగొనుచు నుండుమా కమ్మనీ [పేమా! 


నా హృదయ మెల్లపుడు శాత గతే 
సఏరాజనం చిచ్చు నిండైన మనసుతో! 
సీ కనులు నిరతమును నా కనుల లోనికిని 
కనుగొనుచు నుండునూ కమ్మనీ |పేమా! 


సీ మురళి నాదములు నిరతమును వినిపించు 
దూరముగ వినిపించు దోరముగ కోకిలా! 
పాటలా వినిపించు పరమాత్మ! కలలలో 
కనిపించి నటులుండు కమ్మనీ స్మృతులవలె! ఇవీ కనులు॥ 


సెలయేటి జాలులో అలలతో నే గలిసి 
పయనించి నటులుండు బన్నుగా నీవునూ! 
పిల్లనా (గోవితో పిలిచినటు లుండునూ 
ఏటి దరి పైనుండి హెడినటు లుండునూ! ఇనీ కనులు 


నీవు లేకున్ననూ నిండైన భక్తితో 

నిలిచినటు పూజింతు నీ రాజనమునిచ్చి! 
' కడిమి పూలను దెచ్చి కంఠమాలగ వేసి 

పూజింతు నిను భక్తి పులకించి [ పేమతో! 


సీ కనులు నిరతమును నా కనుఅలోనికిని 
కనుగొనుచు నుండునూ కన్మునీ (ప్రేమా! 


ఆత్మ చింతన : 301 


కొండలును కోసలును, 


కొండలును కోనలును కూర్మియడవుల నన్ని 
ఎండవానలయందు నెచ్చోట దిరిగినా! 
పసిపాప తల్టీతో బరగయుండిన యట్లు 
నీవెంట నే నుందు నిరతమును భక్తితో! 
కొండలును కోనలును కూర్మియడవులు నన్ని 
ఎండ. వానలయందు నెచ్చోట దిరిగినా! 


ఆలసటను జెందనూ! ఆరాటపడబోను 

ఎచటికని (ప్రశ్నించి యిచట నుందు నటంచు! 

ఎంతదూరం బనుచు వింత [పళ్నలు వేసి 
కలవరము గలిగించి కలత జెందింపనూ! 1కొండలను॥ 


చిటికెనా (వేలినీ చెన్నుగా బట్టుకొని 

ఆడుగడుగు నీ వెనుక అడుగులను వేయుదును! 

వింజామరను బట్టి విసురుచూ నుందునూ! = 
నీవు నా సర్వమని మదిని దలచెదనూ? " 4కొండలను॥ 


నీవె నా గతిపతివి నిండయిన (బతుకులో! 
ధువతారగానుండు! దూది పింజను నేను! 
కల్యాణ జ్యోతిని కాంతి కిరణము నేను! 
ఆనందమును గూర్చి ఆహ్హాదమును గూర్తు! 


కొండలును కోనలును కూర్మి యడవులనన్ని! 
ఎండ వాలనయందు నెచ్చోట దిరిగినా! 


302౫... అంతర్మథనం 


వెన్నెలా ర్యాతంత కిన్నెరను మీటుతూ 

నా కుటే ద్వారమున నయముగా నిలివీ 
సీరాక కొఅకుచై నిలిచి యుంటేసి స్వామి! 
రావుగద గోపాల ర్మాతి గడుచుచునుండె! 


వెన్నెలా రాత్రంత కిన్నెరను మీటుచును, 
నా కుటీ ద్వారమున నయముగా నిలివీ! 


మొరనాలకింతువని మోదమున యిటు వచ్చి 
నా మధుర గీతికను నయముగా విందువని! 
ఆకించితిగాని యాశ నిరాశలై 

వేగు చుక్కయు వచ్చె వెస సీవు రావు గద! 


ఇవెన్నెలా* 
తొలి సంజ కుంకుమలు తోరముగ తూర్చుదెస 
_వికసించినవి గాని ఏిమలమగు పూదోట! 
పూలు వికసించినవి పొలుపుగా తెలవారె! 
సిజాడ లేదుగద! నిలువునా సీరైతి! 1వన్నెలా॥ 


దుఃఖాశువులతోని తోరముగ నాకుటిని 
ద్వారబంధము నేను దగ దడుపు చుంటినీ! 
నా హృదయ స్పందనల ఆలయేటి గలగలలు 
(శుతిగలువుచున్నవీ చోద్యముగ గోపాల! 


మురళి చేతనుబట్టి ముద్దుగా బిల్వమున 
పడవపై పయనించి బరగ బోవుచు నుండె! 
ఆతడే సీవనుచు అంతరాత్మయు గూడ 
పలుకుచూ నున్నదీ పద్మనాథా! నిజము! 


: ఆత్మ చింతన 303 


కొండంత వేదనను 


'కొండంత వేదనను కూర్మితో నామనసు 
రోదసీ ధ్వనులతో రోధించు చున్నదీ! 


నిసు విడిచి ఒక క్షణము నిలువ నే గోపాల! 
నను విడిచి నీ వెటుల ననువుగా నుంటివీ! 


కొండంత వేదనను కూర్మితో నా మనను 
రోదసీధ్వనులతో రోదించు చున్నదీ! 


నా మనసు గీతికకు నవ స్పందనల నిచ్చి 

నా హృదయ రాగములు నటన సలుపుచునుండె 

నా కిన్నెరయుగూడ నవ నిస్వనములతో 
సంగీతమును సలిపె సరస మార్గముతో ని! [కొండంత॥ 


కుటి [పక్క దొరలేటి కూర్మి నెలయేజునూ 

అందాల భావాలు నందజేయుచు నుండె! 

సిటిలో పక్షలుసు నిర్మలంబగు శ్రుతులు " 
కలకలా ధ్యనులతో కలిసి పాడుచు నుండె 1కొండంత॥ 


నాకు వినబడదు గద! నా మనను పాడేటి 
కన్నీటితో తొలుకు కమ్మనీ యా పాట! 
కుటిద్వారమున నిలిచి కూర్మి యా గీతికను 
ఆనందమున వినుచు నలరారు చుంటివీ! 


కొండంత వేదనను కూర్మితో నా మనసు 
రోదసీ ధ్యసులతో రోదించుచున్నది! 





304 


ఆ త్మ చింతన 
అలితగీతాలు 
(శ్రీ రమణమహర్షి ఉపదేశించిన 108సూ కులకు ఆధారంగా) 
అహము తొలగించుకొను 
అహము తొలగించుకొను అత్మేశ్వరా! యనుచు 
అహరహము స్మరియించు నౌ విశ్వవిభుని! 
మడినున్న దోషములు మాయమై హోనవునూ 
పాలరాతికివోలె [వభవించు నీమనసు! 
అహము తొలగించుకొను ఆత్మేశ్వరా! యనుచు 
అహరహము స్మరియించు నా విశ్వవిభునీ! 
నీవె నా గతి యనుచు నిర్మలంబగు మదిని 
అలగజేందునివోలె నాహరిని స్మరియింప! 
తా నడిచి వచ్చునూ! తనదు పరివారమును 
రక్షించు నిను |పభువు రమ్య పీక్షణమునను! ఇఅవహము॥ 
అల |దౌపదీడేవి యాత్మార్పణము పిదప 
మానసంరక్షణము మహనీయముగ వలువ! 
యిచ్చి కాపాడెనూ! మచ్చికను సభయందు! . 
పూర్ణశరణాగతియె పొలుపుగా హరికృవకు! 1 అహము 
నిరతమును స్మరియింపు నిర్వికారుని హరిని 
అహము నిర్మూలించి యందుకొను పరమాత్ము! 
అహము నడ్డంకి గద! యది నీలి తెరగదా!' 
హరి[వసాదముచెత యాతెరను తొలగింప్పు! 


అహము తొలగించుకొను ఆత్మేశ్వరా! యనుచు 
అహరహము స్మరియింపు నా విశ్వవిభునీ! 


అత్మ చింతన 20 305 


“జబ తపము ఐఖవియేుల)*? 


జవతపము అవి యేల? జొహ్నవీ స్నానములు? 
వైరాగ్య మది యేల? వనర ఉపవాసములు? 


అహము కొలగించుకో! ఆంతరంగిక భక్తి 

మనసు శాసించుకో! మౌన ధారణతోని! 
జపతపములవి యేల? జాహ్నవీ స్నానములు? 
వైరాగ్యమది యేల? వనర ఉపవాసములు? 


అఖిల విశ్వమునందు స తానని దలచి 

ఆ యణువు గూడనూ అభిలమున భాగమని! 

 ఆమహా జ్యోతిలో అంతరంగము నిలుప 

వ్యధ జెందగా వలయు! టకా వలయు! 1జప॥ 


కామ [కోధములనూ గర్వమును కడ[దోసి 
వెన్నెలను పువ్యువలె వికసింపవలె దోట! 
మననులో నున్నట్టి మధురాత్మ కిరణమును 
ఆమహా జ్యోతితో నలరింపగా వలయు! . 1బజప॥ 


అహము దొలగింపవలె ఆంతరాత్మను గూడి 
నిశ్చలత థావమున నిను నీవు తెలుసుకో! 
విశ్వ మంతయుగూడ విమల కిరణములనుచు 
ధేదభావములేక చేదింప్ప ఆహమునూ! 


జపతపము లవి యేల? జాహ కూని ? స్నానములు 
వ మదియేల? వ వనర ఉపవాసములు? 


306 అ న. అంతర్మథనం 


ఇది యటుల చేయవలె 


అది యటుల జేయవలె! ఇది యిటుల చేయుదును! 

అసి జనులు మదియందు ఆహముతో గూడి! 
పథకములు వేయుదును [భమ జెందెదరుగాని 
భగవంతు పథకమే బరగ జరుగుచు నుండు! 


| 1 


అది. యటుల జేయవలె! ఇదియిటుల చేయుదును! 
ఆవి జనులు మదియందు అహముతో గూడి! 


వేయి సంభములతో విమలమగు భవనమును 
అంతరిక్షమునందు నలరి నిర్మింతమని! 
గొంతెమల కోరికలు సంతలో బేరములు 
కాంతగా మదియందు విప్తలముగ జేయుదురు! 


మానవుని కోరికలు మదియందు భావములు 
బొమ్మరిండ్లకు వోలె కమ్మనీ కథవోలె! 
ధ్యాతిలో జరుగవూ! దగ విశ్వపతి దలుచు 
పథకములు మ్మాతమే బరగ జరుగుచు నుండు! 
పథకములు మాని యా పరమాత్ముకే సకల 
కర్మముల నొదులుటే దగ నుత్తమము సుమా! 
అహము దొలగిన మనసు తహతహలు లేకుండ 
శివరూపమున పనులు జేయవలె విశ్వమున! 


ఆది యటుఐ జేయవలె! యిది యిటుల జేయుదును! 
అని జనులు మదియందు ఆహముతో గూడీ 


ఆత్మ చింతన . : 307 


నిది మేలో నీకు? 


వీదిమేలో నీకు ఏది కిడో నీకు? 
ఆ విశ్వపతికిని యంతయును దెలియూ! 
ఏ సమయమున నీకు నెద్ది యవసరముండు 
ఆ సమయమున నదియు నందించు చుండునూ! 


ఏదిమేలో నీకు నేది కీడో నీకు? 
ఆ విశ్వపతికినీ అంతయును దెలియూ! 


'చివురులును పూవులును శ్రీవసంతము నందు 
[గిష్మమున నందించు [క్రీడగా ఫలములను! 

వర్షబుతువూ నందు వర్షించు మేఘములు 
కషామంతమున బండు విప్తలమగు వీజములు! /ఏది 


అంతయును గు ర్రెజుగు నా మహాప్పరుషుడును 

పుట్టించి జీవులను పోషించువా డతడు! 

ఆవిశ్వపతికీ ని వంతయును నర్పింపు! 
మౌనధారణ జేసి మహనీయ భ క్రితో! 1ఏది॥ 


పగలు సూర్యుని జేత [ప్రభవించు కాంతులును 
చందురుడు దారలును తగ రాత్రి వెలయించు! 
శోభాయమానముగ జేయు నీ వసుధనూ! 
జీవకోటికి నూత్న జీవనము సమకూర్చు! 


వర్ష మెపుడవసరమొ! వడగాలు లఅవసరమొ! 
మంచుకాలం బెపుడు మహికి యెపుడవసమొ! 
ఆతడే సమకూర్చు అన్నియను జీవులకు! 
స్థిత పజ్జతను నుండు మతి కాంతితో గూడి! 
308 | అంతర్మథనం 


దేహాత్మ బుదితో 
[నో 


_ దేహాత్మ బుద్దిలో దిశలు జూడగరాదు 
అత్మయే తాననీ నరసి దెలియగవలెను 


అట్టివాడేగదా అలరు పుణ్యాత్ము డును 
బంధముక్తుని వోలె బరగు యీ విశ్యమున! 
దేహాత్మ బుద్ధితో దిశలు జూడగరాదు 
ఆత్మయే తాననీ నరసి దెలియగ వలెను 


సహజ స్వభావమును దా తెలిసికొని నప్పడు 

ఆద్యంతమునులేని అమరత్వ రూపమని! 

శాశ్వతానందమున సరితూగు రూపమని 

అహమునకు దూరముగ యలరి వర్తించునూ! 1 దేహాత్మ॥ 


అత్మ ఒక్కటి నిజము! అన్నియు నసత్యములు 

శుద్దమె నిత్యమై స్వపకాశము గలది! 

సాధింపవలె దాని నహజ నిశ్చల బుద్ది 

అట్టి పరమాత్మయే అలరి తా ననుచునూ! ॥ దెహాత్మక 
అట్టివారలె గదా! యలరి పుణ్యాళ్ములున్సు 

బంధముక్తుల వోలె బరగుదురు విశ్వమున! 

పరమనుఖ సంసిద్ది బరగుదురు ముక్తులై 

జ్యోతిలో లీనమై దీఫి జెందెర రిలను! 

దేహాత్మ బుద్ధితో దిశలు జూగగరాదు 

అరసి తెలియగ వలెను! ఆత్మయే తాననీ! 


ఆత్మ చిరతన . 309 


విశ్వవిభు డా కర్త 


విశ్వవిభుడా కర్త విమల స్వరూపుడూ! 
(పేమతో గనుచుండు |పీతితో జనులా! 
[ప్రారబ్ద కర్మానుసారముగ జీవులను 
ఆట లాడించునూ ఆశ్చర్యముగ తాను! 
విశ్వవిభు డా కర్త విమల స్వరూపుడూ 
[పేమతో గనుచుండు ప్రీతితో జనులా! 


చ్మితముగ యొక జీవి చిజునవ్వు నవ్వునూ 
రోదసీ నిండగా రోదించు నొక జీవి! =. 
ఆడంబరములతో అలరు నొక జీవియును 

కన్నీటితో నొకడు కలగుండు బడుచుండు! విశ 


జీవి (పారబ్బమున చింతలును వంతలను 

అనుభవింపగ వలయు నాచరింపగ వలయు! 

జరుగునది జరుగునూ! జగతిలో కర్మలును 

జరుగన్‌ది జరుగదూ! జాగ్భతిని నున్నమా! . శ 


ఇద నగ్నసత్యమూ ఇహ లోక యాత యిది! 
ఆనుభవింపగ వలయు. అన్నియును సహజముగ! 
కందిపోవగరాదు! చిందిపోవగ 'రాదు! 

మౌనమే ఉత్తమము! మాటాడకను వరుడు! 


విశ్వవిభు డా కర్త! విమల స్వరూప్పడూ 
[పేమతో గనుచుండ! |పీతితో జనులా! 


30 . అంతర్మథనం 


జప తపముల తోని 


జప తపంబులతోని జనులు పరమేశ్వరుని 
ధ్యానించు చుండేదరు దగ పరము నందా! 
అట్టి జప తపములను నరసి తెలియగ వలయు 
సామాన్య మానవులు సహజముగ థక్తితో! 
జప తపంబుల తోని జనులు పర మెళ్నరుని 


ధ్యానించు చుండెదరు దగ పరము నందా! 


మం[తములతో జపము మది నిశ్చలత గూడి 
ఉచ్చరింపగ వలయు సచ్చర్మితముగా! 
పరులు వినకుండగా భవ్యముగ తనలోనె 
ధ్యానింపగా వఆయు ధార్మికంబగు జగతి! 


మం|త్రనాదం జెచట మణి యుదృవించునో 

పరికింపగా పలయు భవ్య సుందరభ క్తి! 

హృదయ కుహరమునుండి ఆమహి నాదములు 

నుచ్చవించును గదా! యున్నతం బగు విధిని! ru 


హృదయ కుహరమునున్న పరమాత్మలో మనసు 

నిశ్చలత నుంచుషే నిజమైన తపసు నుమ! 

మంతనాదము లేదు మనను చింతన లేదు! 

పరమాత్మలో మనసు బరగ లీవంబగుట! uu 


దానినే తపను అని సద్భావకు కుల పలుకు' 
మననుతో నుంచుకొని మది విశ్చలతతోవి. 
జప తపంబల జేయు జనులు భవ్యాత్మకులు 
అట్టి వారలుగడా! అలరుదుకు పదమంచు! 


ఆత్మే చింతన చ కోక. 3i1 


ఆత్మ యే పరమాత్మ 


ఆత్మయే పరమాత్మ! అలరు సకలమునంరు 
ఆంత ర్హితంబుగా నలరుచును నుండూ! 


ఆ మహాజ్యోతికివి నలరు కిరణముల వలె 
మన ఆత్మలన్నియును మిణుగురులకు వోలె! 


ఆత్మయే పరముత్మ! ఆలరు సకలమునందు 
ఆంతర్హితంబుగా నలరుచుచు నుండూ! 


మనయందు గలదాత్మ! మమతతో నీశ్వరుడు 
నివసించుచుండునూ నీడగా తా నెవుడు! 
చూడదలచిన వారు జూడగను వచ్చునూ 
పనస తొనకును వోలె బరగ దిన వచ్చునూ! 


మహనీయమగు ఆత్మ మానుగా నీశ్వరుడు 
[పతిపాణిలో గలడు బరగ శోధింపగా! 
కొత్తగా కొనిదెచ్చు కొనవలసినది గాదు 
మమతతో మనహృదిని మానుగా నున్నదీ! 


ఎచటనో యీయాత్మ యింపుగా నున్నదని = 
[భమచేత యిటనటను (భమియించుచున్నాము! 
ఆత్మయే పరమాత్మ! ఆ ఆత్మ మనలోనె 
తల్లివలె నున్నదీ! దగ దృష్టి బజపుచును! 


ఆత్మయే పరమాత్మ! అలరు సకలము నందు 
ఆంతర్హి తంబుగా నలరుచునునుండూ! 


312 అంతర్మథనం 


ఆత్మయన విశ్వపతి 


ఆత్మయన విశ్వపతి అలరు భువనమునందు 
సకల జీవులయందు సాక్షిగా గలదూ! 
మనసు కనుగొగలేదు మాధుర్యమును ఆత్మ 
హృదయారవిందమున సదయ కనుగొందుమూ! 
ఆత్మయన విశ్వపతి అలరు భువనమునందు 
సకలబీవులయందు సాక్షిగా గలడూ! 


' దేహాత్మ బుద్దితో దిశలు గనుగొని మనము 
ఆత్మ [ప్రకాశమును ఆరయలేకున్నాము! 
తంగడిచాటుప సుతుడు దగ యణగి యుండినటు 
ఆత్మచాటున దేహి యణగి యుండగ వలెను! 1 ఆత్మ। 


రాముడంతటి వాడు రహి దశరథుని నుతుడు 
పాలించినాడుగద! ప్రభువుగా తం|డినీ 

పరశు రాముడుగూడ బరగ జమదగ్నికిని 
యణగి యుండగలేద? అలరి తం|డిగ దలచి! 


అటులనే దేహియును ఆ యాత్మ సుతునిగా 
అణగి యుండగవలెను నాజ్ఞ మీరకయుండి! 
ఆత్మలో భాగముగ అలదేహి భావించి 

వర్తించు చుండ లె వనర సుతునికి వోలె! 


ఆత్మయన విశ్వపతి! అలరు భువనమునందు 
సకల జీవులయందు సాక్షిగా గలడూ! 


ఆత్మ చింతన 313 


“నెనవరు? “నేనవరు? 


“నేనెవరు? నేనెవరు?” 'నిఖిల భూతములందు 
అనుచు [పశ్నించుకొన ఆదియె సాధన యందు! 


అత్మ సందర్శించి యాత్మానుభూతినీ 
ఆనందమును బొందు టమరత్వసిద్దీ ! 


'నేనెపరు? “నేనెవరు?' నిఖిల భూతములందు 
అనుచు [పళశ్నించుకొన అదియె సాధనయందు! 


దేహాత్మ బుద్దితో దీపించు వారలును 

ఆత్మనే మజచినా అలరేటి వారలును! 

పాంచ బౌతికమైన పంచేం[దియంబులను 
నే ననుచు దేహినీ నిర్ణయింతురు మదిని! . ఇనేనెవరు?॥ 


“నేను” “నాదీ యనెది యు యుచ్చులను దగులుకొని 

తెలిసికొనలేదుగా దీరుగా మపాతాత్మ! 

సీవె నే ననుచునూ నాది నీదనుచునూ 

ఆత్మ తెల్టముగాగ యటు మీద తెలి'సెదరు! నే నెవరు! 


సుఖమునై శుద్దమై సుపకాశళంబునై 

నిత్యమై వ్యాప్తమై నిర్ణయంపగ రాని! 

ఆధారమై యఖీల నామ రూపంబులకు 

అట్టి పరమాత్మయే ఆలరి నే ననుచునూ! నే నెవరు?! 


ఆజ్ఞానులకు మదిని యెజుక బడ నట్టిదియు 

కరతలామలకమై కమనీయ జ్ఞానులకు! 

ఏది కలదో యదియె! ప పరమాత్మరూపమూ! 

ఆ పరమాత్మయే “నేనుగా భావింతు! (నేనెవరు? 


314 క స. అంతర్మథనం 


ణీ 


సంఘ సంస్కరణమును 


సంఘ సంస్క_రణమును దాముచేయుదు మనుచు 
ఆం్బ్భాటమును జేసి యలరుచుందురు జగతి! 
లోకోద్దరణమునకు లోలతను యిలువెదలి 

ఉపదెశముల జేసి యుర్విలో దిరిగెదరు! 
సంఘ సంస్క్రరణమును దాము జేయుదు మనుచు 
ఆర్భాటమును జేసి యలరు చుందురు జగతి! 

సంఘ సంస్కారమును దా జేయుటకు ముందు 
ఆత్మ సంస్కాారమును' నలరిజేయగ వలెను! 
నూత్న సిద్దాంతముల నూత్నబోధ నలనూ 


_తనుదాను ముందుగా దగ యాచరింపవలె! 1సంఘ॥ 
బోధించుటకు ముందు బోధనల తానుగా 
అచరింపగ వలయు నలరి జూపగ వలయు! 
రోకమంకా జూచి లోలతను బోధనల 

 తామాచరించెదరు దగ జూచి యాస క్రి! "సంఘ॥ 


నిను నీవు సంస్కరణ మార్గమున నడుప్పుకో 
నీ యడుగు జాడలను నిఖీలమంతా నడుచు! 
సంఘమంతా మారు; సంఘ సంస్క_ణమును 
సిద్దించు దానీ కదె! స్వీకరించును జగతి! 


సంఘ సంస్కరణమును దాముజేయుదు మనుచు 
ఆర్భాటమును జేసి యలరుచుందురు జగతి! 


ఆత్మ చింతన 


సుజన నాంగత్యమున 


సుజన సాంగత్యమున సజ్జనుల స్నేహమున 
. సమకూరు ధరణిలో సర్వమును జనులకూ! 
అంధకారము మావు నటు వెలుగు జూపింప్త 
దీనత్వమును మాపు! ధీరతను గలిగించు! 
సుజన సాంగత్యమున సజ్జనుల స్నేహమున 
సమకూరు ధరణిలో సర్వమును జనులకూ! 


చం[దునీ వెన్నెలలు సాంద తాపము మాన్సు 

కల్ప వృక్షము వలన కదులు దీనత్వమును! 

సకల కల్మషములను గంగచే హరియించు 

సుజన సాంగత్యమున సూటిగా పైమూడు 

నిర్మూలనం బంగును నిళ్చయంబుగ ధ్యాతి! ; సుజన! 


సుజన సాంగత్యమే నూటిగా బనులందు 
సకలార్థ సాధనము సమకూరు జసులకును! 
_ మంచిదారిని జూపు! మరియాద ఘటియించు 
నీతి బోధను బేసి నిర్మలత్వము జూపు! 1సుజన॥ 


అడుగడుగు కష్టాలు నగుపించినా గూడ 
అపజయంబులు వేయి యడ్న వచ్చిన గూడ! 
వ్యధ ననుభవింపరూ! వేదనల నందరూ 
సజ్జనుల సేవలే సరనముగ రక్షింపు! 


సుజన సాంగత్యమున సజ్జనుల స్నేహమున 
సమకూరు ధరణిలో సర్వమును జనులకూ! 


316 అంతర్మథనం 


వారి(ద్య కష్టములు 


దార్మిద్య కష్టములు దగయుండగా నరుడు 

ఆరాట పడరాదు నాయాస బడుకూ! 
ఆ పరమేశ్వరుని యా పరంధామునీ 
స్మరియించు కొనుట కవి చక్కని దీపికలు! 


దార్మిద్య కష్టములు దగయుండగా నరుడు . 
ఆరాట పడరాదు నాయాస బడుచూ! 


దార్మిద్య కష్టములు దరిజేర మానవుడు 

మనసుతో నెల్ట్పపుడు మధనబడుచుండునూ! 

తన యిష్ట దైవమును దపియించుచును వేడు 
తొలగింపగా తనదు దుఃఖ దార్మిద్యములు! | దార్మి ద్య॥ 


భగవంతునీ పెని భారమంతయు వేసి 

తపియించుచుండునూ తనదు దుఃఖము దెలిపి! 

తన దుఃఖ వేదనను తనదు దార్మిద్యమును ' 

తొలగింపగ వేడు తోరంప్ప భక్తితో! దారి ద్య॥ 


భగవంతు వేడికొన బరగ ఉత్తమమైన 

మార్గమది [పెరణము మణి దోహదం బదియు! 

అందుకే కష్టాల నలరి బెదరగ రాదు 

పరమేశు (పార్థింప పరమ మార్గంబదియు! ॥దారి[ద్య॥ 


కష్టాలు, నష్టాలు కరిన దారి ద్యమును 

తెల్ల మబ్బుల. వోలె తెలిపోవుచు నుండు! 

తన యిష్టదై నమే తాను స్వయముగ వచ్చి 
తొలగించుచుండునూ తొలకరించును _పేమ! దారి ద్య॥ 


అత్మ చింతన న స 317 


సకలమగు బరువులను 


సకలమగు బరువులను సకలమగు బాధ్యతల 
భగవంతుకే వదిలి బరగ నిశ్చింతా! 
ఉండుటయె సాధనము నుర్విలో లీలగా 
_ స్టిత్యపజ్ఞు లక్షణము గది దప్పకను మదిని! 
సకలమగు బరువులను సకలమగు బాధ్యతల 
భగవంతుకే వదిలి బరగ నిళ్చింతా!. 


సకల బాధ్యతఅనూ సర్వభారంబులను 

ఆ పరమాత్ముడే అలరి మోయుచునుండ! 

నీ కెందు కంత శ్రమ? నీ కెందు కంత [భమ? 

అతడే గద నడుప్త నాడించు ఓడదూ! కసకఅమగు॥ 


కోట్లాది జీవులను కొమరొప్ప య్యాతకును 
గొనిపోవుచున్నాడు కూర్మితో, నోడలో! 
చుక్కాని తెరచాప సూటిగా బట్టుచును 
ఓడ నడిపేవాడు నొనర యతడే గాద! ॥సకలమగు॥ 


బరువు బాధ్యతలనూ బరగ తా మోయుచును 
తీరముమ జేర్చేటి దిగ్గాతు డతడేను! 
మథనపడు పేల మది మౌనముగ నుండకను 
ఓడలో బరువులను నొనర న మోయగనేల? 


సకలమగు బరువులను సకలమగ్వ బాధ్యతల 
భగవంతుకే వదిలి బరగ క 


318 ఆంతర్మ థసఆ 


పర మేశ్వరుని కరుణ 


పరమేశ్వరుని కరుణ బరగ లేదనుచునూ 
చింతించుటయు గూడ స్థిరమైన దయయే! 


అతని దయ నొందుటకు ఆలరి పార్థించుటకు 
సాధనంబని మనసు దలపగా తే. 
వరమేశ్వరుని కనుణ బరగ లేదనుచునూ 
చింతించుటయు గూడ స్థిరమైన దయయే! 


పారబ్ద కర్మమున బరగవచ్చుచు నుండు 
కష్టాలు నష్టాలు కలత సుఖములునూ! 
పోవుచు నుండు తెరలవలె కష్టాలు 
అలలంతమైనటుల యటులనే దుఃఖములు 1పర మెళ్వరుని ॥ 


పగలంతమై మటిల బరగ నిశి వచ్చినటు 
నిశియంతమై మజల నిఖిల (పపంఛంబు 
బరగ వెలుగులునిండి భాస్వరం బైనటుల 
నూత్న [ప్రపంచంబు నుర్వి కసించునూ 1పర మేళ్వరుని॥ 


అభిలాత్మకుని [పేమ యలరి లేదనుటయును 
మథన పడుటయుగూడ మజి ప్రార్థనే సుమా! 
హరిని పార్దించుటకు అతని కృప నందుటకు 
[పెరణం బది గదా! (పీకి దయ నందుటకు 


పరమేశ్వరుని కరుణ బరగ లేదనుచునూ 
చింతించుట యుగూడ స్థిరమైన దయయే! 


ఆత్మ చింతన ౨. . 39 


ఒకసారి! ఒకసారి! 


ఒకసారి! యొకసారి! యొనరగా తానెవరొ 

సహజ స్వభావమును దజచి తెలిసిననూ! 
ఆద్యంతములులేని అఖిల శాశ్వతమైన 
ఆనంద రూపమని యతనికే తెలియునూ! 


ఒకసారి! ఒకసారి! యొనరగా తానెవరొ॥ 
సహజ స్వభావమును దజచి తెలిసిననూ! 


దేహాత్మబుద్దితో దీరుగా గనుకొనక 

తానాత్మ కిరణమని తన్మయముగా నుండి! 

దీరుగా దేహమును స్థిరమైన యాత్మలో 

థాగమని భావించు భాసించు నాత్మగా! _ [జకసారి॥ 


సుఖమునై శుద్దమై సుుపకాళ ంబునై 

నిత్యమై వాాప్పమె నిర్ణబుంపగరాని! 
ఆధారమై యఖిల నామరూపంబులకు 
ఆట్టి పరమాత్మయే అలరి నే ననుచునూ! = ॥ఒక'సారి॥ 


ఆద్యంతములు లేని ఆల నిరంతరమెన 
కాశ్వనానందమై స్థిర రూపమవి దెలియ! 
ఆ మహాజ్యోతికిని ఆలరి తా కిరణమని 
భావించు మది యందు భవ్యాత్మ బుద్దితో! 


ఒకసారి! ఒకసారి! యొనరగా తానెవరొ! 
సహజ స్వభావమును దజచి తెలిసిననూ! 


320 we ఖీ 
_ అంతర్మథనం 


(పతిజీవియును గూడ. 


(పతి జీవియును గూడ బరగ లోకమున యొక 
పనిచేయుటకు యేదో బరగ జన్మించూ! 
యిష్టమున్నను లేక యిష్టపడకున్ననూ 
' ఆతనిచే నాపనిని యలరి జేయించునూ! 
(పతిజీవియను గూడ బరగ లోకమున యెక 
పనిచేయుటకు యేదొ బరగ జన్మించూ! 


సీకు meee నిర్ణయించిన పనిని 
ఆ పరమేశ్వరుడు. నా పరంధాముడూ! 
ఆస క్తి యుండినను ఆసక్తి లేకున్న 
నీ చేత జేయించు నిర్ణయించిన ర్రీత్రి! ॥(ప్రతి। 
రాము డడవులకునూ రమణీయముగ బోయె. 
ఇష్టమున్నను లేక యిమ్షమును లేకున్న! = 
సకల రాక్షసుల నట సంహరించెను గాడ! 
అడవులకు బోయినా యల రామచం(దుడును! ॥పతి॥ 
ఆ మహా కార్యమున అంతరంగము నుండు 

ఆ జీవియును జేయు! అలసటను లేకుండ! 

నాట్య రంగమునందు నటుడు జేసెడి పనిని 

టీవిచే జేయించు స్థిరముగా సీశ్వరుడు! 1ప్రతి॥ 


న యిష్ట కష్టముల నిజముగా వర్ణించి 

ఆంతరంగమున ందు నౌ యీశ్వరుని దలచి. 

ఫలితమును శ్రీహరికి బన్నుగా నర్భించి 

విధి ననుసరింప వలె విన్నవించిన ర్రీకి! : శ పతి॥ 


ఆత్మ చింతన ఇ! వై 


ఆభిల లో శేశ్వరుడు 


ఆఖిల తో కేళ్వరుడు ఆ పరంధాముడూ 

(ప్రారబ్ధ కర్మలను బరగ సరిజూచీ! 
శుభము అషవభములకును సూటిగా జీవులకు 
ఫలములను నిచ్చుచును బరగచుం డెప్పడునూ! 


అఖిల లోకేశ్వరుడు నా పరంధాముడూ! 
(పారబ్బ కర్మలను బరగ సరిజూనీ! 


ఈ సర్వ జగతికిని నిండైన రూపముగ 
బరగుచుండును. గదా! ఫలములను నిచ్చి! 
ఆభిలాత్మకుడు మజియు నా విశ్వరూప్పడే 
నియమించుచుండునూ నీడగా లోకమును! 11 అఖిల11 


ఈ సర్వలోకమును నీశ్వరుని రూషమై 
వర్థిలుచున్న దీ ఓంకార రూపమున! 
ఈ 0౧ 1 ్న 
సకల చరాచరము అన్నియును నతనిలో 
లీనమై యుండునూ లీలగా వర్తించు! + 11 అఖిల 


అందుకే యీ జగతి యంతయును నీశ్వరుని 
రూపముగ భావించి రూఢిగా జీవులకు 
నేవలను జేయుటే స్థిరముగా యీశ్యరుని 
నేవ జేయుట యనుచు శీలమున భావింవు! 


అఖిల లో కేశ్యరుడు నా పరంధాముడూ 
[పార్ధ కర్మలను బరగ సరిజూనీ! 


322 ఆంతర్మథనం 


“నేను” “నే ననుచునూ. 


'నేను” “నే ననుచునూ నిరవధిక ఆహముతో 
బనులు జేయుచు చుంతు బరగ లోకమునా! 


దేహాత్మ బుద్దితో దిశలు గనుచును జనులు 
పర్మిభమణ బుద్దితో బరగుచుందురు జగతి! 


“నేను *నే' ననుచునూ నిరవధిక అహముతో 
బనులు జేయుచు నుందు బరగ లోకమునా! 


స్థిత (పజ్ఞ్జాడెన వాడటుగాక ధరణిలో 

అ వేరు కార్యముల దన్మయంబుగ హరికి 

యర్చించు చుండుసనూ యలరి ఫలమును గూడ | 
ఆంతరంగమునందు ఆలరి సంతోషమున! 11నేను॥ 


ఆ స్థిత ్మపజ్జుడే యహమన్నదియు లేక 

సకల కార్యములందు సర్వేశ్వరుని దలచి! 

వర్తించు చుండునూ వనర శివరూపముగ 

భావించుచుండునూ భావమున యేమటక! 11నేను1। 


తా జేయు పనులలో తపన యింతయు లేక 

హరి సమర్శ్సణ బుద్ది అలరి జేయుచు నుండు! 

సకల కార్యములందు సర్వేశ్వరుని గాంచు 

నిష్కామ కర్ముడై నిరతమును జేయునూ! (1నేను1। 


“నేను' అను ఆహమునూ నిర్జించి చేయుపని 

ఏదై ననూ గూడ నిమ్ముగా వసుధలో 

శివరూపముగ దోచి స్థిర ఆత్మ చైతన్య 
ఆనందమును బొందు నలరి యా మానవుడు! ఇనేన 


ఆత్మ చింతన 32: 


పరమాత్మ రూపమగు 


పరమాత్మ రూపమగు నట్టి "నే నను పదము 
వెచట బుట్టునొ! యనుచు నే మజక బరికింపు! 
మనసు లయమగు నచట మహనీయ యాత్మయును 
భాసించు హృదయమున బరగ పద్మమువోలె! 
పరమాత్మ రూపమగు నట్టి “నే నను పదము. 
ఎచట బుట్టునొ! యనుచు నేమజక బరికింప్ప! 


' సుఖమునై శుద్దమె స్ముపకాళంబునై 

నిత్యమై వ్యాప్తమై నిర్ణయింపగనిరాని 

ఆధారమై యభిల నామరూపంబులకు | 
అఆట్టిపరమాత్మయే అలరినే “నే ననుచునూ!. 1పర॥ 


అజ్ఞానులకు మదిని యెజుక బడ శట్టిదియు 

కరతలామలకమై కమనీయ జ్ఞానులకు! 

ఏదికలదో! యదియె పరమాత్మ రూపమూ! 

ఆ పరమాత్మయ “నేను"గా భావిం|తు! 1పర॥ 


తన్ను దా తెలిసికొని తగు జ్ఞాసమును బజపి 
మనసు తెరలను మాపి మానుగా విశ్వేశు 
ఆత్మస్వరూపమును నఐరి గనుగొనుటయే 
జ్ఞాన యోగం జనుచు జ్ఞాను లిల బలికెదరు! 


పఠమాత్మ రూపమగు నట్టి 'నే ననుపదము. 
వెచట బుట్టునొ యనుచు నేమరక బరికింప్ప! 


324 అంతర్మథనం 


స్తోత మంత జపాది 


స్తోత మంత జపాది సూ తముల కంచెనూ 
మహనీయ ధ్యానమే మానుగా నుత్తమము! 
చిత్తశుద్ధిని జేయు చింతనయె ధ్యానమూ! 
ఉత్తమంబని బుధులు నూహించు చుందురూ! 


స్తోత మంత్ర జపాది నూత్రముల కంచెనూ! 
మహనీయ ధ్యానమే మానుగా నుత్తమము! 


ఆట్టి ధ్యానము సేయ యలసటను బొందెదరు 

చిత్తమును శాసింప చింతనల మాపగా! 

మనసు స్థిరమును లేక మధుర చింతనలతో 

తోకచింతనలతో లోలతను బొందెదరు! ఇస్తోోతః 


నిశ్చలముగా యాసనము “పైని కూర్చుండి 

ఉచ్చ్వాస నిశ్వాసములను గమనింపుమా! 

మనసు సుస్థిరమునై మహనీయ ధ్యానమును 

కుదుటబడి జేయుటకు కూర్మి సంసిద్దమగు! ॥స్తో తః 
అభ్యాస విద్యచే తతర ధ్యానము కుదురు 
చిత్తమును కాసించు చెదికి పోవక మసను! 
ఉచ్చ్వాస నిశ్వాసముఆను గమనించుటే = 
అభ్యాసమున కుదురు నాధ్యాన యోగమూ! 


స్తోత మంత జపాొది నూతముల కంచెనూ 
మహనీయ ధ్యానమే మానుగా నుత్తమము! 


మూగివలె రాయిగా 


మూగివకె రాయిగా మూసికొని నోరునూ 
కదలకను యున్నచో కమనీయ మౌనమా? 


చిత్తవృత్తులు లేని స్థిరమైన నిష్టయే 
మౌనమున కర్ణమూ మహనీయు అందురూ! 


మూగివలె రాయిగా మూసికొన నోరునూ 
కదలకను యున్నచో కమనీయ మౌనమా? 


శిలలు మాటాడవూ శివలింగమును గూడ 

చిజునవ్వుతో జనుల చిత్తకాంతిని గూర్చు! 

గుడిగోపుఠంబులును కూర్మి శిల్చంబులును 

మహనీయ మౌనమున మాటాడు చుండునూ! శిమూగివలె 


ఆందమిగు బొమ్మలును ఆటలాడును గాద! 

పసిపిల్లలనుగూడి బరగ చిజునవ్వులను! 

మౌన మది విశ్వమున మధురమగు భాషయది 

మౌనమున సురలతో మాటాడవచ్చునూ! 1మూగివల 


మౌనమున సాధింప రాని దేదియు లేదు! 
తారలును చందుడును దగ సూర్యవింబమును! ' 
తొలిసంభ్య మలినంధ్య తోరంప్పు కొండలును 
చెట్టుచేమలు నదులు అట్టడుగు నేలయును 
మౌనసాధనచేత మతి బొండు గారవము! 


మూగివలె రాయిగా మూసికొని నోరునూ! 
కదలకను యున్నచో కమనీయ మౌనమా? 


326 క ఆఅంతర్మ ధన! 


అలరు (పేమకు మజియు 


అలరు (పేమకు మజియు నల యను గహమునకు 
అత్యుత్తమగు రూప మలరు మౌనము గదా! 
అదియె యుపదేశమును నదియె సలదేశమును 
అదియె సర్వోత్కృష్ట యానందమును గూడ! 
అలరు |పేమకు మజియు నల యను[గహమునకు 
అత్యుత్తమగు రూవ మలరు మౌనముగదా! 


ఆ మహోత్కృష్టతను నలరి పొందుటకునై 

i విశ్వమున |పతియణువు వికసించు చున్నదీ! 
తల్లి పేమయుగూడ దగ శిశువుతో నలరి 
మౌనమగు ముద్దుతో మాటాడు చుండునూ! 


1ఆలరు॥ 
కొండకోనలు నదులు కోనేరులును గూడ 
మౌనముగ మాటాడు మధుర చేష్ణలతోని ! 
దేవాాబయములోని దేవతలు మౌనముగ 
హస్తములు జూపించి యాశీర్వదించెదరు! 1ఆలరు*ఓ 


మౌనమును విడనాడి మాటాడు చున్నచో 
కలహములు కలవరము గలుగుచుండును ధరణి! 
మౌనమున సాధిం|తు మహనీయు అందజును 
కోరినా కోరికలు కూర్మి యోచనలునూ! 


అలరు [పేమకు మజియు నల యను[గ్రహమునకు 
అత్యుత్తమగు రూప మలరు మౌనము గదా! 


“| అత్మ చింతన 32 


జన్మమొందిన ద్రిచట 


జన్మమొందిన దిగట మరణంబు శొందునూ! 
వెవరడ్డు వచ్చినా యాగ దా మరణంబు! 
మానవుడు సాధించు మహనీయ సంపదలు 
అంతరించును జగతి యాగబోవింతయును 
బన్మమొందిన దిచట మరణంబు నొందునూ 
వెవరడ్డు వచ్చినా యాగదా మరణంబు! 


పాంచభౌతికమైన బరగ యీ దేహమును 

పంచభూతములలో పంచత్వమును బొందు! 
ఇనుము బంగారములు నిసుమంత లేకుండ" 
కలిసిపోవును కాలగర్భమున గనకుండ! 1 జన్మమొందిన॥ 


నేటి సంపాదనయు రేపు మాయం బగును 
నేటి మానవుడునూ . రేపుండబోడుగద! 
'దెట్టు పుట్టలు నదులు సిరివిరియు సంపదలు 
రేపు గనరావు గద! నిలిచి యూ వసుధలో! [జన్మ మొందిన॥ 


కావి విత్యము ఆత్మ! కజీగిపో దెప్పుడును 
శాశ్వతము, శుద్దమును సకల జీవుల యందు! ' 
అలరారు చుండునూ అనంద దీపికగ 

కావునను వీవునూ గల చింతలను మాని. 
నుస్థిరుండవు గమ్ము సురుచిరంబగు నాత్మ! 


జన్మమొండిన దిచట మరణము నొందునూ! 
వెవరడ్డువచ్చిసా యాగ దా మరణయు! 


328 న అంతర్మథనం 


' త్మ చింతామణీ! 


ఆత్మ చించామణీ! అది స్వ[పకాశ మై 

(పతి జీవిలో నుండు (ప్రతియొకరి రూపమే! 
అన్నిబోయిన గూడ యది యొక్కటియె మిగులు! 
కన్నతల్లికి వోలె కాపాడుచుండునూ! 

ఆత్మ చింతామణీ! ఆది స్మ|పకాశమై 

(పతి జీవిలోనుండు (పతి యొకరి రూపమే! 


ఆత్మ చింతామణిగ యంతరంగమునందు 
(పతినారి యందునూ భాసిల్లు చున్నది! 
భగవంతు జ్యోతికిని భాసిల్లి కిరణముగ 
మధుర జీవిత మునకు మార్గదర్శక మగును! ॥ఆచ్మ 


చింతామణీ యెటుల సిద్ది. జేకూర్చునో 

అల యాత్మయునుగూచ యటులనే విలసిల్లు! 

విశ్వమంతా నిండి వికసించు చున్నది! 

లేని తావును లేదు లేశ మైనను భువిని! ॥ఆత్మ॥ 


కరతలా మలక మది కమ్మనీ ఫలమునది! 
పతివారి రూపమే |పతివారి కందునూ! 

పొందుట కసార్యమని పొందుట కశక్యమని 
భావింపగా రాదు! [వతివారి హృదయ మది! 


ఆత్మ చింతామణీ! ఆది న్వపకాశమై 
(పతిజీవితోనుండు ప్రతియొకరి. రూపమే! 


ఆత్మ చింతన 


ఆత్మ దర్శనమునను నలరారు చున్నచో 
దర్శింపవచ్చునూ! సర్వదేవతలా! 
మజల జన్మము లేక మధురాను భూతితో 
లీనమై పరమాత్మలో ముక్తినందునూ! 


ఆత్మ దర్శనమునను నలరారు చున్నదో 
దర్శింప వచ్చునూ సర్వదేవతలా! 


ఆల యరుంధతి వశిష్టాది మౌనులును 

వాల్మీకి జనకులును నతి యననూయలును! 

ఏ పరంజ్యోతినీ దర్శించిరో వారు 

ఆ పరాశ కిని అన్నియును సాధింతు! ॥ఆత్మ॥ 


ఆత్మశ కిని మించి యలరి యీ లోకమున 
సరితూగునది లేదు! సహజముగ బరికింప! 
ఆత్మయే పరమాత్మ! అభిల లోకంబులును 
ఆణువటువు నతనిలో నలరి యణిగుండునూ! ॥ఆత్భ్మ! 


|పహ్మ విష్ణు మహేశులను వారితో గూచ 
మాటాడవచ్చునూ! మహిత సంభాషణలు! 
ఆత్మ దర్శనముతో నలరి మనళృద్ది 
మహనీయమగు మనో మహితళ క్లిని గలిగి 
జ్ఞాన నిష్టలు గలిగి బగతి వర్తింప వలె! 


ఆత్మదర్శనమును అలరారు చున్నడో 
దర్శింప వచ్చునూ! సర్వదేవతలా! 


:330 ఆంతర శశ నం 


శీివమన్న దే యాత్మ! 


శివమన్నదే యాత్మ వైతన్యమని యందు 
ఆత్మ చైతన్యమే శివమనుచు బలికెదరు! 


శివమన్నదే దేహమున లేకపోయినపు 

డా దేహమును శవము ననుచు బలుకుదురు గద! 
శివమన్నదే యాత్మ చైతన్యమని యందు 
ఆత్మ చైతన్యమే శివ మనుచు బలికెదరు! 


పాంచభౌతికమైన దేహమైనపుడు దా 

ఆత్మరూపంబుతో నలరి [పకాశించు 

[పారబ్దకర్మములు పరిపూర్తియైనపుడు 

ఆ దేహమును మారు నచలపహొ శవముగా! శివ॥। 


కావునను (వతిజీవి కమసీయముగ తాను 

జన్మించినది మొదలు జరబొందు వజకునూ 

ఆత్మచైతన్యమును సటు గోలుపోవగా 

శవమగును దేహమును బెదిరిపోవును నెటకొ! 1శివ॥॥ 


(పతిజీవి సాలోచనముగ బరికింపవలె 

తాపుట్టినది మొదలు దా గిట్టువజకునూ 

శవవాహకుని వోలె చరియించు నటుని వలె 
_ వేవభూషలతోసి వివిధ భాషణములను! 


శివమన్నదే యాత్మ వై తన్యమని యందు 
ఆత్మ చైతన్యమే శివ మనుచు బలికెదరు! 


ఆత్మ చింతన  . 331 


దేహాత్మ బుదియే 
ఇ 


దేహాత్మ బుద్దియే దీరుగా నరునకును 
ఉన్న రోగము సుమా! యూహింప నిజమూ! 
విశ్వాత్మ బుద్దితో విమలతను విలసిల్లి 
యి రా 
ఆత్మ విచారమున యలరుపే యాషధము! 
దేహాత్మ బుద్దియే దీరుగా నరునకును 
ఉన్నరోగము సుమా! వూహింప నిజమూ! 


ఆత్మ దేహమునండు నలరునది యని దలచి 

ఆత్మ శాశ్యతమనుచు నలర డా మానవుడు! 

బుద్భుదం బయిన యీ దేహమే నిత్యమని 

భావించు చుండునూ భవితవ్యమును గూర్చి! ॥దేహాత్మ॥ 


సుఖమునై, శుద్దమె నుపకాశంబునై 

నిత్యమై, వ్యాప్తమై, నిర్ణయింపగరాని! 

ఆధారమై యఖిల నామ రూపంబులకు 

అట్టి పరమాత్మయే యలరి నే ననుచునూ! ॥దేహాత్మ॥ 


విశ్వాత్మ బుద్ధితో వికసించి మానవుడు 
ఆత్మవిచారమున యలరు'టే మార్గమూ! 
దేవత్మ బుద్ధినీ తీరుగా త్యజియించి 

ఆ మహాజ్యోతిలో నలరుటే సత్పధము! 


దేహాత్మ బుద్దియే చీరుగా నరునకును 
ఉన్నరోగము నుమా! యూహింప నిజమా! 


332 లంత అంతర్మథనం 


సాధు సందర్శనము 


సాధు సందర్శనము సహజముగ దుర్జభము! 
సాన్నిపాత్యముగూడ సరిలేని మూల్యమూ! 
ఆ మహా యోగములు నలరి గలుగుచునుండు . 
పూర్వ పుణ్యములచే పురుషార్థముల జేత! 
సాధు సందర్శనము సహజముగ దుర్భభము! 
సాన్నిహిత్యము గూడ సరిలేని మూల్యమూ! 


రాట్నమున నూలొడికి రమ్యముగ మగ్గమున 

నేత నేసీ వలువ నిమ్ముగా ధరియింప! 

ఇచ్చినట్టుండునూ మచ్చికను సజ్జనుల 

సందర్శనముజేయు సహజమగు కూర్మినీ! సాదు 


పనసపండును కోసి బన్నుగా దొనలుగా 
విడమజచి యిచ్చినటు వేడుకను భుజియింప! 
సజ్జనుల సన్నిహిత సామీప్యములుగూడ 
మనసు కింపునుగూక్చు మాధుర్య భావముల 2సాధు॥ 
పాలతో మీగడను బరగ వేణుగజేసి 
పంచదారను గలిపి బరగ యాలకులనూ 
కలిపీ యిచ్చిన యటుల బరగ సజ్జనగోష్టి 
ఆనందమును గూర్చు 'అధభిమతము వెఅవేర్చు! | 
సాధు సందర్శనము సహజముగ దుర్దభము 
సాన్నిహిత్యము గూడ సరికేని మూళ్యమూ! 


ఆత్కచితన 3 


ఉపవానముల కంటు 


ఉపవాసములకం టె యున్నతం బై నట్టి 
[వతదీష్షలను బట్టి వాపోవుటేలా? 


సాత్వికాహారముసు సరసతను భుజియించి 
మితముగా నుండుపే మేలుగద! తాపసులు! 


ఉపవాసముల కంటె యున్నతం బై నట్టి 
[వతదిక్షలను బట్టి వాపోవు చేలా? 


కాజడవిలో నుండ్‌ కఠిన తపనులు జేసి 

శారీర తాపమును సహియింపనేలా? > 
పరమేశు ధ్యానమున భక్తితో రంజిల్లి 

పర్షకుటి నుండుటే బన్నుగా మేలుగద! 1ఉపవాసః॥ 


కణ్వ కాల్మీకులను కాంతార మందునా 
ఆశమము నిర్మించి యలరి శిష్యలతోని 
వేద వ్యాసంగమును విమలతను జేయుచును 
పరిపూర్ణ మానవత బరగనొందిరి గదా! ॥ఉపవాస॥ 


అతిథి ఆ భ్యాగతుల నాదరించుచు నచట 
కుపక్షి సంతకిని బరగ పోషించుటయు! 
స్వార్థమ న్నది లేక నకలజీవులికు నల 
ఆరాధనల జేయుటది మేలు! తాపసికి! 


ర్‌ 


ఉపవాసముల మజియు నున్నతంబై నట్టి 
[వతదీక్షలను బట్టి వాపోవుటేలా? 


334 _ అంతర్మథనం 


ఆత్మస్వరూప మది 


ఆత్మస్వరూప మది యగుపింప దందురూ! 
ఎచటనున్నదొ జాని యెజుగలే మందురూ! 
భగవత్స ్యరూపమది భగవంతుడే యదియు 
అంతటా నిండినా యథీల స్వరూప మది! 
__ఆత్మస్వరూపమది యగుపింపదందురూ! 
ఎచటనున్నదొ దాని యెజబుగలే మందురూ! 


చూడగలిగిన వారు జూడవచ్చును దాని 
అణువణువు నిండినా యాది స్వరూపమది! 
ఏ రూపమిన దాని చూడదలచినవారు 


ఆరూపమున యదియు నవతరించుచు నుండు! ॥ఆత్మ॥ 
అత్రి వశిష్టులును ఆననూయరుంధతులు 

జ్యోచి స్వరూపమును జూచిరీ యాత్మనూ! 

భాస్వదంతర్జ్యోతి బరగ దర్శించిరని 

మునులు కీ ర్తింపగా మోదముగ వినలెద? ఒఆత్మ॥ 


కృష్ణభక్తులు నాత్మ మురళీస్వనముగాగ 
భావించి మురళిలో భాసిల్లుటకు వారు 
(పార్థించిరని కన బన్నుగా మురళితో 
(పతిరూప మదియె సుమ! పరమాత్మ రూపమే! 


ఆకాశమందునను నలరి తారల గాంచి 
ఆకాశమే లేదుఅని మనమునందుమా? = 
 ఆణువైన కదలదూ ఆతని యానతి లేక 
తతత హి నిండినా యలరు (క కాశ మది! 


ఆత్మ చింతన క స 33౨ 


ఇది తప్పు! అది యొప్పు! 


ఇది తప్పు! ఆది యొప్పు! ఇది బాగు! అది ఓగు! 
అని విమర్శలు జేసి యారాట పడనేల? 
వాద [ప్రతివాదనలు నలరు కలహములుగా 
కాగు పడరెవ్వరును బరగ యాలోచింప! 
ఇది తప్పు! అది యొప్పు! ఇది బాగు ఆది ఓగు 
అని విమర్శలు జేసి యారాట పడనేల? 


తప్పొప్పులను గూర్చి తగు తీర్చు దెలిపేటి 
వల్లభుడు క రగా యొక్కడే గల డతడు! 
న్యాయ నిర్జేతగా నియమించి యతనికే 
మౌనముగ నుండుటే మాననీయం బదియె! ఇది తప్పు॥ 


తప్పొప్పులను గాంచి సరిజేయు నాతడే 

తెప్ప: పయనించు తీర్ధులము మనమంత! 

చుక్కాని లేదిందు సూటిగా తెరచాప క 
పయనించు వారమని బరగ దెలియగ వలయు! ఇది తప్పు॥ 


దప్పొప్పు లెప్పుడుండు దరగ వీ వెశ్వమున 
_ వాద (పతివాదనలు వలనొప్ప యెపుడుండు! 
ఆత్మ దర్శనమునను నల విమర్శలు నన్ని 
మంచు తెరలుగ భువిని మాయమగుచును నుండు! 


ఇది తప్పు! ఇది యొప్పు! ఇది బాగు! ఆది ఓగు! 
అని విమర్శలు జేసి యూఠాట పడనేల? 


వనర . | అత్మ చింతన 


ఎజణుకయే జ్ఞాన మది! 
వెజబుకయే జ్ఞాన మది! యిల జ్ఞాన మన ఆత్మ 
పతి న నరుడు తెలిసికొన జరగ యత్శింప వలె! 


ఆత్మయన యీళ్వరుడు! తతత యూ విశ్వమున 
అణువణువు నుండేటి యఖీలాత్మకుడు వాడె! 


ఎజణుకయే జ్ఞాన మది! యిల జ్ఞాన మున అక్ష 
నరుడు దెలిసికొన బరగ యత్చింప వలె! 


al 


నమను యీ ఆత్మ జగతిలో నుండెపుడు 
సహజ సిద్ధమునునై కాళ్వతం బైనదీ! 
సజ్జనుల హృదయమున సరసతను సభదీర్సి 
.. వివరించు చుండునూ విపుఅముగ పరమాత్ము! 


{ 


న్నీ 


అజ్ఞాన మనునదీ యలరు కృతిమమునై 
వాస్తవము కానివి వనర తాత్కాాలికము! = 
నశయించిపోవునూ నాల్గు దినముల లోన 

అమవసను జం, దుడును నగుపింపనీ రీతి! 


2 అజ్ఞానమును మాపి యలరు జ్ఞానము నంది 
ఆత్మతో సీశ్వరుని యలరి గాంచుచు నెప్పుడు! 
వసుధలో [ప్రతియణువు నాల్మేపగా దలచి 
ఆయాత్మతో లీనమగుట యత్నింప వలె! 
జ్యోతిలో లీనమై దీప్తి జెందగ వలయు! 


ఎజుకయే జ్ఞానమది! యిల జ్ఞాన మన ఆత్మ. 
(పతి నరుడు దెలికొన బరగ యత్నింప వలె! 


అత్మ చింతన ఎత Ey, 


స్తోత మంత జపాది 


స్తోత మంత జపాది శోధనలకు కంచెనూ 

ధ్యాన ముత్తమ మనుచు దగ మౌను లందరూ! 
ధ్యానమును ఒక విధము తపసుగా భావించి 
చిత్తశుద్దిని గూడి జేయగా వలయునూ! 

సేత మంత ఉపాది శోధనల కం బచెనూ' 

ధ్యాన ముత్తను మనుచు దగ మౌనులందురూ! 


స్తోత మంత జపాది శుద్దమగు నర్చనలు 

ఆల యుపాసకునకును అధిక కష్టంబగును! 

సోతములు జరుప వలె శుద్ధమగు వాక్కుతో 

జపములను జేయవలె శారీరకముగనూ! 1 స్తోతఈ॥ 


ధ్యాన మన్నది యీశ్యరుని గూర్చి మనసునూ 

లీనమును జేయవలె లీలగా యాదేహి! 

మంత తంతము లేదు మధురవాక్కును లేదు 

ఆత్మలో లీనమై యలరి భాసింప వలె! "సో [త 


స్తోత మం్యత జపాది శుభకరంబగు పనులు 
ధ్యాన మన్నది కుదురు దరిజేర్చు కర్మ లవి! 
ముందుగా నవిజేసి పొందుగా తదుపరిని 

ధ్యాన [ష్మకియకు మణి దరిజేర వలె ధ్యాని! 


స్తోత మంత జపాది కోధనల కంచెనూ 
ధ్యాన ముత్తను మసుచు దగ మౌనులందురూ! 


338 అంతర్మథనం 


ఆత్మ విచార మును 


ఆత్మ విచారమును నలరి జేయని నరుడు 
లోక విచారమున లోలతను మునుగూ! 


కావునను లోక చింతన మాని మానవుడు 
ఆత్మ విచారంబు ఆలరి జేయగవలెను 


ఆత్మ విచారమును నలరి జేయని నరుడు 
లోక విచారమున తోలతను మునుగూ! 


లోక చింతనతోని లోలుడగు మానవుడు 

ఆత్మ విచారంబు నలరి జేయగ లేడు! 
ఉదయభాస్క_రుని వలె యూహించుచును జగము 
ఆత్మలో లీనమై యణగి యుండగవలెను! 


1 ఆత్మ॥ 
"ఆత్మ ఒఠ్క-టి నిజము అన్నియు నసత్యములు 
శుద్దమై నిత్యమై స్వపకాశము గలది! 
సాధింపవలె దాని సహజ నిశ్చలబుద్ది = 
అట్టి పరమాత్మయే అలరి తా ననుచునూ! 1 ఆత్మః 


అన్వేషణము చేయవలను ఆత్మను బుద్ది 
బంధ విముక్తులుగ బరుగుధురు లోకమున! 
పరమ సుఖ సంసిద్ది బరగుదురు ముక్తులై 
అట్టి విచారమే అలరి లోకమునందు 

అత్మ సువిచారమని అలరి మును అందరూ! 


అత్మ విచారమును నలరి జేయని నరుడు 
లోక విజారమున లోలతను మునుగూ! 


ఆత్మ చింతన 339 


మనసు స్వభావ మది 


మనసు స్వభావమది నూనుగా నశ్వరగము 
. అసిరంబనుచు సీ వడి తెలియగ వలయు. 
శాశ్వతుండవు స్‌ు స్థిరుడవును ల్‌ వోకమున 
అజ్ఞాన తిమిరమును నణగార్చు వాడవును.! 


డను స మానుగా నళ్వరము 
అస్టిరంబనుచు న య వలరి తెలియగ వఅయు! 


మనసు మూలంబునను మానుగా వెదుకుమా 

మనసు మాయంబగును మానుగా నచ్చోట 

వేయి కిరణములు గల విమల భాస్కరుని వత 

ఆత్మ (వకాశించు నలరు జ్యోతికి వోలె! .._ 1(మనను।। 


సుఖమునై శుద్ద మై స్కుపకాళశంబునై 

నిత్యమై, వ్యాప్తమై, నిగ్హయింపగరాని 
ఆధారమై యఖిల నామ రూపంబులకు 
అట్టి పరమాత్మయే ఆలరి నే ననుచునూ! _.. [(మనను॥ 


మనసు మాలిన్యమును మానుగా దొలగించి 
అడ్డు తెరలను మాపి అమల భాస్కరుని వలె 
భాసించు నా పరమాత్మ దర్శనమునను 
కిరణముగ కలిసిపో! వర దివ్య జ్యోతితో! 


మనను స్వభావ మది మానుగా నళ్వరము 
ఆస్థిరంబనుచు నీ వలరి తెలియగ వలయు! 


340 స్టాపు మ ఆంతర్మథనం 


కర్త నని భావించి. 


కర్దనని భావించి గర్వమున వరించి 
తా చేయు పనులన్ని తా జేయుచుంటినని! 


మిడిసిపడు వాడతడు వడి పరుగు లెత్తుచును 
కిందబడు వానితో చందముగ సమ మతడు 


క ర్హనని భావించి గర్వమున వర్తించి 
తా వేయు పనులన్ని తా జేయుచుంటినని! 


భగవంతు డొక్క_డే బరగ కర్మలుజేయ ' 

[పోత్సాహమును జేయు బూనికను సర్వులను! 

ఎవరెవరు ఫపనులు జేయవలెనో వాని 

ముందుగానే నిర్ణయించి ధర బంప్పనూ! | క ర్తనని॥ 


ఇష్టమున్నను లేక యిష్టమును లేకున్న 
ఆట్టి పనులను జేయ వతె నందును గూడ! 
 న్మూక్రధారుడు దెలుప్ప నూతానుసారముగ 
నటులవలె నాట్యమున నటియించు వారలును! ॥క ర్తనవి॥ 


తా కర ననుకొనక తనిరి నిష్కామముగ 
విష్కల్మషముగనూ విరవధికముగ కర్మ 
'చెయుటే ఫలితమును శ్రీహరికి వర్చింలి 
మౌనముగ నుండుటి మౌని కర్తవ్యమును! 


కర్మ యోగమునందు కాంక్షతో పరమాత్మ 
భక్తుడగు పార్దునికి బరగ బోధించినది! 
విష్కాామ యోగమున నిలిచి కర్మల నన్ని 
జేయవలనని బలికె శ్రీపరంధాముడును! 


ఆత్మ చింతన 341 


(భమ బడుచు నున్నావు! 


[భమ బడుచునున్నావు! బన్నుగా నీ గురువు 
వెచటనో యుండెనని అచటచట గనుచూ! 


నీతోనె గలడతడు నిజము బరిశీలింప 
నీ యాత్మయే గురువు నిజ భాస్కరుని వోలె! 


[భ్రమబడుచు నున్నాపు! బన్నుగా నీ గురువు 
ఎచటనో యుండెనని ఆచటచట గనుచూ! 


ఒకరు నొక వస్తువును వన్నెలను చివ్నెలను 
వేరొక్కరికి జూపి విశదబజణచిన యటుల 
జూపింపలేము గద! సురుచిరంబగు ఆత్మ! 
వరమాత్మ రూపమును బరగ విశ్వాత్మనూ! 1[భమ॥ 


ఆది మధ్యాంతమును నంతటను విండివది! 
థాస్వంత మైనదీ బరగ కనరానిదీ! 
యోగులకు ధ్యానులకు బాగుగా గనబడుచు 
దర్శనం బిచ్చునది! ధన్యులను జేయునది! [భమ॥. 


ఏ రూపమున జూడ యా రూపమున నుండు! 
ఎటుల ధ్యానింపగా నటుల భాసించునూ! 
అణువణువు నతడేను! ఆలరు తారలు గూడ 
పశుపక్షీ సంతతియును బరగ లతలును దరులు! 


నీలోని గురువునూ నిండుగా దర్శించి. 
సర్వమును నందుకొను సద్దురువుగా దలచి 
లేనిదేదియ లేచు! లేశమును నతనికద 
పరిపూర్ణ భాస్వరము! బరగ చింతామణీ! 


342 .. అంతర్మథనం 


రుపునే |[బహ్మ యని 


గురువునే (బ్రహ్మ యని గురువునే విష్టువని 
గురువునే యీశ్యరుం డనుచు బలుకుదు రూ! 
ఆ గురువునే పర్మబహ్మయని బలుకుదురు 
అట్టి గురువుకు నమస్కార శతములునూ! 
గురువునే [బహ్మ యని గురువునే విష్ణువని. 
గురువునే యీశ్యరుం డనుచు బలుకుదురూ! 


ఆట్టి గురు నాంగత త్య మాచార్య సంపదలు 
బాహ్యాంతరంబులుగ బన్నుగా నుండునూ! 
బాహ్యగురువెవ్వరో ఆచార్యు డుండునూ! 
లోగురువు ఆత్మయే లోలతను విలసిల్లు! 1గుకువునే॥ 


బాహ్యగురు వెల్లపుడు బరగ వీ మనసుమా 

లోపలికినెట్టునూ తోలతను విశదముగ! 

కనరాని లోగురువు కమునియమగు ఆత్మ 

మనసు హృదయమునకును మానుగా లాగికొమ! ॥గురువునే॥ 


బాహ్యగురువును మజియు లోగురువులను దలచి 
గారవంబుగ వారి గతి యనుసరింపవలె! 

వారు డెలి పెడి తోవ బరగ మహనీయములు 
ముకక్టి దెలిపెడి త్రోవ మునులు తెలిపిన దారి! 


గురువునే [బహ్మయని గురువునే విష్ణువని 
గురువునే యీశ్వరుండనుచు బలుకుదురూ! 


| ఆత్మ చింతన . ED 343 


మనను నిశ్చలముగా 


మనను నిశ్చలముగా మానుగా నుండుటకు 
ఏకాంతవాసమే యేక అడ్ముముగా! 
కాజడవులకు బోయి కఠిన తపములుజేసి 
వనములను పర్షకుటులందు వాసమునూ! 


విజన స్టలంబు౭ను విా౭సితంభుగ జేరి 
తపను యోగంబులను తన్మయంబుగ జేయ! 
మనను నిశ్చాలమగున? మణి మునుల జూడ మే! 


జణగారిపోవునా? ఆట మునుల జూడమే! [మనను 


కా అడవులకు బోయి కఠిస తపములు జేయ 

కాంతారములనుండి కన గొనగ యీళ్వరుని! 

నమ్మరాదీ మనను వమ్ముజేయను దపము 

తలవంచు కొనలేద! తాపనులు కొంద రట! ఇమనను॥ 


ఆభ్యాసమున గదా! ఆ మనను లొంగునూ! 
కుటిలమగు చింతనల గూడకను చేరకను! 
నిశ్చలంబగు దీప శిఖ వోలె భాసిల్లు 
ఆభ్యాసమే గూర్చు అలరు పద్మము థాతి!. 


మనను నిళ ఎలముగా మానుగా నుండుటకు. 
ఏకాంత వాసమే టేక లక్ష్యముగా! 


344 క సతతి 
అంతర్మథనం 


దీషకలభో కెల్ల 


దీక్ష్షలలో కెల్లి దీరుగా మౌనమే 
షి త్రమంబనుచు ముని సత్తముల బలుకూ! 


పరివర్హనము దెద్బు బరగ వైరుల గూడ 
మి[తులను జేయునూ కాత్రవుల సంధించు! 


దీక్ష కలలో కెల్ల దీరుగా మౌనమె 
డ్‌ త్రమంబనుచు ముని సత్త్యముల sues 


మౌన ధారణవలన మహనీయ శక్తూను 

సాధింప వచ్చునని సజ్జనులు బలుకుదురు! 

వ్యర్థమగు పలుకులను శుద్ధముగ హరియించి 

సద్దర్మ పథములకు సంజరింపగ జేయు! _ 1దీకలలో॥ 


వాదోపవాదములు నలనొప్ప చర్చలును 
ఆదియుండదు! వాని కంఠమును నుండదూ! 
వకౌనమె శ తువుల మాధుర్యమున దెల్చి 
పరమ మి[తులనుగా భావింప జేయునూ! 11దీకలలో॥ 


మౌన ధారణమునను మహనీయ యోచనలు 
మనసునందున దోచు మాణిక్య మాలవలె! 
కలహములు నశియించు కాంతిరేఖలు విరియు 
మనసునందున జ్యోతి మానుగా గనగలము! 


సజ్జనులు జగమందు సహజముగ మౌనముగ 
చరియించుచుందురూ శాంతమున జగమందు! 
సూత్యచందులు వసుధ సురుచిరంబగు తరులు 
సంధ్యకాంతులు మరియు వింధ్యాది గిరులునూ 
మౌనులకువలె వారు మాటాడకుందురూ = 
చిజబునవ్వు లెప్పుడును జించించుచుందురూ! 


ఆత్మ చింతన ( 


'దేహాత్మ బుదిసీ 
థి 


దేహాత్మ బుద్దినీ దీరుగా త్యజియించి 
విశ్వాత్మ బుద్దితో విలసిల్లువాడే! 
- యణ ౧ 
ఆతడే జ్ఞానియని యభిల లోకమునందు 
గారవింతురు నతని కమనీయముగనూ! 
దేహాత్మ బుద్దిసీ దీరుగా త్యజియించి 
విశ్వాత్మ బుద్దితో విలప్లిల్లువాడే! 


కర్మలన్నియు జాని సర్వాత్ము కర్పించి 
జో 
నిష్కామముగ పనులు నిరతమును జేయునూ! 
కర్తృత్వమును లేదు కర్మలును లే వతడు 
 చెయుచుండును బనులు శ్రీ హరిని దలచుచును! || దేహాత్మః 


ఆజ్జాని జ్ఞానినీ యల దేహిగా జూచి 
అతడు జేసెడి కర్మ అన్నియును గాంచీ! 
జ్ఞానియే పనిచేయుచుస్న వాడని దలచు 
అజ్ఞాని మనసునను ఆఅ దోషమును [గమ్ము! 1దేహాత్మ .: 
నిజ్కామ యోగమున నిర్వికార ంబునను 
పనిచేయు జ్ఞానినీ బరగ తెలియడు గదా! 
తనవోలతె నాతనిని కర్మిష్టగా దలచు 
దేహాత్మ బుద్దిగా దీరుగా భావించు! 
దెహిత్మ బుద్దినీ దీరుగా త్యజిముంచి 
విశ్వాత్మ బుద్దితో విలసిల్లువాడే! 

అ య 


346 _అంతర్మథసం 


జ్ఞాని నిశ్చలముగా 


జ్ఞాని నిశ్చలముగా గనిపించినను గూడ 
ఆ నిశ్చలత వెనుక యతి త్మీపమైనా! 


కర్మ నీలత మలి [కియా శీలతలునూ! 
గలిగి యున్నటులుగా గనలే రమాయకులు! 


జ్ఞాని నిశ్చలముగా గనిపించినను గూడ 
ఆనిశ్చలత వెనుక యతి త్మీవమైనా! 


నిశ్చలముగా నున్న జ్ఞానయోగుల గాంచి 

సామాన్యమానవులు సహజముగ మదియందు 
[భ్రమియింతు వారలను జడులుగా స్థబ్టులుగ . 
మూగివారలనుగా మోహ మానసమందు జ్ఞాని: 


ఆతివేగముగ దిరుగు అల బొంగరముగాంచి 

సిశ్చలంబుగ నున్న దని మదిని భావింత్రు! 

దాని వేగము కనులు దగయందుకొనలేక 

తిరుగుచూ నున్నదని దెలియ జాలరుగా! ॥జ్జాన్‌? 


పోవుచున్నట్టి యా పొగబండిలో జనులు 

తాము నిశ్చలముగా నున్నట్లు భావింతు! 

ముందు వస్తువులన్ని వెనుకకును బోవునటు = 
[భమియించు చుండెదరు బలు యమాయకులునూ! 


ఆ విధముగా జ్ఞాని యగుపింప నిశ్చలత 
కర్మహీనుండనియు మర్మముగ త లపోని 
ఆ నిశ్చలత వెనుక అల [కియా శీలతలు 
కనలేరుగద కర్మగతి [కియా హీనులుసు! 


ఆత్మ చింతన ల త త మై[్ల 


పులి నోట ఐడినదీ 


డినదీ పౌలుప్పుగా దప్పింప 
వొ! సహజముగ కొండశిల!, 


నై 
జఓటన టి 


ఎలో అబ 
న్‌ 


wen పనో 
arn 


ట్‌ 
ట్ర్‌ 


J 
0] 


సె 
జ. జీవి లోలతను బయటపడి 
తప్పించుకొనలే న్‌ తధ్యముగ నావిధము! 


లినోట బడినది పొలుప్పుగా తప్పింప 
నదికాదా సహాజముగ కొండశిల! 


త 


yy 
py 


జో 
స 


& 


కద 


ఆటులనే సడ్లురువు నలరు వాత్సృల్యమును 
ఆదరాన్నుగహము నా గురుని దృష్టిలో! 
ఒకనౌరి బడిన యాకూర్మి శిష్యుడు మణలి 
లోక విషయములందు లోలతను నికరాడు! ॥పులినోట॥ 


గురువునే భావించి గురువునే పూజించి 

కూర్మి కిమ్యలునైరి కుంభిని తలమందు! 

గురుపూజ చేతనే కూర్మి [ప్రతిభను బొంది 

ఆవతార పురుషులై ఆలరారి రీ వనిధ! 1వులినోట॥ 


బాహ్యగురువును ముందు భావించి దై వముగ. 
పూజింపవలెగదా! పురుషార్ధములు బొంద! 
తదుపరిని లోగురువు ఆత్మనూ పూజించి 
ఆముష్మికముగ కాంతి నందవలె మానవుడు! 


సులినోటబడినదీ పొలుపుగా దప్పింప 
సాధ్యమైనది కాదొ సహజముగ కొండళిల! 


348 : అంతర్మథనం 


పదును న్మి దధ్యాయములను 


పదునెన్మి దధ్యాయములను గుర్తెజిగియును 
అభ్యసించుటచెత యలరి. చదువుట చేత 
పరమాత్మ దర్శనము బరగ బొందగలేరు 
ఆత్మసందర్శనము నది దుర్హభముగదా! 
పదునెన్మి దధ్యాయములను గుర్తెరగియను 
అభ్యసించుటచేశ యలఅరి వ 


ఆద్యంతములు లేని యలరు శాశ్వత స్థ సితియు 
అపరిమిత మై నట్టి యల విశ్వవ్యాప్రస్థితి! 
అఖిల శక్తులకునూ యల పదార్థ ములకును 
ఆధారమగు:. స్థితియె! ఆదియె. ఇత్మస్థితియ 
అట్టి స సహజస్థితిని అందుకొని మానవుడు 
ఆత్మ' సంస్థితుడగుట త్తదియెగద మార్గమూ! 1పదుః॥. 


యోగములు ధ్యానములు యొనర జయగవచ్చు. 

జప తపంబులగూడ తపియింప వచ్చునూ! 

ఆత్మ సంస్థితమగుట అది బహుళ కష్టమూ! 

కొందరే మునివరులు కూర్మి క  41వదుః. 


భాస్యదంతర్భ్యోతి బరగ యది యాత్మయని 
మునులు జెప్పిన రీతి మోదముగ గానవలె 
ఆ ఆత్మ దర్శింప అలరు (నహ్హాదువలె.. 

అఖిల విశ్వమునంత ఆత్మగా గానవలె! = 


అత్మ చింతన అ జ్య క 349 


కోరికలు లేకుండ 


కోరికలు లేకుండ కూర్మి యా హరిభక్తి 
చేయువాడే గదా! చైతన్య భావకుడు! 
ఆతనిలో గలియగా ఆ యాత్మలో గలియ 
భావించువాడు గద! పరమ పుణ్యాత్మ కుడు! 
కోరికలు లేకుండ కూర్మి యా హరిభక్తి 
చెయువాడే గదా! చైతన్య భావకుడు 


బరగ జపతపములకు బన్నుగా [వతములకు 

(పతిఫలముగా గోరు బరగ ధనధాన్యములు! 

ఐశక్షర్యమును గోరు అందాల భవనములు 

ఉన్నతంబగ పదవు లుత్కృష్ట గౌరవము! ॥కోడికలు॥ 


పుణ్యకర్మల ఫలము పొసగ (ప్రతిఫలములును 

సరిసమానము గాగ సరసతను బొందెడిని! 

కర్పూరమును వోలె గజగగా నంతయును 

మొదటి కొచ్చును దాని మొండి జీవితమునూ! _ ఇకోరికలు॥ 


ఆందుకే కోరికల యలరి యాచింపకను 
పరిపూర్ణ భక్తితో బరగ శివు పూజించి! 
ఆత్మతో లీనమై అలరిపోవుట ఘనము! 
చ[కవర్తియు గూడ సమము గా డాతనికి 


కోరికలు లేకుండ కూర్మి యా వారిభ క్రి 
చేయువాకే గదా! చైతన్య భావకుడు! = 


3౨0 ఆంతర్మథ నం 


నిర్వాణ మనియెడీ 


నిర్వాణ మనియెకి నిఖిల మందు అయించు 

పరిపూర్ణ స్థితియందు బరగ నా యోగీ! 
విషయమును శ. యను నా రెండు భావములు 
లు ప్రమెపో వునూ | Gi పాప్పమె జ్ఞానమును! 


| నిర్వాణ మనియెడీ నిఖీలమందు అయించు 
పరిపూర్ణ స్థితియందు బరగ నా యోగీ! 


చూచుటయు లేదు మజి నూటిగా విషయమును 

తెలిసికొనుటయు లేదు! తేటతెల్చ్లముగా! 

పె రెండు విషయములు బరికించి చూడగా 
మనసునకు జెందినా మాసిక వృత్తులే! నిర్వాణ! 


నిర్యాణ పరిధిలో ఆత్మ సాన్నిధ్యమున 

భక్తిలో పూర్ణమై భావ సాన్నిధ్యమున! 

తానుంటి ననియెడీ తరగని విశుద్దమును 

ఆనంద చైతన్య మఖీల మందున తాను 

నుంటినని దెలియు మణి కంటి గక 1నిర్వాః 


. అట్టి వైతన్యమును నలరి హెౌందగ యోగి 
, జప మంత స్తోతముల చరియించు తప సులను 
అత్మ చైతన్యమును ఆలరి జాగృతి నంది 
నిర్వాణ పథమందు నిశ్చితంబుగ జేరు! 


నిర్వాణ మనియెడీ నిఖీలమందు. అయించు . 
పరిపూర్ణ స్థితియందు బరగ నా యోగీ! 


ఆత్మ చింతన 351 


దేహాత్మ బుద్దితో దిశలు గాంతురుగాని. 
విశ్వాత్మ బుద్దితో విమలతను గనరూ! 

ఆద్యంతములు లేని యల నిరంతరమైన 
కాశ్వతానందమని స్టైరరూపమని గనరు! గపుడమిలో1॥ 


ఆత్మ కంచే అనగ తాను కంపే వేలు. 

నిత్య [వత్య్మవానుభవ సిద్ధమైనదియు! 

ఆట్టిది మహాసత్య మింకొకటి లేదనుచు 

బెలియు వివేకంఖు దేటగా నుండడూ! . _ పుడమి లో॥ 


కర్మపథమందునను కాంతిరేఖకు వోలె 
ఆత్మదోచుచు నుండు నది గనగ మానవుడు 
యత్నింపవతె దాని రత్నముగ శోధించి 
ఆత్మయే పరమాత్మ యని మదిని భావించి! - 


పుడమిలో నందజికి పుణ్యపురుషలకునూ! 
స్వర్గమును నరకమును పూర్వజన్మ మునూ! 


352 2 తంత ర కథన; 


నిజ జీవితము నందు 


నిజ జీవితమునందు నీదు కర్తవ్యమును 
అల నిర్వహించుటే యలరు శ్రద్ధా భక్తి! 
భగవంతునికి నీవు భ కితో జేసేటి. 
[పణశతులని భావింప్ప భవ్యమగు పూజయని! 
సిజ జీవితమునందు నీదు క ర్తప్యమును 
ఆలి నిర్వహించు పే యలరు శ్రద్దా భక్తి! 


పనులుజేయగ వలెను బరిశుద్దమగు విధిని 

విభుని కంకితముగా వేగ నర్పింపవలి! 

ఫలిత మాసింపకను భవ్యమగు యా పనులు 

నిష్కామకర్మతో నిరతమును జేయవలె! ॥నిజ॥ 


యజ్ఞ యాగాదులును నుజ్ఞాన కీర్తనలు 

స్తోత జపమంతములు సూటిగా తపసులును! 

ఫలితమాసింపకను ఫలమునూ గోరకను 

మా మహా జ్యోతికిని నర్పింపగా వలయు! = నిజ 


లోకమంతయు విభుని లీలగా భావించి 

ఆతడే ఆత్మయని అలరి మది నూహించి! 
సంపూర్ణ భావమున సరసతను ఆత్మలో 

కలిసిపోప్తట ఫలము కాంక్షించి మనసులో! 


నిజ జీవితము నందు నీదు క కర్ణవ్యమును 
అల నిర్వహించుటే యలరు (శద్ధాభక్తి క్రి! 


ఆత్మ చింతన B33 38 


కామ [కోధాదులను 


కామ [కోధాదులను గడకు [దోయగవలెను 
వానినుండీ ముక్తి వనర ముఖ్యము మనకు! 
ఆట్టి పని జేనినట్రయిన దక్కిన వన్ని 
సాధించినట్టుగా సరసతను భావింప! 
కామ [కోధాదులను గడకు [దోయగ వలెను 
వాని నుండీ ముక్తి వనళ ముఖ్యము మనకు! 


కామ మనగా కోర్కె గండుజీమకు మల్లె 
మనసులో జన్మించు మనసంత వ్యా ప్రమె! 

విషసర్పమైనదియు వేయి పడగల తోని 

కొటువేయును మనను కతిన మగు విషజ్వాల (కామః 


[కోధమన కోపాగ్ని కొజవివలె కన్నులను 
రగులుచుండును యెప్పడు పొగులుచును నుంతునూ! . 
పొగలు సెగలుగ మారి భూరి జ్వాలలు నగుచు 
తనను తన వారిని దగ్గ మొనరించునూ! 1[కామ!11 


ఆ రెండిటిని మనము నదుప్పలో నుంపవలె 
దూరముగ నుంపవలె దురిత మితులకు వలె! 
కామితార్థములనూ కడకు [దోయును వాని 
నమ్మగా రాదు నూ! నాట్యకతైలు సుమా! 


కాము కోధాదులను గడకు [దోయగ వలెను 
వానినుండీ ము_కి వనర ముఖ్యము మనకు! 


354 అంతర్మథనం 


బంధ మోహంబులను 


బంధ మోహంబులును బరగ సీ రెండునూ 
మనను లోపల బుట్టు మర్మభావములూ! . 
ఒడ్డునకు బోకుండ యొనర నడిసందాన 
ముంచి తేల్చుచు నుండు మూఢులగు వారలసు! 
బలధ మోహంబులును బరగ సీ రెండునూ 
మనసులోపల బుట్టు మర్మ భావములూ! 


అట్టి భావములనూ యలరి పెంచిన యెడల 
నరకమే గతి మనకు నై రాళ్యమే శరణు! 
బంధ మోహములనూ బరగ నదిలిన వ్యక్తి 
మోక్షమందును నతడు మునుల కోవకు జెందు! 1ఐబంధథ॥ 


బంధములు లేనివాడే జ్ఞాని యనబడును 

బంధ విముక్తియే బరగ జ్ఞాన మటంచు! 

మునులచే జెప్పబడె మోదమున కావునను 
అట్టిబంధము పదిలి, యిని జ్రానమునందు! ౨. బంధ 


సర్వకాలములందు సద్దురుని కృపనలన 
మఅవురానీ యెలుక మతి నిత్యశాశ్వతము! 
అదియె సర్వన్వమని యలరి భావించెదరు 
బంధమోహంబులను బరగ త్యజియించెదరు! : 


బంధ మోహాంబులును జరగ నీశెండునూ 
మనసులోపల బుట్టు మర్మభావములూ! 


ఆత్మ చింతన ప. 355 


చిత్త చంచలతయునూ! 


చిత్త చంచలతయు ను చిత్త వృత్తియులేని 
యునికియే సీ యునికి యోచింప మదినీ! 


శాంతీ మన సహబమగు స్థిర శాంతి ఆత్మయని 
సాధంపగా వలయు సద్దురుని సాయమున! 


చిత్త చంచలతయును చిత్త వృత్తి తియు లేని 
ఉనికియే సీ యునికి యోచింప మదినీ! 


శాంతి సాధించుటకు స్థిరమైన మౌనమును 
ఆభ్యాస వై రాగ్యములను 'ఆలవరచుకొని 

_ వానికా సాధనోపాయముల జేసికొని 
ఆత్మ సహజస్థితిని ఆందుకోవలెను సుమ! చిత్త! 


మాటాడు చుండెపుడు మౌనముగ నుండదూ 

యోచించుచుండెపుడు యోర్మితో నుండదూ! 

ఆందుకే అభ్యాస వై రాగ్యముల తోని 

ఆట్టే మనసును నిలిపి ఆత్మలో జేర్పవలె! చిత్త! 


పరమాద్మయే ఆత్మ బరగ (పకతియణు వణువు 
ఆ జ్యోతి కిరణములు అలరియున్నవి గనగ! 
విశ్వాత్మ బుద్దితో విలసిల్లు మానవుడు 
పూర్ణకుంభమురీతి పొలుపుగా నతడుండు! 


చిత్త చంచలతయును చిత్తవృత్తులుతేని 
ఉనికియే సీ యునికి యోచింప మదినీ 

శాంతి మన సహజమగు స్థిరకాంతి ఆక్ష్మయది. 

పాధింపగావలయు నద్దుర్గోనీ సాయమున! 


356 ఆత్మ చ్చింత్తన్న 


శర్స్‌డి? “నాదీ” యనెడి 


“సిద నాదీ యనెడి నిరతమును నుచ్చులను 
తగిలికొని యున్నంత కాలమును నరుడూ! 
. మహనీయమగు నాత్మ మానితంబగు జ్యోతి 
తెలిసికొనలేడుగా దేట తెల్పముగా! 


“నీది 'నాదీీ యనెడి నిరతమును నుచ్చులను 
తగిలికొని యున్నంత కాలమును. నరుడూ! 


దేహాత్మ జుద్దినీ దీరుగా త్యజియించి 
విశ్వాత్మబుద్దినీ విమలతను నాందీ! 
ఆణువణువు నా పరమాత్మయే యని దలచి 
నిష్కామ కర్మతో నిర్వహించును పనులు! 


అట్టి లో కేశ్వరుని యాపరంధామునీ 
ఆత్మయని తెలిసికొని యలరి వెన్వెంటనె! 
నాది నీదని దలచు నేను నీవని దలచు 
సర్వమొక్కటి యనుచు సాఇత్కరించుకొను! 


అభ్యాన వైరాగ్యములును గావలయునూ 
అలరు సద్దురుబోధ యందజేయగ వలంచు! 
లో గురుపు భోధనలను లోలతనువందవలె! 
ఆత్మ సంస్థితుడునైై ఆలరారుచుండవలె! 


నీది నాదీ యనెడి నిరతమును నుచ్చులను 
తగిలికొని యున్నంత కాలమును నరుడూ! * 


అత్మ చితన ౨. _ 


నీవ నా తల్లియును 


నీవె నా తల్రియును సీతం తండియును 
నీవె నా సఖుడవు నీవె బంధువునూ! 
నీవె నా సర్వస్వ మనుచు జేసెడి వినతి 
“సీవ* “నే నని తుదను ముగియింపు (పార్థనను! 


సీవెనా తల్రియును నీవె నా తం్యడియును 
సీవె నా సఖుడవును నీవె బంధుప్పనూ! 


స్తోత మంత జపాది నూటిగా [ప్రార్థనను 
ముగియింపు సమయమున మోదమున నీళుతో! 

“నీవై” నే ననుచునూ నిర్మలాంత।కరణ 

ఆత్మార్పణముతోని యలరి ముగియింపుమా! ।నీవె॥ 


దేహాత్మ బుద్దితో తెలినికొనలేవు గభ! 
ఆత్మరూపము యేదొ! యలరి తా నెవ్వరో! 
విశ్వాత్మ బుద్దితో వికనసింవ తదుపరిని | 
ఆఖీిలమంతా యొకటి యని తాను భావించు! ఇనీవె॥ 


తలిదండి సఖులునూ సర్వమొక్కటి యనుచు 
ఆత్మభావముతోని యలరు నా మానవుడు! 
తుదకు పరమాత్మకూ చాయ యని భావించు 
వేలుగా తలపడూ విమలాత్మ తానునూ! 
ఆ యాత్మ జ్యోతిలో ఆలరేటి కిరణమని! 


నీవె నా తద్దీయను సీవె నా తం గ్రియను 
నీవె నా సఖుడవును నీవె బంధువునూ! 


358 అంతర్మథ నం 


మదిలోని చింతనలు 


మదిలోని చింతనలు మానస వికారములు 
పూర్వసంస్కార ముల సౌందినా ఫలములూ! 
కలవరప్ప [బతుకులో కలత నలతలు బొంది 
_ గమ్యమును లేనట్టి కథయౌనుగా (బదుకు! 


మదితోని చింతనలు మానస వికారములు 
పూర్వ సంస్కారముల పొందినా ఫలములూ! 


మనసు ఆత్మను బొంది మాణిక్యమైనప్పుడు 

దివ్యాత్మతో తాను దీపమైనప్పుడును! 

కలవరము లుండవూ గమ్యమును స్పష్టమగు 

అంతరిక్షము తార అగుపడెడి వ ఇమదిక 


ఆత్మలో లీనమై యలరారుటకు గాను , 

తనను దా తెలిసికొని తన్మయంబుగ తాను! 

సాధంపగా వలెను సవ్యమగు ధ్యానమును 

పరమాత్మ చింతనను భవ్యమగు వేదనను! ఇమదిజ 


"ఆ ధ్యాన చింతనలు నలరి గొనిపోవునూ 
ఆత్మ సాన్నిధ్యమును ఆత్మ దర్శన మునకు! 
ఆత్మలో లీనమైనట్టి మానవునకును! 
కలవరము జెందడూ కాంతి లేఖను జేరు! 





మడితోని చింతనలు మానస వికారములు 
పూర్వ సంస్కారముఐ బొందినా ఫలుములూ! 


అత్మ చింతన 359 


సాధు సాన్నిధ్యమును 


సాధు సాన్నిధ్యమును సకలమును [ప్రా ఫ్రించు 

సుజన సాంగత్యమున నూటిగా మనకూ! 
సకలమును [పాప్రించు సర్వమును సిద్ధించు 
చెక్ఫూచి జూపించు దీప లేఖకు వోలె 

సాధు సాన్నిధ్యమున సకలమును [పా పించు 

సుజన సాంగత్యమున నూటిగా మనకూ! 


సాధు సాంగత్యమును సమకూడు నప్పుడు నిక 
సాధనా మార్గముల చరియింప నేలా? 

మలయ మాడతములల మాధుర్యమును జింద 
విసనకరలు యేల? వింజామరంబులును? సాధు 


చందునీ వెన్నెలలు సార్యద తాపము మాన్సు 

కల్చ వృక్షము వలన కదులు దీనత్వమును! 

సకల కల్మషములును స్వర్గంగచే బోవు 

నుజన సాంగత్యమున నూటిగా మై మూడు — 
నిర్మూఅనంబగును సళ్చయంబుగ ధరణి! 1సాధు॥ 


సుజన సాంగత్యమే నూటిగా జనులకును 
సకలార్ద సాధనము సమకూర్చు బనులందు! 
మంచి మార్గము జూప్పు మరియాద ఘటియించు. 
వీతి బోధను జేసీ నీర్మలత్వము జూపు! 


పాదు సాన్నిధ్యమును సకలమును (ఖా పించు 
నుజన సాంగొక్వమన, | 








ఆ౦తర్మథ నం 


ఆ ధా్యాత్మిక ములెన 


ఆధ్యాత్మికములై న యలరు సంభవములును 
నాశ్చర్యముగ నుండు నతి విచిత్రముగా! 
జరుగు పను అచట మతి జరుగ వతి చితముగ 
జరుగనీ కార్యములు జరుగుచుండును లెస్స! 


_ అధ్యాత్మికములైన యబరు సంభవములను 
2 నాశ్చర్యముగ నుండు నతి విచిత్రముగా! 


మనసుతో నూహించి మహిత కార్యంబులను 
జేయగా బూసుకొన జేయ జాలరుగా! 
. ఊహింపగా రాని]ియున్నతములగు బనులు 
జరిగిపోవుచు నుండు జాలమును లేకుండ! 1ఆధ్యాత్మి॥ 


దౌపదీ వస్త్రాపహరణ సమయమునందు 

దాక్షిణ్యమును లేక దగ సభను గౌరవులు! 

వలువ లూడ్చగ యామె వాసుదేవుని దలప 
మాన సంరక్షణము మానుగా జరిగినది! 1అధ్యాత్మి॥ 
ఆత్మార్నణంబై న యల [దొపదికీ నాడు ' 

దేవదేవుని కృపయు ధీరుగా జరిగినది! 

సంపూర్ణ శరణాగతియె కారణముగా 

దేవదేవుని కృపకు మూలమైనది గదా! 


_ హేతువాదము తర్కుమునకు నతీతమై ః 
జరుగుచుండును ఐనుత జగదీశ్వరుని మాయ! 


ఆత్మ చింతన .. క 361 


ఆనందమును, పేమ 


ఆనందమును, [పేమ యనునట్టి యీ రెండు 

మనసునకు జెందినవి! మననులో నుండునవి! 
వాహ్యమందున లేవు! భౌతికంబులు గావు! 
దేహి లోపల నుండు దివ్యమగు క్మేతములు! 


ఆనందమును (ప్రేమ యనునట్టి యీరెండు 
మనసునకు జెందినవి! మననులో నుండునవి! 


ఆత్మ|పేమయె (పేమ! అవి దెలిసికొను పిదప 

ఆభిల జీవులయందు న్మాపేమ వర్షిల్లు 

శ్రీసరువ [పేమ అట జేరియుండవుగదా! 

సర్వజీవులయందు సహజముగ వర్తిల్లు! 1 ఆనందమును॥ 


ఆల మబ్బుగుంవులట యలరి పయనించినటు! 

గుంవుగా కోకిలలు గూడిపాడిన యటుల! 

"సెలయేటి జాలులును జలజలా పాతినటు! 

ఆత్మ పేమయె జలధి నలరు ముత్యాలుగా!' 1అనందమును1 


ఆత్మ[పేమయె (ప్రేమ యది తెలిసినంతనే 
స్రీపరుష భేదములు స్థిరముగా మాయమగు 
నామ [పవృ త్తియును కతిగి మాయంబగును! 
విశ్వ పేమ గుణంబు విలసిల్లు నాత్మలో! 


ఆనందమును [పేమ యనునట్టి యీరెండు '" 
కందినవి మననులో నుండునవి! 





362 అంతర్మథ నం 


స్థిత ప్రజ్ఞునకు వోలె 


స్థిత ప్రజ్ఞానకు వోలె శ్రీహరిని డలచుచును 

శివున కర్పింపవలె చేయు పనులన్నీ 
భగవదర్చితముగా దా జేయు కర్మచే 
చిత్తశుద్దియు గలుగు జింతలును నశియించు! 

స్థిత్మప్రజ్ఞునకు వోలె శ్రీహరిని దలచుచును 

శివుని కర్చింపవలె చేయుపనులన్ని! 


నిష్కామబుద్దితో నిఖిల కర్మలు జేయు 

భగవదర్చిత మనుచు భక్తితో [ప్రణమిల్లు! 
ఫలిత మాశింపడూ భంగపడ డెప్పుడును 
[ప్రభు చింతనమునందు బరగ విలసిలుచుండు! స్థిత! 


పరగ కర్మనుజేసి [పభవించినప్పుడే 

విభుని స్తుతియించుటయు విమలత్వమును గాదు! 
ఆస్మరణ నిత్యమును అలరి నిర్విఘ్నముగ 
సాగినపుడే కర్మ సాధించు సిద్దించు! ॥స్థేత॥ 


స్థిత్యపజ్ఞువలె విభుని చింతనను జేయవలె 
నిష్కామయోగిగా నిరతమును కర్మలను! 
జేయవలె ఫలితమును శివుని కర్పింపవలె 
ఫలిత మాశింపకను భ క్రియండగ వలెను! 


స్థిత్మపజ్ఞునకు వోలె శ్రీహరిని దలచుచును. 
శివుని కర్పింపవలె చేయు పనులన్నీ! = 


అత్మ చింతన య. 363. 


శన ఘనత దెలుపగా 


తన ఘనత డెలుపగా దస. గొప్ప జూప్పటకు 
పదిమంది ముందజను బరగ తన సిద్దులను! 
బుద్ది పూర్వకముగా బొలుప్పుగా జూపింప 
యత్నించు వాడగును క తెరను పోకవలె! 
తన ఘనత దెలుపగా తన గొప్ప జూపుటకు 
పదిమంది ముందజను బరగ తన సిద్దులను! 


యోగియగు వాడు దా యోగ సిద్దులచేత 

కొన్ని (ప్మ్యకియలనూ కూర్మి నందగవచ్చు! 

అంతమాతముజేత నందణీ ముందజను 

తన గొప్ప జూపుటను దగదు యత్నింపగా! 1తనః॥। 


అవసరంబుఐ వేళ యలరి చింతనవేళ 

యవమానమును బొందు యవసరంబుల వేళ 

తన నిద్దు లేవియో దగజూపగను వచ్చు 

వ్యర్దముగ జూపింప నర్ధమగు పనిగాదు! తన 


ఆభ్యాసములచెత అలరు ధ్యానము జేత 
సాధించినా [కియలు తనలోనే దాచుకొని! 
ఆవసరంబులవేశ యలరి జూపగవతయు 
లోకోపకారమున కుపయోగ బడవలెను! 


తన ఘనత దెలుపగా తన గొప్ప జూపుటకు 
పదిమంది మందజను ఐబరగ తన సిద్దులను! 


oo అంతర్మథనం 


తా ననగ ఆత్మయే 


తా ననగ యాత్మయే దగలోక మంతయును 
నిండియున్నది గదా! నిఖిల జీవులయందు! 
తానుగా నుండినది తగ దేహమే సుమా! 
మరణమొందిన పిదప మజల యగుపింపదూ! 
తాననగ యాత్మయే దగ లోకనుంత యను 
నిండియున్నది గదా! నిఖీఎ జీవులయందు! 


తానుండుటయు లేదు దగ రెండు ఆత్మలుగ 

ఒక్కటే యాత్మసుమ! యొనర నున్నది తనది! 
ఆత్మదేహములను నరయుటే గూఢముగ 

తన స్వస్వరూపమును దగతెలిసికొనుట యది! 

ఇట్టి స్టితి నందురూ విమల తన్మయనిష్ట! _ తాననను॥ 


ఆద్యంతములులేని యమర శాశ్వత స్థితియు 

అపరిమిత మైనట్టి అల విశ్వవ్యాప్త స్థితి! 

ఆకార వికృతము నలరు శక్తులకునూ 

ఆధారమైన స్థితి ఆల సహజమైన స్థితి! la 
ఆదియె ఆత్మస్థితియ అని మునులు బలుకుదురు! __॥తాననను॥ 


పాంచభౌతిక మైన దేహమును దేహి యని! 
_ అస్థిరము, నశ్వరము ఆలశాళ్వతము గాదు! 
తానుగా కొన్నాళ్ళు దగదేహిగా నుండు 
మాయమై పోవునూ మజల జన్మించుటకు] స 
[ప్రారబ్ద ల బరగ యనుభవమంద! 


ఆత్మ థ్రింతన ల కతర్‌ 


జయమ్ము నపజయములును 

యము. నపజయములును జగతిలో సహజములు 

కష్టసుఖములుగూడ గలుగునవి నిరతమును! 
[పారబ్ద కర్మానుసారముగ [పాప్తించు 
దైవేవ్చితంబులవి దగ జరుగుచుండునూ! 

జయము నపజయములును జగతిలో సహజములు 

కష్ట సుఖములుగూడ గలుగునవి నిరతమును 


fe 


ఒక దేహి కేవలము సత్కర్మలను జేయ 

అపణయము నందునూ నలరి కష్టములొందు 

వేరొకడు దుష్కర్మ లెన్ని జేసిన గూడ 
జయమునే బొందునూ దాగరూకతోని! గజయము॥ 


ఆంతమ్మాతముజేత నా యుభయ వ్యక్తులను 

సరితూపగా రాదు సారముగ ఫలములను! 

పారబ్ద కత్మానుసారముగ (బాప్తించు 

దై వేచ్చితంబు అవి! దైవ [పసాదములు! | [జయము ॥ 


కాని సంకల్ప శ క్తికికావు ఫలములవి 

కలగుశడు బాధ బడవలనినా పనిలేదు! 

విధి ననుసరించి యిటు జరుగుచుండును లీల! 
స్వీకరింపగ వలయు స్వీయ కర్మల ఫలము! 


జయము నపజయేములును జగతితో సహజములు 
కష్టనుఖములుగూడ గలుగునవి నిరతమును!. 


366 అంతర శ్రిత నం 


అహషఘును ఇిదింప 


అహమును ఛెదింప ఆత్మదర్శన మగును 
మణీ జన్మయుండదూ మానుగా నాతనికి! 
దేహాత్మ బుద్దియును దీరుగా త్యజియించి 
విశ్వాత్మ బుద్దియును విమలముగ మదిదోచు! 
అహమును చేదింప ఆత్మదర్శన మగును 
మజిజన్మ యుండదూ మానుగా నాతనికి! 


సంతస్కారములకు మజీ సంకల్పములు గదా 

సహజమగు మూలమని నజ్జనులు దెలుప్పదురు! 
అట్టి సంకల్పముల అహము మూలమటంచు ' 
ఏమల మనస్కు_లును విమలముగ శెలిపిశీ! 1(అహనుమ॥ 


కాబట్టి అహమునూ కడ(డోసి దేహమున 

దివ్య తేజము నాత్మ తేబరిల్దగ జేయ 

జన్మ రహితంబై న స్థితి బొందవచ్చునని 

మునులు సిద్ధాంతులును మోదమున బలికిరీ! 1ఆహమునుః 
దేహాత్మ బుద్ధినీ త్యజియింపవలె ముందు | 

విశ్వాత్మ బుద్ధినీ వేగ పొందగ వలయు! 

నిష్కామ కర్మతో నిరతమును కర్మలను 

స్థిత ప్రజ్ఞుడి తాను జేయుచుండగ వలయు! = 

అహమును ఛేదింప ఆత్మ దర్శనమగును 

మజుజన్మ యుండదూ మానుగా నాతనికి! 


ఆత్మ చింతన | 


ఆలోచనా రహీతమెన 


ఆలోచనారహిత మైన మానస స్థితియ 
ఒక తలంపున మనను నేకాగతయునూ! 
సాధకుడు నెంతెంత సాధంచునో యంత! 
ధ్యాన పురోగమనమున బోయినటుల నుమ! 
ఆలోచనా రహితమైన మానస స్టితియ 
ఒక తలంపున నునను నేక్మాశతయునూ! 


చింతలును వంతలును జీకాకు బడకుండ 

ఆలోచనా రహితమైన మనసు స్థితియునూ 

ప్రార్థనా విషయమున బరగ యెకా[గతయు 

ఎంతెంతగా సాధకుడును సాధించునో 

అంతంత ముందునకు ఆలరిబోయిన యటుల! 1ఆతోచనా॥ 


ఆంతియేగాని మజి యితర యసుభవముంను 
లెక్కింప రాదుగా గుర్రింప రాదచట! 

మనను నేకాగతయు, ఆలోచనా రహిత 
స్థితియునూ యీరెండు గుర్తుగా బావింప్ప! 1ఆలోచనా॥ 


ఆల ధ్యాన మార్గమును నలరి యుహించుటకు 
చెరెండు మార్గములు పరమ [పమాణములు! 
ఆంతకును మించి యా యలరు ధ్యానంబునూ. 
యూహింప లేరు గద! బాహ్య |పపంచమున! 
ఆలోచనా రహితమైన మానస స్థితియ 


ఒక తలంపని మనను నేక్యాగతయునూ! 


36కి ఆంతర Ye నం 


సాధనకు లక్ష్య మిల నరసతను సాధింప 
అజ్ఞాన తిమిరమును జంత మొందగ జేయ! 
జ్ఞాన సముపార్ణనను మనసు సాధింపగా 
కాదుగా అక్ష్యమూ కమనీయముగ నిచట! 
సాధనకు లక్ష్య మిల సరసతను సాధింప 
అజ్ఞాన తిమిరమును అంతమొందగ జేయ!" 


దేహమును దా ననుచు తిమిరమున మునుగుచును. 
దేహాత్మ బుద్దితో దిశలు దిదుగుచునున్న 
' దేహి తను కాదనీ దివ్యాత్మ తా ననుచు 
అజ్ఞానమును దేహి అంత మొందింపవక! ' _ ॥సాధనకుః 


ఆత్మలో భాగమని యల దేహి నశియిందు 

విశ్వాత్మలో తాను విమలమగు కిరణనుని! 

స్థిత్మిపజ్జునకు వోలె చింతనల జేయవలె a 
అత్మవిబారమును నతడు జేయగ వలెను! సాధనకు? 


: ఆజ్ఞాసమున నరుడు నంత మొందింపగా 
జ్ఞాన జ్యోతియు వెలుగు జ్ఞానోదయం బగును! 
తా జేయునదియేమొ దైవచింతన యేమొ! . 
మనను జాగృతి యందు మౌనియగు తదుపరిని 


అందుకే ముందుగా ఆజ్ఞానమును మావీ ED 
. జ్ఞాన సముపార్ణనయు జేయవలె తదుపరిని! . 


అత్మచింతన,. = 24 369. 


తను దేహము ననెడి 


తాను దేహము ననెడి దగ మదిని భావమును 
అజ్జానికివి దేపాకిని నుండు జగతీ! 


తా ననగ ఆత్మయును దగ త 
రేహియన కొన్నాళ్ళు దీరుగా నుండునది! 


తాను దేహము ననెడి దగ మదిని భానమును 
ఆజ్ఞానికిని దేహికిని నుండు జగతీ! 


అజ్ఞాని యగువాడు అలతి తన యాత్మనూ 

దేహమునకే పరిమితము జేసికొనుచుండు! 

దేహాత్మబుద్దితో దిరుగుచుండును నతదు 

అత్మ మహాత్మ్యమును నంరి దెలియగ లేడు! 1తాను॥ 


జ్ఞానియగు వా డిలిను మనసునను భావించు 

ఆత్మ యనంతమని యభిలమున గలదనుచు! 

తన దేహమును గూడ తనయాత్మ భాగమని 

దానిలోనే యిమిడి యున్నదని భావించు; ... ఇతాను॥ 


ఇరువురికి నిది సుమా వివరింప భేదమును 
అజ్ఞాని జ్ఞానులకు అంతరంగము నందు! 
ఆత్మ దెహమునకును బరిమితము గావించు! 
ఆత్మ యనంతమని యలరు దేహము గూడ 
ఇమిడియున్న దటంచు 'నింపుగా భావించు! 


తాను దేహము ననెడి దగ మదిని రావమును 
అజానికిని దేహికిని నుండు జగతీ! 


370 : అంతర్మథను 


ఖుర్‌ జ్ఞానం బదియు 


_ ఎజుక జ్ఞానం బదియు వేదాంత సార మది 
ఆత్మ యన (బ్రహ్మమును నది తెలిసికొనటయే! 
ఆత్మ స్వరూపమును అచ్చమగు నెజుకగా 
తెలిసికొనుటయె గదా స్వచ్చమగు లక్ష్యమూ! 
_ వఎటుక జ్ఞానం బదియు వేదాంత సార మది 
ఆత్మయన |బహ్మమును నది తెలినికొనుటయే! 


సుఖమునై శుద్యమై స్క్ముపకాళంబువై 

నిత్యమై వ్యాప్తమై నిర్యచింపగరాని! 

ఆధారమై యఖిల నామరూపంబులకు 

అట్టి పరమాత్మయే యలరి నే నినచునూ! == - ॥ఎజుక 


ఆద్యంతములు లేని యల నిరంతరమైన 

కాశ్వతానందమని స్థిర రూపమని దెలియ! 

ఆ మహా జ్యోతికిని యలరి దా కిరణమని 

భావించు మదియందు భవ్యాత్మ బుద్దిలో ! 1వజుక॥ 


నతికణంబుమును గూడ పరమాత్మ యెజుకయే 
ఆత్మ జ్ఞాన మటంచు నల బుధులు బలుకుదుధు!. 
అత్మస్వరూపమును అట్టి యచ్చపు యెజుక 
తెలిసికొనుటయె గదా దీరుగా లక్ష్యమూ! 


ఎలుక జ్ఞానం బదియు వేదాంత సారమది 
ఆత్మయన [బహ్మమును నది తెలిసికొనుటయే! 


ఆత్మ చింతన ' 371 


ఆ దేవ దేవుడును 


ఆ దేపదేవుడును నా నిరంజనుడుమా 
"_ నారాధ్యదేవతగ యాత్మయని గనుమా! 
ఆ పరమేశ్యరు డా యాత్మకం ఊనూ 
వేజుకాదూ కాదు నేకాంత రూపమే! 
ఆ దేవ దేవుడును నా నిరంజనుడనూ = 
నారాధ్య దేవతగ యాత్మయన గనుమా! 


స్తోత జప మంత్రముల సూటిగా జపియించు 

ఇష్ట దేవతల యా వివిధ రూపములలో 

గలుగు యా దై వ సాక్షాత్యారములు గూడ 

అత్మ సాక్షాత్కార మని మదిని భావింపూ! 1ఆ దేవ॥ 


 పరమాత్క్ముడను నతిని పరమ పూరుషు మదిని 
ఆత్మగా థావింప్ప ఆత్మయే నాతడును! 
వేజుగా భావించి వ్యధజెందబోకునూ య 
ఆత్మయే నాతడును యాతడును ఆత్మయే! " ॥ఆ దేవః 


కనుకనే నీ వెపుడు కర్మపదమున నడిచి 
అత్మనే దెలిసికొన యలరి యత్నింపుమా! 
మంత జప స్తోతముల మాథవుని పూజింప 
పరమాత్మ ధ్యానింపు భక్తి ధ్యానములతో! 


ఆ దేవ దేవుడుమ నా నిరంజనుడునూ 
ఆరాధ్య దేవతగ యాత్మయని గనుమా! 


372 __ ఆంతర్మథనం 


_ దుఃఖ నివృత్తికిని కష్టముల నివృ త్రికిని 
రెండు రెండే దారు లిందు గల వనిరీ! 
ఆ మార్గముల నడిచి యా దారులను బోవ 
కష్ట భేద నివృ_తి గలుగునని భావింపు! 
దుఃఖ నివృత్తికిని కష్టముల నివృత్తికిని 
రెండు శెండే దారు అందు గల వనిరీ! 


కష్టములు నెడిరింప దుఃఖముల నెదిరింప 

శోక్సిలేదని మది విరక్తితో భావింప! 

అల గజెందుని వోలె యజచును నీశ్యరుని 

శరణమును బొందుమా! జాగ్భకిని బొందుచును! ఇదుఃఖ॥ 


అటుల కాదని మదిని యలరి భావించుచో 
యీ కష్టములకునూ యీ దుఃఖములకునూ! 
మూల మేదో యనుచు మోదమున యోచించి 
ఆత్మలో లయమగుము! ఆ కష్టములు బాయ! దుఃఖ! 


అనంద ఖేదములు నవియ రెండును గూడ 
ర్యాతి పవశుల వోలె రమ్యచుట్టముల వలె! 
వచ్చి పోవుచు సుండు ముచ్చటగ మూన్నాళ్ళు 
బట్టించు కొనరాదు! బరగ స్థిత. (బజ్జతను! 


షా చ న ముర అలు 
రెండు రెండే దారు లిందు గలవనిరీ! = 


ఆత్మ చింతన ల 373 


భగవంతు ధ్యాసమును 


భగవంతు ధ్యానమును బన్నుగ విచారమును 
బరగ యీ రెండునూ పరమాత్మ విషయములు! 


వేజు వేజుగ నుండు వేదాంత విషయములు 
సాధకులకే దెలియు తన్మయత నీ నిష్ట! 
భగవంతు ధ్యానమును బన్నుగ విచారమును 
ఐరగ యీ రెండునూ పరమాత్మ విషయములు! 


ఒక్క. విషయము నందు మక్కువగ మనసునూ 
లగ్నమును జేయుటే అల ధ్యానమని యం|డు! 

స్తోత మంత జపాది కోధనల కంచెనూ 

ధ్యాన మది యుత్తమము; ధ్మాతిలో సాధనకు!  " ॥భగవంతు॥ 


ఆన్ని విషయంబులను నలరుచును వర్ణించి 

తాను తానుగ నుండి తన్మయత నిష్టతో! 

నిర్విషయిగా నుండి నిర్మలత్వముతోని 

ఆత్మ విచారమున అలరి యుండుట రెండు! భగవంతు! 


శ 


సాధకుడు ముందుగా సహజముగ ధ్యానమును 
సాధింపగా వలయు సద్దురుని సాయమున! 
అటు మీద సాధకుడు నన్నియును వర్ణించి 
నిర్విషయిగా నుండి నిఖిలాత్మ గనవలెను! 


భగవంతు ధ్యానమును బన్నుగ విచారమును 
ఐరగ యీ రెండునూ పరమాత్మ విషయములు! 


30 అంతర్మథనం 


ఆత్మ విచార మును 


ఆత్మ విచార మును నాత్మ సాక్షాత్కార 
మన రెండు నొక్కే! యవి వేజు గావుగా! 
సకల జీవులయందు సన్నిహితముగ నున్న 
అపురూప జ్యోతియే! ఆ యాత్మ యని యనగ! 
ఆత్మ విచారమును నాత్మ సాక్షాత్కార 
మవి రెండు నొక్క_టే! అవి వేజు గావుగా! 


ఆత్మయన కొత్తగా నలరి సంపొడించి 

కొని తెచ్చునది కాదు; కొంగు బంగార మది! 

నిత్యముగ నున్నదే! నిఖిల జన్మలయందు 

కర్మబంధము : లందు గలిసియున్నది ఆత్మ!  1అత్మ॥ 


ఆత్మ దర్శనమునకు నడ్డుగా నున్నట్టి 

పూర్వ జన్మల నుండి పొలుప్పగా నున్నట్టి 

వాసనల తెరలనూ వరుసగా దొలగింప 

సాధనల లక్ష్యమూ సరికొత్త డిదికాదు! 1ఆత్మ॥ 
ఆత్మ సాక్షాత్కారమును నందినా సుకృతిపి 

మజు జన్మ యుండదూ! మాధుర్యమును జెందు! 

అట్టి విశ్వాత్మలో నా దివ్య జ్యోతిలో 

దివ్యకిరణము వోలె దీ ఫి జెందును నతడు! 

ఆత్మ విచారమును నాత్మ సాతాతార 
 మవి రెండు నొక్క_చే! ఆవి వేణు గావుగా! 


ఆత్మ చింతన వపా 


మహనీయులగు వారి . 


మహానీయులగు వారి మహితాత్ములగు వారి 
మధురమగు దృష్టియను మహిమ నెంచగ తరమె? 


సందేవామును లేక సకల కల్మషములను 
దూరముగ తొలగించు దురితములు హరియించు! 


మహనీయులగు వారి మహితాత్ములగు వారి 
మధురమగు దృష్టియును మహిమ నెంచగ తరమె? 


వాసంతమును రాగ వయ్యారి పూలతలు 

పుష్పించు ఘనముగా బూర్జతర కోభలను!. 

కోకిలయు బాడుకొను కుహు కుహూ నాదాల. 
వనలమ్మి కనిపించు పనితలా మన్న ధుని! ॥మహనీయు॥ 


పూర్ణచం[దుడు రాగ పులకితంబగు (పకృతి 
పండు వెన్నెలతోని వెండి మతాబులను! 
ఆణువణువు బులకించు నాజ్‌ కోత్చ్న కాంతులను 
కలువభామలు జేయు కాంతి కృత్యంబులను! ॥nమహనీయు॥ ' 


సజ్జనులగు వారి సహజ ధర్మంబు లివి 
వారి దృష్టియే కదా! వర్షించు కోరికలు 
సకలీప్పితంబులును సవాజముగ సిద్దించు 
కమనీయ కోరికలు కల్పవృక్షములుగా! 


మహనీయులగువారి మెహితాళ్మ్ళులగువారి. ' 
మధురమగు దృష్టియను మహిమ నెంచగ తరమె? 


376 అంతర్మథనం. 


బంధ హేతువులునూ! 


బంధ హేతువులునూ భోగ హేతువులునూ 
వాసనలు యని బలికి రాత్మజ్ఞానులుమా! 
దూరముగ నుండవలె దుర్నిర్ణయములేక 
లొంగిపోవగరాదు బంధముల కతడూ! 
బంధ హేతువులునూ భోగ హేతువులునూ 
వాసనలు యని బలికి రాత్మజ్ఞానులునూ! 


బంధ TE భోగ హేతువులకును 

లొంగిపోరాదు నూ లోలత్వమును గూడి! 

భవ్యాత్మ సిద్దికిని [పతిబంధకములు నవి 
_అజ్జానులకును మీ జ్ఞాసులకు నిలనూ! 1బంధ॥ 


అట్టి వాసనలునూ యలరి యడ్డుగ సిలిచి 

పులకించుచును సుండు పూర్ణిమా శశివోలె! 

గంధర్వ కాంతలా కమ్మనీ నృత్యముల 
వాసనలలో ముంప వవ్నెలను జూపించు! “బంధ 


ఆత్మజ్ఞాన సుసిద్ధి అలరి గలిగిన యపుడు 
ఆట్టివాసనలునూ' అట్టి హేతువులునూ! 


వాటియంతట యవే వన్నెలను మార్చుకొని 
భస్మమై పోవునూ బరగ మన్మధుని వలె! 


బఠధ హేతువులునూ భోగ హేతువులునూ 
వాసనలు యని బలికి రాత జ జ్షానులునూ! 


అక్క చింతన he ge న్యా 377 


నామ రూపములచే, 
నామ రూపములచే నవ్యాను రూపమున 
ఆవరణములు విపణి యగుబడుచు నుండునూ! 
సకల వస్తువులలో సవ్యముగ బరికింప 
ఆసలువస్తువు జూడ యలరు బంగారమే! 


నామ రూపములఠలచే నవ్యాను రూపమున 
ఆభరణములు విపణి యగుబడుచు నుండునూ! 


ఎందరో మానవులు ఎన్నియో నామములు 
ఎవ్నీయో రూపములు వన్నె లెన్నున్నా 
అఆందజిీలో నున్న అసలు వస్తువు జూడ 


ఆసలు వస్తువు శుద్ద చైతన్యమొక్క_ చే! ॥నామ॥ 


శుద్ద చైతన్యమే సూటిగా యాత్మయని 

సకల జీవులయందు సహజముగ యున్నదని 
శాశ్వతము స్థిరము అని సకల మందున గూడి 
నిండియున్నది యనుచు పండితులు బలికిరి! ॥1నామణ॥ 


సకల లోకమునందు చరియించు జీవులను 
కుద్రవైతన్యమగు సుందరంబ,ఎ ఆత్మ 
ఆలరారు చున్నదని అలరి మది[గయింపు 
అణువజువు నిండినా ఆయాత్మ పరమాత్మ! 


నామ రూపములచే నవ్వాను రూపమున 
ఆభరణములు విపణి యగుబడుచు నుండునూ! 


378 క అంతర్మథనం 


విశ్వమంతటి లోను 


విశ్వమంతటిలోను విమలమగు నీలోను 
ఒక్కటే వస్తువది నిక్కమగు నాత్మా! 
అంతరంగమునందు నహమునూ ద్యజియించి 
పరికింప గోచరించెడి దాత్మయే సుమా! 
విశ్వమంతటి లోను విమలమగు నీలోను! 
ఒక్కటే వస్తువది నిక్కమగు నాత్మా! 


సుఖమునై శుద్దమె సుపకాశంబునై 

నిత్యమై వ్యాప్తమై నిర్వచింపగరాని! 

ఆధారమై యఖిల నామ రూపంబులకు 
అట్టి పరమాత్మయే యలరి నేననుచునూ! సి ॥ విశ్వ! 


ఆద్యంతములు లేని యల విరంతరమైన 

శాశ్వతానందమని స్థిరరూపమని దెలియు! 

ఆ మహా జ్యోతికిని యలరి దా కిరణమని 
భావింప మదియందు భవ్యాత్మ బుద్దితో! ॥ వశ్వ్ష॥ 


ఆత్మసాఇుత్కార మందుకొన సాధకుడు 
. జపమంత స్తోతముల జాగృతిని జేయవలె 
_ ధ్యాన చింతనములును ధార్మికంబగు భక్తి. 
ఆత్మ విచారణయె! అది ముఖ్యమార్గమూ! 


విశ్వ మంతటిలోను విమలముగ నీలోను 
ఒక్క- టు వస్తువది నిక్కాముగ ఆత్మా! 


అత్మ చితన ౨. వక 


లోక చింతన మాని 


_ లోకచింతన మాని లోలత్వమును వదిలి 
ఆత్మ చింతనయందు నలరి వర్తింపుమా! 


శాంతి మన సహజమగు కాంతి స్థితి యని దెలియు. 
అదియె ఆత్మస్థితియు యని ష్‌, భావింప్త! 
లోకచింతనమాని లోలత్వమును వదిలి 
ఆత్మచింతన యందు నలరి వర్తింపుమా!. 


అట్టి మన సహజమగు నలరు స్థితి నందగా 
ఆత్మ సాకాత్కారముల పీతి నందగా! 
. ధ్యాన వైరాగ్యములు దగ చింతనాభ్యాస 
ములను సాధనములుగ మోదమున గై కొసీ! ల 1లోక॥ 


అభ్యాస వైతాగ్యముల దీక్ష గైకొనుచు 

సాధుమార్గములందు సరసతను బయవించి! 

మహనీయమగు సహజ మార్గమున నడుచుచుసు 

ఆత్మ సాగాత్కార మందవలె సాధకుడు! ' లోక॥ 


ఆఖ్యాస ధ్యానముల యలరేటి సమయమున 
తారవలె తనముందు దగ నాత్మ నుంచుకొని! 
ధ్యానసమాధిలో దగనైక్య మొందవలె! 
శాంతి సమాధిలో కాంతి హృది నిలపవలె! 


లోకచింతన మాని లోలత్వమును నొదిలి =. 
ఆత్మచింతన యందు నలరి వ ర్రింపుమా! 


380. ల. అంతర్మథనం 


సన్యాసి సషమును 


సన్యాసి వేషమును సరసముగ ధరియింవ 
సన్యాసి కాబోడు సహజముగ యిలనూ! 


విభూతి రేఖలను విమలముగ ధరియింప 

యోగి కానేరడూ యోగ్యతను నిలనూ! 
సన్యాసి వేషమును సహజముగ ధరియింప 
సన్యాసి కాబోడు సహజముగ యిలనూ! 


నేను సన్యాసినని నిజముగా నలుగురికి 

జెవ్చుకొనువాడునూ స్థిరముగా నాతడును! 

తాను సన్యాసినని తన మనసులో తాను... 

భావించు వాడునూ పరగ యోగియుగాడు! _ 1సన్యాసి॥ 


నేను గృహన్థునని నిజముగా మనసులో 

భావింపనీ వాడు బరగ యా గృహస్థు 

నిజమైన సన్యాసి నిజమైన యోగిగా 
ఖావింపవలె మనము బరమ విష్టాత్ముగా! సన్యాసి! 
పరమ గృహస్థుగా బరగ కనిపించినా 

స్థిత ప్రజ్ఞువలె తాను జీవితము గడుపునూ! 


వేషభాషలు ముఖ్యములు గోవు ధ్యాతీలో 
ఆలరు యోగ్యతలు లతని నైజమును దెలుపునూ! 


సన్యాని వేషమును సరసముగ హరియింకే 
సన్యాస కాబోడు సహిజముగ యతనూ!. 


ఆత్మ చింతన డ్‌ . 381 


మనను సందేహములు 


మనను సందేహములు మది సంశయములునూ 

మజి డీర్చుకొలదియును మర్మముగ నపుడూ! 
నుజికొన్ని తలయెత్తు మధురముగ కొత్తగా 
తీర్పరినీ సంశయములు, సందేహములు! 


మనను సందేహములు మరి సంశయంబులును 
మి దీర్చుకొలదియును మర్మముగ నపడూ! 


ముడిలేని మాలవలె మొదలు జివజలు లేక 
సాగిపోవుచు నుండు సందేహ మాలయును 
ఆవలొడ్డును లేని యల సందమును బోలె 
సంవేహ సంశయంబుల కంతు లేదుగద! గమనను॥ 


మూలంబునకు బోయి మొరటు సంశయము లిల 

ఎవరికోస వటంచు దివిరి |పక్నింపుమా! 

ఇంక సందేవాములు సంశయంబులు నింక 

మనసులో బుట్టవూ! మర్మముగ నడుగవూ! ॥nమనను॥ 


సందేహములు మజియు సంశయంబులు గూడ 
మననునకు బుట్టునూ మజి నాత్మనంటవూ! 
మనసు అస్థిరమైన మధుమాస దేనియలు 
ఆత్మ సుస్థిరమైన ఆరాధ్య దేవతయు! 


మనను సందేహములు మణి సంశయంబులును 
మణి దీర్చుకొలదియును మర్మముగ నవుతూ! 


తత ర థనం 


మన (పపర్తన యెంత 


మన (ప్రవర్తన యెంత మధురముగ నుండునో 
మనకు జరిగే మేలు మటీ దెలుప లేమూ! 


కొండంత గౌరవము కూర్మి గలుగును మనకు 
మహనీయ సంపదలు మానుగా గలుగునూ! 


మన (పవర్తన యెంత మథురముగ నుండునో 
మనకు జరిగే మేలు మణి దెలుప లేమూ! 


వినయముండిన చాలు విశ్వమంతయు మనకు 

వశమౌను నిజముగా వర్టిలును సంపదలు! 

కలహ మన్నదిలేక కమనీయ స్నేహమును 
చిరకాల ముండునూ స్థిరముగా సీ జగతి! 1మన॥ 


బాలురసు వృద్ధులను బరగ స్త్రీలను గూడ 

గారవింపగ వలయు కమ్మనీ భాషణల! 

సమ వయస్కల నెపుడు సరసముగ భావించి 

ఆన్న దమ్ముల వోలె యలరీ జూడగ వలయు! _ *ఇమన॥ 
[కొత్త వారిని గూడ కూర్మితో స్నేహమున 

మాట మాధుర్యమున మన్ననను జేయవలె! 


సోదరీమణులుగా సౌహార్ద్రమున స్త్రీల. 
మధుర భాషల తోని మన్నింపగా వలయు! 


మన (పవర్తన యెంత మధురముగ నుండునో 
మనకు జకఠిగే మేలు మజి దెలుప లేమూ! 


ఆత్మ చింతన 383 


ఆత్మ 


3ెకిశ "త అంతర్మథనం 


సంళోధింప 


ఆత్మ సంకోధింప ఆత్మ బరికింపగా 
సమయ మంతయు గడుపు సాధుమార్గమునా! 
ఆత్మ విచార సాకాత్కా_రములకు నై 
యలరి యత్నింపుమా! ఆహరహము దీక్షతో! 
ఆత్మ సంశోధింప యాత్మ బరికింపగా 
సమయ మంతయు గడుపు సాథుమార్గమునా! 


నిజ జీవితంబునకు నీకు నవసరమైన 
నిత్యకృత్యముల కై నియత కర్మలకునై! 
సమయమును. వెచ్చించి సహజముగ నిమిషమును 
వ్యర్థమును గాకుండ శుద్ద సంసారివై 

ఆత్మ సంశోధనను నలరి బరికింపుమా! nఆత్మ॥ 


ఏ పనికి వైననూ, యెవటి కేగినగాని 

ఆత్మ సువిచారణను కలరి మరువగ రాదు! 

స్థిర ధ్యానమౌనమును చిత్తమున నుండవలె 

కుం. రాదుగా స్థిర చిత్తమును దోలగి! 1 ఆత్మ॥॥ 


కాలమును వ్యర్థముగ గడిపివేయగ రాదు! 
చోద్యములు గాంచుచును సోమరివి గారాదు! 
ఆకాశమున దార అలరి భాసించినటు 

నీ యాత్మ జ్యోతియును నీలిచి వెలుగగ వలయు! 


ఆత్మ సంశోధింప ఆత్మి బరికింపగా 
సమయమంతయ్‌ గడువు న సదు. మార్గమునా! 


ఆలోచనా రహితమైన 


ఆలోచనా రహితమైన మానస స్థితియు 
ఓక తలంపున మనసు నేక్యాగతయునూ! 


సాధకుడు నెంతంత సాధించునో యంత! 
ధ్యాన వురోగమనమున బోయినటుల సుమ! 


ఆలోచనా రహితమైన మానస స్థితియు 
ఒక తలంపున మనసు నేకా గశయునూ! 


చింతలును వంతలును జీకాకు బడకుండ 
ఆలోచనా రహితమైన మనను స్థితియనూ 
(పార్థనా విషయమున బరగ యేక్యాగతయు 
ఎంతెంతగా సాధకుడును సాదించునో 
అంతంత ముందునకు అలరిబోయిస యటుల! “ఆలోచనాక 


అంతియేగాని మణి యితర యనుభవములను 

లెక్కింప రాదుగా గుర్తింప రాదచట! 

మనసు నేక్యాగతయు, ఆలోచనారహిత 

స్థితియునూ యీ రెండు గుర్తుగా భా ఎంప్ప! 1 ఆలోచనా* 


అల ధ్యాన మార్గమును నలరి యూహించుటకు 
-పెరెండు మార్గములు బరమ [బ్రమాణములు! 
ఆంతకును మించి యా యలరు ధ్యానంబునూ 
యూహింపటలేము గద! బాహ్య (ప్రపంచమున! 


ఆలోచనా రహితమైన మానస స్థితియ 
ఒక తలప్పన మనను నేకాగశయునూ! 


ఆత్మ చింతన 25 38౨ 


సరంకాలము అందు 
క్‌ు 


సర్వకాలములందు సర్వావస్థలను 

సిత పజ్జుడై యుండి చిత్తమున శాంతీ! 
ఆటి యోగికిని మణీ యానంద యనుభూతి 
నిరవధిక కాంతితో నిత్యముగ నుండుసూ! 


సర్యకాలముల౨దు సర్యావస్గలకు 
స్థిత పజ్ఞాడె యుండి చిత్తమున శాంతీ! 


అట్టి స్థిత [పజ్ఞానకు నలరి యెల్లప్పుడును 

దేహాత్మ బుద్దియును దీరుగా నుండదూ! 

విశ్వాత్మ బుద్దియే విలసిల్లు నాతనికి 

దివ్యాత్మ బుద్దియే దీరుగా విలసిల్లు! 1సర్వ॥ 


నిష్కామ బుద్దితో నిఖీల కర్మలుజేయు 

భగవ దర్చితమంచు భక్తితో (ప్రణమిల్లు! 

పలిత మాశింపడూ భంగపడ డెప్పుడును 

[(ప్రభుచింతనమునందు భక్తి విలసిలుచుండు! ' 1సర్వః॥ 


స్థిత -పజ్ఞానకు వోలె చింతనల జేయునూ! 
నిష్కామ యోగిగా నిరతముకు కర్మలను 
ఫలితమాశింపడూ పరమెశు కర్చించు 

ఖథ కితో నుండునూ పరమళాంతిని గూడి! 


సర్యాకాలములందు సర్వావస్థలను 


స్థిత పజ్ఞాడై యండి చిత్తమున కాంతీ! 


3856. అర్క కంకన 


లన్ని చోటుల యందు 


వెన్ని చోటుల యందు బన్నుగా దిరిగినను 
మనను నౌశచోటనే మలచి యుండుట. మేలు! 
కాని శరీరమును గలచోటనే యుంచి 
మనను (దిపష్పిన యేమి మాధుర్యమును గలుగు? 
ఎన్నిచోటులయందు బన్నుగా దిరిగినను 
మనసు నొక చోటనే మలచియుండుట మేలు! 


పరమేశ్వరుని పూజ భ క్తిజేయగ నెప్పుడు. 

మనసు లగ్నముజేసి మజి యితరమును లేక! 

చిత్తశుద్దినిగూడి శివపూజ చేయవలె 

అన్నిమజచీ తాను వరిని ధ్యానింపవలె! _ ఎన్నిక 


స్తోత మంత జపాఏ సూటిగా తపసులను 

ఇతర చింతలుటేక యీశు ధ్యానింపవలె! 

ఏకా[గతతోని యిష్టదై వము దలప 

అనుర క్తి గలుగుగద యా దేవదేవునకు! ' ౪ఎన్ని॥ 


చిత్తమును పరుగెత్తు చినిచిన్ని విషయముల 
ర క్తితో నిలువదూ రమ్యమగు విషయమున! 
ఆందుకే జేయవలె అభ్యాసమును ర క్తి 
నిశ్చలంబగు మనను నర్మలంబిగు ఖ్‌ క్రి! 


ఎన్నిచోటులయందు బన్నుగా దిరిగినను. 
మనను నొకచోటనే మలచియుండుట మేలు! 


మమత (_పేమలు నరుడు 


మమత |పేమలు నరుడు మడియందు నొదిలితే 
చిత్తశుద్దియుగలుగు చింతలఅను దొలగూ! 
నేను నా వారనే నిష్టరంబగు నహము 
విడిచి శే జ్ఞానమును విలసిల్లు మదియందు! 


మమత |పేమలు నరుడు మదియండు నౌదిలితే 
చిత్తశుద్దియు గలుగు చింతలను దొలగూ! 


మమతతో మానవుడు మదియందు [భమలతో 
తాను, తన వారనే తత్పరతలో మెలగు! 
తనవారు దవ్వుజేనిన గూక వారినే 
పక్షపాతముతోని బరగ రక్షణ సేయు 
అట్టివారికి చిత్తశుద్ది యెటు గలుగునూ? 


కలుషితముతో గూడు కమ్మనీ చిత్తమును! ॥మమతః 


తాననే ఆహముతో దగ జేయు చెడుపనులు 

తనకు నడ్జెనరునూ దగువారు లేరనుచు! 

మద మత్సరములతో మానుగా వర్తించు 

జ్ఞాన మన్న దిబోయి జడునిగా మారునూ! ॥మమత॥ 


కావునను మానవుడు గల మమత నొదులుకొని 
చిత్తశుద్ధిని గలిగి శీలతను మెలగాలి! 

తా ననే యహమునూ తగ నొదిలి యజ్ఞాని. 
జ్ఞానమును సాధింప జాగ్భతిని నాందవళల! 


మమత (ప్రేమలు నరుడు మదియందు నొదిలితే 
చిత్తశుద్దియు గలుగు చింతలను దొలగు! 


388 క అంతర్మథనం 


శాస్త్రంబులును మజియు 


శాస్ర్రంటులును మజీయు శాస్త్ర వ్యాఖ్యానములు 
జ్ఞానులకు యేల యవి జ్ఞాని తెలియునుగా! 


అజ్ఞానులకు నేల యా కాస్త |గంథములు? 
చదువగా లేరుగా సారమును దెలియగా! 


శాస్త్రంబులును మజియు శాస్త్ర వ్యాఖ్యానములు 
జ్ఞానులకు యేల యవి జ్ఞాని తెలియుసుగా! 


సర్యశా స్ర్రములందు సారమును [గహియించి 

జ్ఞాని మయైనాడు గద జగతిలో నాతడును! 

దేహాత్మలకును గల దీరులను దెలిసికొని 

ఆత్మ తత్త్వము దెలిసి అలరారు వాడుగద! ॥శా స్రంబు॥ 


ఆజ్ఞానికిని మజియు నా శాస్త్ర గంధములు 
చదువగా లేడుగా సారమును దెలియగా! 

అందుకే యాకాస్త్ర [గంథములు బరికింప 
శ క్రి హీనులుగదా ర కి యజ్ఞానులును! శా స్ర్రంబుక 


మహనీయ జ్ఞానులకు మతియు నజ్జానులకు 
శాస్త్రములు వలదనియు సరసముగా చెలిపిది! 
ఆంతర్ముఖుండై న యాత్మ దర్శనుడై న 
ఆ జ్ఞాని కెందులకు నా కా స్ర్రగంథ ములు? 
_ చదువగా లేని యా సాహిత్య మూఢులకు 
ఆజ్ఞాని యెటుచదువు నా శాస్త్రగంథ ములు? 
అందుకే యోగులును ఆ జ్ఞాని జ్ఞానుల 
ఆనసరంబనిరి యా శాస్ర గంథములు! 


అత్మ చింతన 389 


జ జు 


జ్ఞాని శుభద్భష్షితో జ్ఞాని హత్పల్యమున 
పూర్వజన్నల వాసనలు భస్మమగునూ! 
ఆజాన మంతయను నంతరించును వేగ 
క్షా 
సుజాన కిరణములు సుమచిరంబుగ వెలుగు! 
డో 
జ్ఞాని కుఒ దృష్టితో జ్ఞాని వాత్సల్యమున i 


వూర్వ జన్మల వాసనలు భస్మమగునూ! 


జ్ఞాని హస్త స్పర్శ యందుకొని దీవెనల 
పౌరాకోకంబులును బరగ యితిహానముల! 
పారాయణము వలన (పగతి పథమునునందు 
భగవంతు లీలలను భ క్రితో గనుచుండు! ' (జ్ఞాని॥ 


అజ్ఞాని దృష్టితో నతని బోధన వలన 
బలు సాధనల వలన బరగ బాందగలేని 
ధ్యాన శిక్షణ నండి జగతిలో వెలలేని 
ఆత్మ. సాశాతా_ర మందుకొను సద్భక్తి 


ఇన్స్‌. 
ప 


జ్ఞాని శుభదృష్టియే జాడ్యమును హరియించు 
మౌని హస్తస్పర్శ మాథవుని దర్శించు! 
ఆత్మసాకాత్కార మందుకొను సాధనను 
తా జ్ఞానిగా మారు తరుగనీ యాస క్తి! 


జ్ఞాని శుతదృష్టితో జ్ఞా జాని వాత్సల్యమున 
పూర్వజన్మల Se పట. 


30 ప అంతర్మథనం: 


సంపదల సౌఖ్య ముల 


సంపదల సౌఖ్యముల దగ ద్యజించుట మేలు! 
అత్యుత్తమగు సుఖము నందు మానవుడూ! 


గర్వ మహములు దొలగు కార్పణ్యమును దొలగు 
తానెవరొ దెలిసికొను తాత్సారమును దొలగి! 


సంపదల సౌఖ్యముల దగ ద్యజించుట మేలు 
అత్యుత్తమగు నుఖము నందు మాసవుడూ! 


ఆ పర ర యా విశ్వరశకున 
ర యించుకొనుట కివి చక్కని దీపిక 
సంఘ జీవనమందు దానొక్క_ జీవిగా 
మసలుటకు వీలుగా మాధుర్యమును ప. 1(సంపదల॥ 


సంపదలు సౌఖ్యములు దగని దుశ్శీలతలు 

దుఃఖ దార్మిద్యములు దురితములు సమకూడు! 

అందుకే సంపదల యలరి దూరమునుండి 
చూచుచుండగవలెను చోద్యముగ 'వానిసీ! సంపదల॥ 


చం దకళలకు వోలె చెన్నుగా పెరుగునూ! 
. అమవసను నికికి వలె యారిపోవును మజల 
బుద్బుదంబగు సౌఖ్య భూరిసంపడలునూ 

సీటి బుడగలవోల నిఖీఅమును నశియించు! 


ముందుగనే యాస్టితియ పొందుగా అక 
తరుగనీ తంల దగ త్యజించుట మేలు! 
అందుకే మౌనులును అభిసౌఖ్యమును నొదిలి 
వృక్ష మూలములందు విడిది జేసిరి గదా! 


ఆత్మ చింతన. on 391 


ఆణుజిణువు నిండినా 
ఆణువణువు నిండినా యా విశ్వరక్షకుని 
ముడిని స్మరియిలచుచును వ కరక మొలికీ! 


కిన్నెరను మీటుచుచు కీర్రనలు బాడేటి 
యాః 5నించు భకులది ధన్య మా జీవితము! 


ణువణును నిండినా యా విశ్వరశ్షకువి 
దిని స ్యడయించుచును వ హాధుర్య మొలికీ! 


Es gj 


తంబురను మీటుచూ దరగ నీ భక్తితో 

ఆల జానకీ పతిని యార్తితో దాడుచును! 

వీకివీధిని దిరిగి విమలమగు భ క్తితో 

జీవించు త్యాగయ్య భావింప హృదయమున 
ధన్యమా జీవితము! ధరజీలో శాశ్వతము! 1ఆఅయవణువు॥ 


రాణివాసము నొదిలి రమణీయ సంవదల 
న్వీకరిలపక దాను శ్రీకృష్ణ ఇష్ట డాసి సియె! 

కిన్నెరను మీటుచును కీర్తనల బాడినది! 
భ క్రమీరావాయి భవ్య మా జీవితము! 1; అణువణువు॥ ' 


అ పరమాత్మనూ యపరంధాముని 
వంతోషమున భక్తి స్మరియించును మదిని! 
కీ రించి భావించి నర్తించు భక్తులా 
ధన్య మా జీవితము ధరణితో నిక్కువము! 


అణువణువు నిండినా యా విశ్వరక్షకుని 
మతిని స్మరియిలచుచుచు మాధుర్య మొలికీ! 


392 అంతర్మథ నం 


మన సాంప దాయము 


మున సాం ప్రబాయముల మనదు నాచారముల 

మటచిపో కెన్నటికి మానసము జెదరా! 
అనువరింప్పుము వాని నతి సుందరంబై న 
ఆమృతభాండ లెము వోలె నాదరింప్తము వాని 

మన సాంపదాయముల మనదు నాచారముల 

మజచి పోకెన్నటికి పూనసము జెదరా! 


సీ దేశ గొరవము నీ యాత్మ గౌరవము . 

నిలిచియున్నవి సుమా! నీ సా్యప్రదాయముల 

మబచి పోకెన్నటికి మదియందు స్థిరముగా 

కేతనమువలె నిలిని కీర్తింప వానినీ! మనః 


పతికి సతి, సతికి పతి బరగ భావింపుమా!. 

తల్లిదంయ్యడుల యాజ్ఞ దగురీతి బాలింప్పు! 

అన్నదమ్ములయందు నతి [పేమ నొలుకుతూ 

దేళతక్తివి గలిగి దినులను గాపాడు! మన 


సమభావమును గలిగి సద్దుణంబులతోని 
ఆందటును నొక్కటను నాత్మీయతను గలిగి! 
దారిద్య రేఖలను దాటించి [పజలనూ 

శాంతి కాంతీ [కాంతి సాధనము లివి నీకు! 


మన సాం్యవదాయముట మవదు నాచారముల 
మజచిపో కెన్నటికి మానసము జెదఠా!. 


అత్మ చింతన 393 


భగవంతుని కరుణ 
భగవంతుని కరుణ భగవంతు నన్ముగహము 
సకల జీవులయందు సరపముగ నుండునూ! . 
మన్మ పేమ పెన్నిధివి మనసార వాంఛించి 
మనను కౌగిలి జేర్పు మధన బడుచుండునూ! 


వగవంచువీ కరుణ భగవంతు నన్ముగహము 
సకల జీవుంయందు సరసముగ నుండునూ! 


ఆల గజేందుందునూ యల యా రిలో మునిగి 
వేడుకొన వెస వచ్చె వేగముగ గాపాడ! 

శంఖు చ|కము మజచె సతీ వివాదము మజచె 
పరమెశ్వరుని కెంత భక్తులపై (పీతి? ॥భగవంతునీ॥ 


గుప్పె డటుకులను దిని కూర్మి కుచేలునికి 
సకల సంపద లిచ్చె సంపీతి విలసిల్ల! 
(దౌపదికి వలువలను దగ నిచ్చి గాపాడె 

శబరి వెంగిలిపండ్డు సహజముగ దినెనుగద! భగవంతుని! 


పళ్ళిరము నిండనూ బరగ ఫలముల నుంచి 
కావఐఅసినావారు కరములను నెత్తమని! 
ఆసగుచుగ్నాడు గద! అతి పేమ విలసిల్లు 
వాంచించు వారలును వరున బోవగవచ్చు! 


తగవంతునీ కదుణ భగవంతు నన్ముగహము 
సకల జీవులయందు సరసముగ నుంచునూ! - 


vr అంతర్మథనం 


పరమెశ్వరుని కరుణ 


పరమేశ్వరుని కరుణ బన్నుగా నందజికి 
_ఎలసప్పడు నుండుమా విడువకను వేసరక! 


నో 
. సమయ సందర్భముల 'కాలంబునకు గాని 
పరిమితము కాద గద! బన్నుగ విచారింప! 
మేశ్వరుని కరుణ పన్నుగా నందికి 
పుడు నుండునూ విడువకను సరక! 


a పలె జారు Es కొండలను 

మంద మలదముగనూ మజికొంత వేగముగ! 

[ప్రవహించి [ప్రవహించి బరగ ఆఅర్ధఏతతోని 

తన పేమ కరుణలను బరగ భక్తుల (బోచు! పరమే! 


సమయమును లేదు, మటి సందర్భమును లేడు 

ఎపుడు బడితే నప్పుడు నిల శాంతి మార్గమున 

పరమెశు ధ్యానింప బన్నుగా దయజూప్ప! 

న రంబ పరమ పావనమూ ర్తి! = [పరమే 
కంఠ మెత్తి తనను కాను మని దిలువగా 

“ఓ యనుచూ బలుకునూ ఒనర యా మాధవుడు! 


ఆరాటములతోని నలరి పరుగెత్తుచును 
శరణన్న వాని పీ కయ న. | 


పరమేశ్వరుని కరుణ పన్నుగా నందటికి ' 
: ఎల్లపుడు నుండునూ విడువకను వేసరక! 


ఆత్మ చింతన య ల ల. 395 


దేహమున [పాణములు 


దేహమున |పాణములు నున్నంత వజకునూ 

చేపా యొక్కడు గదా దేహమును మోయునది! 
రోగములలో గాని భోగములలో గాని 
శ దేహియొక్క_డే అఅరి మోయుచునుండు! 


దేహమున [పాణములు నున్నంత వజకునూ = 
దేహి యొక్క_డు గదా! దేహమును మోయునది! 


ఆట పాటలతోని యలరు సమయమునందు 
నుఖ సౌఖ్యములతోని తూలుచుండెడి వేళ! 
రోగాల నొప్పులను మూగియై నప్పుడును న 
ఆదేపా దేవామును నలరి మోయుచు నుండు! * ॥దేహమున॥ 


జీవముతో నుండి జీవించు వజకునూ 

సకల కార్యముల:దు సారధిగ తా నుండు! 

దేహమే రాజుగా దిశలు బరిపాలించు 

తన వారి నందణిని దగ శాసనము జేయు! దేహ మున॥ 


(పాణిపోయిన వెనుక బరగ యీ దేహమును 
చలన రహితంబునై బలుకదొక పలుకునూ! 

ఆట్టి దేహంబునూ యికై రహనము జేయ 
మోయుదురు నలుగురును మోహమును విడనాడి! 


డేహమున [ప్రాణములు నున్నంత వజకునూ' 
దేహి ఒక్కడు గదా దేహమును మోయునది! 


న్‌ ఆంతర్మథనం 


అహము గల మానవుడు 


ఆహముగల మానవుం డంతయును దానుగా 
జేయుచున్నా ననుచు జిత్తమున భావించు! 
(భ్రమబడుము నుండునూ బన్నుగా గర్వమున 
కర్తగా భావించు గఐ కర్మ అన్నిటికి! 
అప గల మానవుడు నంతయును దానుగా 
జేయుచున్నాననుచు జిత్తమున భావించు! 


' గోప్పరంబుల మూలమున నున్న రాళ్ళునూ 
భారమంతయు గూడ బరువు నంతటినీ! 
తమ భుజ స్కంధముల దగ గోపురమునంత 
మోయు చున్నట్టుగా మొరటుగా దణచునటు! న్‌ ఢీ 1ఆ హః 


౦*జ్యమేలుచునుప్న రాజేం|దుడును గూడ 

రాజ్యమంతయు గూడ రమ్యముగ తనతోని! 
పాలింపబడుచున్నదని మదిని భావించు. 

.మంతులను "సేనలను మైమజచి గర్వమున! 1ఆహా! 
సర్వేశ్వరుండనే సామర్గ్యు జేతనే 

మోయబడుచున్నదను మోహమును గనలేక! 


ఆహముబే సన్నిటిని యలరి తానే ననుచు . 
హా. ననుచు నడి వీధి నర్తించు! 


అహము సత... నంతయును దానుగా 
జేయుచున్నా ననుచు జిత్తమున భావించు! 


/ అత్మ చింతన 39F 


ఇవరికెనను గూడ 


ఎవతె నను గూడ యెంత వారల కె వ 

ఈ జన్మలో వారి వింత [పవ రనయు! 
వాచి క యంచు వర్రిలుచు నుండినా 
[పారబ్దమే గదా బరగ జరుగుచు నుండు! 
యు 

ఎవరికే నను గూక యెంత వారలకైస 

ఈ జన్మలో వారి వింత [ప్రవర్తనయు 


గత జన్మలో తాను చేసినా దుష్కృతుల 

అనుభవింపగ వలయు నలరి యీ జన్మమున! 

చేసినా పుణ్యముల దుష్కృతుల గూడనూ 

భోగింపగా వలయు బుధజనులు కీ రింప! ॥ఎవరి॥ 


ఇల ధ్యాతియందునను నిహ జన్మమందునను 
పాప పుణ్యంబులను బరగ (పతి జీవియును 
అనుభవింపగ వలయు నదియె (పారబ్ధమని 
బుధజనులు బలికిదీ బుద్ధి [ప్రకాశమున! 1ఎవరి॥ 


అందుకే (ప్రతిజీవి నలక సృణ్యంబులను 
సుక్చశుం జేయవలె నూటిగా ధర్మ పథ! 
వర్తులై పయనించి వరుసగా మోక్షమును 
నందగా వలయువని యల బుదులు బలికిరీ! 


తవరికై నను గూడ యెంత వారలకైన 
యీ జన్మలో వారి వింత [పవరనయు! 


398 ఆంత ర్మథ నం 


మనుజ జీవిత మందు 


మనుజ జీవితమందు మానవుడు సిద్దినీ 
ఆత్మ సాక్షాత్కార మంద వలె నన్నా! 


దైవ (పత్యక్షమును దగ నంద వలె నన 
దైవ కృప ముఖ్యావసరము గద ధరణిలో! 


మనుజ జీవిత మందు మానవుడు సిద్ధినీ 
ఆత్మ సాజాత్కార మంద వలె నన్నా! 


సాధు జీవితమును సాధింప వలె మై 

సత్కర్మలందునను సమబుద్ధి వర్రింప 

పాప కర్మల యందు దగ మున నుండి 
ధ్యానమభథ్యాసముల దగ నిష్ట నుండవలె! మనుజ 


జప మంత స్తోతముల జరియింపగా వలయు 

ఏకా(గ బుద్ధితో నిల భ_కి ధ్యానింప! 

అల పరంధామునీ అలరు కృప గలుగునూ 

ఉన్నతంబగు' బుద్ది యొనర [ప్రకాశించు! . [మనుజ॥ 


ధ్యాన యోగముతోని భక్రి యోగముతోని 

ఆ విశ్వ్యరూపునీ యలరి ధ్యానము సేయ! 

దెహాత్మ బుద్దియును జెదిరి పోవును దిళలు 

ఆత్మ ప్రకాశించు ఆల పము!  [మనుజ॥ 


తానెవరొ తెలిసికొను దగ విశ్వరూపిగా 

నిర్వాణమును నందు 'నిఖీల మందున గలియ! 

సమకూరు నిది యంత సర్వేశ్వరుని కృపసు 

మార్గదర్శియె గదా! మతి యెప్పుడు భక్తులకు! ' ఇమనుజ॥ 


ఆత్మకిబితన “ 


నీ ఇవరదో ముందు 


సీ వవరవో ముందు నికరముగ తెలుసుకో! 
దేహాత్మవా? లేక పిశ్యాత్మబా దెలుపు! 

అప్పుడే యౌ సృష్టి ఆర్ధమౌ సరళముగ 

ఆరటి పండును నొలిచి యారగించిన యటుల! 


సీ వవరవో ముందు నికరముగ తెలుసుకో! 
దేహాత్మవా? లేక విక్యాత్మవా? దెలుపు! 


ఆత్మ దేవాములోని యలరు భాగమటంచు 

దేహాత్మ బుద్దితో దిశలు జూచుచు నీవు! 

[(భ్రవియించు చుంటివీ బరగ దేహము నీదు 
అస్థిరంబని తెలిసి యలరాడు చుంటివీ! గ వెపరలోొ 


అది కాదు, ఇది కాదు, ఆత్మ స్థితి కనుగొనుము 

ఆద్యంత ములు లేక యలరు కాశ్యత స్థితియు! 

అపరిమితమైన యా యల విశ్వవ్యాప్త స్థితి 

ఆకార వికార అల పదార్థ ములకును! 

శక్తులకు ఆధారభూతమగు స్థితి యిది 

యిదియె ఆత్మ స్థితీ! ఇదియె సహజ స్థితీ! 

అట్టి ఆత్మయె సలా యలరారుచున్నది 

అణువణువునను జగతి ఆశ క్రియున్నది! ॥నీ వెవరవో। 


కావునను తెలుసుకో! కఠినమగు' నీ [ప్రశ్న 

దేవిత్మ ననుచునూ దిశలు జూడవిరాదు! 

విశ్వాత్మగా నీవు విలసిల్లు జీసివీ! 

ఆ ఆత్మ స్ప హృదిని యలరాడుచున్నదీ 

ఆత్మయే భగవానుడని మదిని తెలుసుకో! = ॥నీ వపరవో॥ 


400 అంతర్మథనం 


అల సముద్రమునకును 


అల సము[దమునకును ఆల తన తరంగములును 
ఎన్నున్నవో వాని యెజుక యుండదుగా! 


అటులనే యాత్మకును అల అహము గూర్చియును 

ఎజుక యుండదు గదా! యెంత యత్నించినను 
అల సము[దమునకును అల తన తరంగములు 
ఎన్నున్నవో వాని యెజబుక యుండదుగా! 


చింతచెట్టున నున్న చిగురు లెన్నున్నవో 

తెలుప జాలదు చెట్టు దీరుగా లెక్కించి! . 

మల్లె దీవెయు గూడ మధురముగ లెక్కించి 

పూవులెన్నున్ననో పులక కరింపదు గదా! neo 


ఆకాశమున నున్న ఆల తార లెన్నియో 

తెలుప జాలదు గదా దీరుగా గగనమును 

సెలయేటి జాలులో చిజుశేప లెన్నియో 

తెలుపజాలదు గదా తేటగా సెలయేటు! అల 


అటులనే యాత్మయును నలరి తన యహమునూ 
వివరించి తెలుపదూ! వ్యాప్తమౌ తనజాడ! 
పరమాత్మ రూపమున బరగ నా ఆత్మకును 
అహముతో పనియేమి? స 


అల సమ్ముదమునకును అల తన తరంగములను 
ఎెన్నున్నవో వాని యెజుక యుండదుగా! 


అత్మ చింతన 26 401 


ఇదిడుు ఆత్మ స్థితీ! 
ఇదియె ఆత్మ స్థితీ! బదియె సవాజస్థితీ! 
దీని సాధింపగా దివ్య మును లెందరొ'! 
ఎడతెగని తపనులను గడు యోగ యాగముల 
ఆచరించిరిగదా! ఆనంద యోగమును! 
ఆదియె ఆత్మస్థితీ! ఇదియె సహజస్థితి! 
దీని సాధింపగా దివ్య మును లెందరో! 


ఆద్యంతములు లేని అలరు. కాశ్వత స్థితియు 

అపరిమిత మైనట్టి యల విశ్వవ్యా ప్తస్థితి! 

అఖిల మైనట్టి యా యాకారములకునూ! 

వివిధ మైనట్టి యల వికారాది శక్తులకు 

సర్వ పదార్దమగు సహజమగు వాక్కునను . 
ఆధారభూతమగు నలరు నాత్మ స్థితియె! 1 ఇదియె॥ 


ఆత్మ యన [కొత్తగా నలరి సంపాదించి 

కొనితెచ్చునదికాదు కొంగు బంగారమిది! 

నిఖిల జన్మలయందు నిత్యముగ నున్నదీ! _ 
కర్మబంధములందు కలిసియున్నది యాత్మ! ॥ఇదియె॥ 


ఆత్మ సాఇాక్కారమును నందినా సుకృతి . 
మణజు జన్మ యుండదూ! మాధుర్యమును జెందు! 
ఆట్టే విశ్వాత్మలో నాదిక్య జ్యోతిలో 

దివ్య కిరణము వోలె దీ పిజెందును నతడు! 


3 . అంక ర్మ శతం ఖా 


ఆత్మ సాకొత్కార 


ఆత్మ సాఇత్కార మర్తులకు సీద్ధించు 
ఆర్హతయు నేమనగ యలరుచును తనదూ! 
సర్వ సంగమములను సకల బంధములనూ 
త్యజియించి పరమేశు బరగ ధ్యావించుటయె! 
ఆత్మ సాఇుత్కార మర్దులకు సిద్దించు 
ఆర్హతయు నేమనగ యలరుచును తనదూ! 


తన భాగ్య భోగముల తన సంపదల నన్ని 
త్యజియించి సన్యాసిగా సకలమును వదిలి! 
కాననంబుల కేగి కటిక నేల బరుండి 

వృక్ష మూలములందు విమలముగ గడుపవలె! 


సర్వమును త్యజియించి తన గురువు బోధించు. 

అట్టి బోధలయందు నాత్మ నుద్దేశించి 
ఆత్మసాకాత్కార మును నందవలె యోగిగా 

సర్వ జీవులయందు తనను జూడగవలయు! 


సర్యజీవులయందు సహజమగు _పేమతో 
వర్తిల్లవలె వాని వనర పరమెళుగా! 
భావించు వారలే బరగ యీ జగమందు 

ఆత్మ సాక్షాత్కార మంటి యీ లోకమున 
ముక్తులై బంధముల మౌనివలె భాసించు! . 


ఆత్మ సాఇత్కాార మకర్తులకు సిద్దించు 
అర్హతయు ' యేమనశ యలళుచును తనమూ!. 


_అత్మచితన ౨. తప. 


వసిపాపలే గదా! (బహ్మ స్వరూప్పలును 

అహము దూరమునున్న ఆత్మ స్వరూవులూ! 
ఆడుచును బాడుచును ఆనందగీతిగా. 
బాడుచుందురు గదా! బహ్మగీతమునూ! 

పసిపాపలే గదా! [బహ్మస్వరూప్తలును 

ఆహము దూరము నున్న ఆత్మ స్వరూపులూ! 


మౌనులును నటులనే యాఅహము త్యజియించి. 

కుబుసమును విడిచినా కూర్మి సర్పమునోలె! 

ఆనంద సందమున యంరుచుందురు యెపుడు 

జగదీశు ధ్యానమున చరియించు చుందురూ! 1పసి॥ 


పనిపాపలందునను బన్నుగా అహమునూ! 

పూర్తిగా తలయె త్తి పులకరింపదు గదా! 

జ్ఞానిలో నాయహము కానగా రాదుగా 

నశియించి యుండునూ నడిరేయి నిదురగా! = వసి॥ 


తల్లి ఒడిలో పాప తన పాలు (తాగుతూ 
ఆనందమును నిండి యలరు చున్నట్టుగా 
పరమాత్మ యొకియందు పరమయో గియు గూత 
మెసలు చున్నట్టుగా మెల్మి ఖావింపవలె! 


పసిపాపలే గదా! |బవ్మా స్వరూపులును 
ఆహము దూరము నున్న ఆత్మ స్వరూప్తలూ! 


404 “అంతర్మథనం 


జ్ఞానియగు వానినీ 


జ్ఞాని యగువావినీ జ్ఞానియే గుర్రించు 
అజ్ఞాని యగువాడు నలఅరి తెలియడుగా! 


మౌనియగు వానినీ మౌనియే గుర్తించు 
మూగివాడెటు దెలియు మోక్షమార్గమునూ! 


జ్ఞాని యగువానిసీ జ్ఞానియే గుర్దించు 
ఆజ్ఞాని యగువాడు నలరి తెలియదుగా! 


వాసంత బుతువునను వనర కోకిలగూడ 

బాడుకొసుచుండునూ బరగ మావిని జేరి! 

తుమ్మెదయు బాడుకొను తూలుడూ పాటలను | 
' మందార పొదలందు మధుర స్నేహముతో! శజ్ఞాని॥ 


సజ్జనులు సజ్జనులు దగ కూర్మితో నుండి 

చుర్ణసుల కూటమికి దూరముగ నుందురూ! 

మంచి వారెవ్వరో నంచితము జేరుదురు 

చెడ్డవారందజును జేరుదురు నొకచోట! జ్ఞాని 


ఆచరణ మార్గమును నలరు వాక్కునుజూచి 
జ్ఞానియగు వానినీ జ్ఞానియే గుర్తించు! 
పాలు పాలొకటగును బరగ సీరునుగూడ 
నొకటగును నేకమై వనర.జ్ఞానులు గూడ! 


జ్ఞానియగువానినీ జ్ఞానియె గుర్తించు 
_ అజ్ఞానియగువాడు నలరి తెలియడుగా! 


ఆత్మ చింతన అ 405 


అంతర్ముఖుండైన 


ఆంతర్ముఖుండైన యలరు నా జీవెకిని 
కా స్త్ర[గంథము లేల? చర్చ అవి యేలా? 


భగవంతు దర్శనము బరగ బొందినవ జ్ర! 
పష్పలమగు [గంథముల విమల వఠనము లేల? 


అంతర్ముఖుండైన యలరు. నా జీవికిని 
శాస్ర గంథము లేల? చర్చలవి యేలా?. 


అంతర్ముఖుండై న అట్టి (పహ్ల్హాదుడును 

వేదాంత [గంభములు వినులముగ బఠియించె? 

గురువు జెప్పినదియునూ గురుతుగా జదువడూ! 

ఎటులొచ్చె యా చదువు పటుశాస్త్ర సారమును! 1అంత॥ 


అయిదేండ్ల బాలుడగు యా[థువున కెటులొచ్చె 

మౌనులకు లేని యా మహనీయ తత్త్వమును? 

గురువుకూడను లేని కూర్మి యా [ధువునకును 

ఎటులొచ్చె యా చదువు నిందిరారమబునీ! 1అంత॥ 
భక్తిశద్దలు నున్న ఇరగ విశ్మాత్ముడే 

ఆశీస్సులవి యున్న ఆది. చాలు జీనికీ 

ఆంతర్ముఖుండగుచు నాదెవు స్మరియింప = 

సకలసిద్దులు గలుగు పద్యమును _సిద్దించు! 


_ అంతర్ముఖుండైన యలరు నా జీవికిని 
శా స్ర్ర గంధము లేల? చర్చలవి యేలా? 


406 . . ఆంతర్మ ఢథచ') 


పుట్టినందుల కిలను 


పుట్టినందుల కిలను ష్‌ స్ట మెద్దియో 
తెలిసికొనగోరు టే తేటగా గత జన్మ! 


పుణ్యఫల మది సుమా! పుడమి వసియించుచును 
అది తెలిసికొనుటయే ఆలరు క ర్రవ్యమూ! 


_వుట్టినందుల కిలను బురుషార్ధ మెగ్డియా 
తెలిసికొన గోరుటే తేటగా గత జన్మ! 


ఎన్ని జన్మలయందు నెన్ని గాధలు నడ్‌చె 
పాపవుణ్యంబులనూ ౭ పర జేయును జీవి! 
కష్టసుఖిములు నిఅను గడులెస్స బొందుచును 
యోచింపడాయె గద! యోగదృష్టిని బఆపి! 


కొన్నాళ్ళు సుఖములును, కొన్నాళ్ళు కష్టములు 
 చావుపుట్టుకలలో తల్పడిల్దుచు జీవి! 
పురుషార్థ మెద్దియో పూర్తిగా తెలిసికొని 
యాచరింప్తను గదా! యలరి యా మార్గముసు? 


గుడ్డెద్దు చేనిలో కూర్మి మెసిన యట్లు! 

థ్‌ పోవుచున్నాడు గద! వులక రింపుచు జగతి! 
'తానెవరొ దలవడూ! తగ నాత్మ దలపడూ! 

క ర్మ ఫితర్‌ గూర్చి మర్మముల. దెలియుడూ! 


ఎన్ని జన్మలు నిటుల బన్నుగా భోవుటయు 
ఎన్ని మరణము లిఐను.. డెన్నుగా జరుగుటయు. 
స పరమార్థ మెటుగుపే బరగ టు హా. 
' వుణ్యఫలిముసు దెత్తియ వృరుస్తార్డమును 
' అతడు సుకృతి నుమా! ఇటుగాక క ట్ట 


అత్మ చింతన 


వుట్రెళి. 


అనుభవము లన్నిటికి 


అనుభవము అన్నిటికి యాత్మమే సాక్షి గద! 
1 [పాపుగా నుండు తుది (పాదిపదికగసూ! 
గత కథల నన్నిటిని కనుల యెదుటను నిలుప్ప 
పాప పుణ్యంబులను. బరగ దెలుప్పచునుండు! 


అనుభవము లన్నిటికి యాత్మయే సాక్షి గద! 
[పాప్పగా నుండునది [పాతిపదికగనూ ! 


దేహి జేసిన. పనులు దిరుగా స్మృతి దెచ్చు 
జేసినా మలినములు జెన్నుగా వినిపించు! 
తాను వలదన్ననూ దగ జేసినా పనులు ల 3 
అనుభవమునకు దెచ్చు ఆంతరంగంబునకు -  ॥ఆనుభ వము॥ 


దుష్కి)యల నన్నిటిని వోరముగ జూపించు 

పాప క్రియ అన్నటిని బరగ విశదము జేయు! 

మంచి పనులను గూడ మర్యాదగా దెలిపి | 
ఆనంద భావముల నటు ఠాల్పు చుండునూ! 1 అనుభవము॥ 


వెప పుణ్యంబులకు బరగ సాక్షియె తాను 
[పారబ్ద కర్మలకు జరగ మథ్యస్థమును! 

వ్యథ జెందుటయులేదు వేదనను జెందదూ! 
దేహి పొందెడి పొట్టు దీరుగా గనుచుండు! 


అనుభవము లన్ని టికి ఆత్మయే సాక్షిగద! 
[పాపుగా నుండునది (పాతిపదికగనూ! స్ట్‌ 


408 అంతర్మథ నం 


బంధ మోహంబులను 


బంధ మోహంబులును బరగ మమతలు లేని 
ఆతడే గద యోగి? ఆతడే జ్ఞాని! 


బంధముల విడివడుట బరగ జ్ఞానం బనుచు 
జన కాది మౌనులును జాగ్భృతిని దెలిపిరీ! 


టంథ మోహంబులును ఐఠగ మమతలు లేని 
ఆతడే గద యోగి! అతడే జ్ఞానీ! 


సర్మకాలము నందు సద్బరుని కృపచేత 

మజపునకు రానట్టి మణి జ్ఞానమే గదా! 

అట్టి జ్ఞాసము గదా! అభిలమును నిత్యమును 

శాశ్వశంబది సుమా సర్వస్యమును గూడ! ౪బంధథ॥ 


రాజ్య భోగంబులును రమ్య సంపదలునూ, 

బంధుమ్మితుల సకల బాంధవ్య మంతయును! 

సుఖ సౌఖ్యముల నన్ని (తోసివెయును జ్ఞాని 

ఇందిరా రమణునీ మండిరంబును జేరు! బంధ 


ధ్యాన మార్జంబునను దగ దాను జనుచునూ 
ఆత్మ సాఇాత్కార మందుటకు యత్నించు! 
ఆలుబిడ్డల నొదిలి యడవులకు బయనమై 
వృకమూలఅములందు విమలముగ వసియించు! 


బంధ మోహంబులును బరగ మమతలు తేని 
ఆతడే గద యోగి! అతడే జ్ఞానీ! 


ఆత్మ చింతన 409 


నానో దయంబై న 


జ్ఞానోదయంబై న జ్ఞానికిని తదుపరిని 
తన శరీరము పెని తగ లక్ష్య ముండదూ! 


పాము కుబుసము విడిచినట్టుగా దేహమును 
విడిచివేయగ జూచు విమల భావముతోని! 


జ్ఞానోదయంబై న జ్ఞావికిని తదుపరిని 
తన శరీరము పైని తగ లక్ష్యముండదూ! 


భో జనానంతరము భోజ్యమగు విస్తరిని 

పారవేయుదుము గద! బరగ వీధుల యందు! 

అటులనే జ్ఞానియును అలరి తన దేహమును 

వదిలివేయుటకు దా వనర యత్నము సేయు! ॥జ్ఞానో॥ 


సౌభాగ్య సంపదల సకల బుతువుల గడిపి 

అలరి శిశిరము రాగ యా (ప్రబల వృక్షములు! 

ఆకులన్నియు థాల్బ యత్నించి నట్టుగా 

తన దేహమును దేహితగ రాల్బ యత్నించు! ॥జాజో॥ 


రాజ భోగమలంది రమణీయ సుఖములను 
అనుభవించియు గూడ నటుమె విర క్రితో! 
తన శరీరము నొదల దగ కానలకు జేరి 
వృక్షమూల ములందు వ ర్తించుచుండు గద! | 


భాస్క_రోదయమైన బంగారు కిరణములు, . 
వెలుగులను తానొంది విడువాడు జీకటుల! 
యత్నించు దినమువలె విమల జ్ఞానము నంది 
జ్ఞాని తన దేహమును దగ! విశువ యత్నించు! 


4.0. _ ఆంతర్ముడ్గనం 


ఒక్కా కే సత్యమూ! మ. 
ఒక్క ల సత్యమూ! ఒక్కటే. నిత్యమూ! 
ఆది యాత్మ! ఆది యాత్మ! అది ఆత్మయే సుమా! 
అన్నియు నసత్యములు! అలరి పరిశీలింప 
ఒక్కటే నిత్యమూ! ఓంకార నాదమూ!. 
ఒక్కటే సత్యమూ! ఒక్కటే నిత్యమూ! 
అది యాత్మ! ఆది యాత్మ! ఆది యాత్మయే సుమా! 


ఆత్మయన [కొ త్రిగా నంరి సంపాదించి 

కౌవి తెచ్చునది కాదు, కొంగు బంగార మిది! 

నిత్యముగ నున్నదే నిఖిల జన్మఇయందు 

కర్మబందముల. దు గలిసి యున్నది యాత్మ! ॥ ఒక్క మే! 


సర్వ జీవులయందు సవాజమగు (ప్రేమతో 

వర్తిల్ల వలె వాని వనర పర మేశుగా! 

భావించు జీవులే బరగ యీ జగమందు 

అత్మ సాక్షాత్కార మంది యీ లోకమున 

ముక్తులై బంధముల మునులవలె భాసించు! ఒక్క రు 
శుద్ద చై తన్యమే సూటిగా యాత్మయని 

సకలజీవుల యందు సహజముగ యున్నదని 

శాశ్వతము స్థిరము అని సకలమందున గూడి 

నిండి యున్నది యనుచు ఇండితులు బలికిరీ! 


ఒక్కటే సత్యమా! ఒక్కటే నిత్యమూ! 
ఆది యాత్మ! అది యాత్మ! బది ఆక్మర్లో నుమా! 


ఆత్మ చింతన : క్ర భ్‌ _ 412 


న ననగ యెవ్వలో! 


నే ననగ యెవ్వరో నిండు |పాణము గాదు! 

నేను నీవును గాదు నిఖీలమును గాదు మతి! 
సకల జీవులయందు సర్వత వ్యాపించి 
అణువణువు నున్నదే! యలరు నా పరమాత్మ! 


నే ననగ యెవ్వరో నిండు [పాణము గాదు! 
నేను నీవును గాదు నిఖిలమును గాదు మతి! 


విశ్యమంతటి యందు విమలమగు సీ యందు 
ఒక్కటి వస్తుంది నిక్క. మగు ఆత్మ యది! 
_ అంతరంగమునందు నహమునూ త్యజియింప 
పరికిలప గోచరించెడి దాత్మయే నుమా! ॥నేననగ॥ 


ఇందుగల డంచునూ ఆందు లేడంచునూ 
సందేహ భావమున దగజూడ వలదనుచు! 
| [పహ్హాదుడా డా నాడు బరగ దెబిపిన బలుకు 
ఆత్మకును వరించు నలరి బరికింపగా! 1నేననగ॥ 


సుఖమునై సుద్దమ్రు సు పకాశంబున్నై 
నిత్యమై వ్యాప్తమె నిర్ణయింపగ రాని! 
ఆధారమై యఖిల నామ రూపంబులకు 
అట్టి పరమాత్మయే అలరి నే ననుచునూ! 


ఆద్యంతములు లేవి యల నిరంతర మైన 
కాశ్వరానండ మని స్థిర రూపమని దెలియ! 
ఆ మహా జ్యోతికిని అలరి దా కిరణమవి 
భావింప మదియందు భవ్యాత్మ లుద్ధితో! 


412 అంతర్మథనం 


నేను అనునదిలేని 


నెను అనునదిలేని నిఖిలమైనట్టిదియు 

ఆల యహంకారమును యణగిపోయిన యతి 
స్వానుభవ నిష్టయే సకలమగు సాధనము 
అదియె తపస్సనీ యందు రా బుధవరులు! 

నేను యనునదిలేని నిఖిలమైనట్టిదియు 

ఆల యహంకారమును నణగిపోయిన యట్టి! 


ఇవియె శ్రీరమణునీ యింపైన సూక్తులివి 

ఆత్మ స్వరూపమును నలరుచును దెలిపినవి! 

నూట యెనిమిదియునూ మేటినూక్తుల నిచట 

పాటగా బాడితిని బన్నుగా ఇండగతి! ఇనేను॥ 


అరుణాచలేశ్వరుని అట్టి సూక్తులు బరగ 

మద్దాశివారు మణి మధురముగ తెనిగించి! 

తెలుగు |పజలందజికి తేటగా దెలిపిరీ! 

వేదాంత సారమును విమలమగు భావమును! ఇనేను॥ 


అట్టి సూక్తులను నే నలరుచును ఖండగతి 
లఅలితగితములుగా లావణ్య మొప్పగా! 
తాత్సర్యమంతయును తగ లలిత గీతముల 
సుకునూర శైలిలో చోద్యముగ బాడితిని! 


అత్మ చింతన వ. 4B 


ఆఫిల విశ్వమునందు 


అఖిల విశ్వమునందు అభీఐ జీవులయందు 
' అలరారు చుండేటి ఆత్మ వందనమూ! 
మహనీయులగు బుమలు మౌనులందజు నిన్ను 
ఆత్మజ్యోతివియనుచు ఆర్చి ం౨చుచుండెదరు! 
అఖిల విశ్వమునందు ఆభీళ జీవులయందు 
అలరారు చుండేటి ఆత్మ వందనమూ! 


పరమేశుడే సీవు! నీవు సరమేకుడవు! 
ని లోపలన గలడు నిఖీల మంతయు గూడ! 
నేను జేరుటయెగదా నిఖీలజీవులకునూ 
గమ్యమును అక్ష్యమును కలిసిపోవగ నేను! : 1అభిల॥ 


సుఖ దుఃఖములు లేని సుందఠరంబగు [తోవ 

మజుజన్మ లేకుండ మహనీయజ్యోతిలో 

కలిసి పోనగ జేసి కారుణ్యమూ్రివై 
హృదయమున జేర్చుకొను సదయ శభమూ ర్తి! : అభిల॥ 


మధియించితిని స్వామి ముదురమగు హృదయమును 
ఆత్ప గంత సత్‌ కోని ఆలరితిని శ్రీకృష్ణ! 
వీదారిబోదునో ఎటనొరిగి పోడునో 

నాతోని నుండుమా నను.దయను జూడుచూ! 


అఖిల విశ్వము నందు! అఖీల జీవులయందు 
ఆలరారు చుండేటి ఆత్మ వందనమూ! 


రచయిత పరిచయం 


జననం : విజయవాడలో [బాహ్మణఏీధి. 
స్వగామం : నల్దగొండ జిల్లాలో చెరుకుపల్లి (న్మక్రేకల్‌) (గ్రామం. 
బాల్యం * |[పాథమిక విద్యుకుగూడ నోచుకోని దుర్భర. జీవితం 
12 సం॥అ [ప్రాయంలోనే [కామిక జీవితం. 
జీవనయ్యాత : స్వగామం జేరుకొని పితృతుల్యునికి శుశూష, ఉన్న 
కొద్ది పొలంలోనే వ్యవసాయం. 


ఉస్మానియా తెలుగు పరీక్షలు స్వయముగా ఆధ్యయనం. ఉన్న కాస్తపౌలం 
[గామ నాయకులచే అపహరణ. 

జిల్దా ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా ఉపాధ్యాయ జీవితం. 

ఉపాధ్యాయ వృత్తితో బాటు రచనా వ్యాసంగం. క్రీ ఛీ1॥ ఢీ దేవులపల్తివారిని 
ఆదర్శంగా లఅలితగీకాలు, ఇతర సాహితీ గంథాలు దాదాపు 

నలుబది పెన రచించి [పచురించడం, 

జిల్లా విద్యాధికారులచే ఉత్తమ ఉపాధ్యాయునిగా సమ్మానింపబడుట. 

ఊద్యోగ విరమణ ౩ 

" 2400 పేజీలుగల “శ్రీరామకథా సుధాలహరి” రామాయ 

కాన్ని ఎనిమిది సంపుటాలుగా [పచురించుట. | | 

చివరి కోరికలు : స్పృహ ఉన్నంతకాలం సాహితీరచన. చేయాలనీ, తాను 
పనిచేసిన పాఠశాలలకు బీద విద్యార్థుల "పేర దల విరాళాలు 
మరణానంతరం సద్వినియోగం కాలాల Es 

ఆంతిమ సమయంలో : కొండల్లో, కోనల్లో, నెలయెటి ' నిన్వనాలలో 
bo ఒడిలో కన్నుమూయాలనీ,. .! 


డె 
ర 


1. మంచుముత్యాలు 771|సాత 700|13754 రు. 12-00 
2. శ్రీ భగవద్దీత 276|సాత 2001101 రు. 18-00 
3. [శుతిలయలు 1272|సాతె 800|455 రు. 12-00 
1999 - 2000లో నూతన |పచురణలు : 
1. కలబోసిన ముత్యాలు (1000 ఆటవెలది గీతపద్యాలు) దు. 20-00 
2. ఆనంద య్మాత (లలిత గతాలు) రు. 20-00 
3. విరహగీతం రు, 20-00 
4. ఆనంద [గంథి i రు. 20-00 
5. |పభాత గీతాలు (హరిపూజ) రు. 20-00 
(తిరుప్పావై గీతములకు స్వేచ్చానువాదము) 
6. హంసధ్వని (లలిత గీతాలు) రు. 20-00 
7. శ్రీరామకథా సుథాలహరి | 
బాలకాండము 970|సాతె 800158 రు. 25-00 
8, శ్రీరామకథా సుశాలహరి (చతురస్ర గీతికలు) 
_ అయోధ్యాకాండము (మొదటి భాగము 240 పే.) రు. 30-00. 
9. ఆయోధ్యాకాండము (రెండవ భాగము 260 పే.) రు. 30-00 , 
10. ఆరణ్యకాండము (320పే.) ౫” రు. 40-00 
11. కిష్కింధాకాండము = రు. 50-00. 
12. సుందరాకాంఢము రు.. 15-00 
13. యుద్దకాలిడము (మొదటి భాగము) రు. 50-00 
14, యుద్దకాండము (రెండవ భాగము) రు. 50-00 
15. అంతర్మథనం-ఆత్మ చింతన రు. 80-00 


రచయిత నూతన |గంథములు 


సెపేషన్‌ నెంబర్హ జాబితాలోని 


మా స్వంత పుస్తకములు . 


రెక్టర్‌ ఆఫ్‌ హైదాబాదు వారిచే ది 25-10-99న జారీచేయబడిన 


